యునభారతి 


ఆంధ సారస్వత సరిషత్‌, తిలక్‌ రోడ్‌, హైదరాబాదు - 500 ౦01. 


KAVYALAHARI 

A Collection of Lectures Delivered by 

Prof. DIVAKARLA VENKATAVADHANL, Retired 

Head. Department of Telugu, Osmania University 

On Seven of the most Popular Telugu Classics. 

(All Rights Reserved by Yuvabharathi, The Publishers) 


యువభారతి 
ప్రచురణ: 6 


ప్రథమ ముద్రణ : 
11,500 ప్రతులు (సెప్టెంబరు, 02, 1971) 


ద్వితీయ ముద్రణ : 
2,200 (ప్రతులు (డిసెంబరు, 12, 1981) 


తృతీయ ముద్రణ : 
500 ప్రతులు (ఆగష్టు,16, 2014) 


ముఖపత్ర రచన మరియు అక్షరాలంకరణ : 
శ్రీ శీలా వీర్రాజు 


ముద్రణ : 
ధరణీ ప్రింటర్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌. 
ఫోన్‌: 040-23302327 


ప్రతులకు : 

యువభారతి 

ఆంధ్రసారస్వత పరిషత్‌, తిలక్‌రోడ్డు, 
హైదరాబాదు-500 001. 


వెల : రూ.150/- 


యువభారతి స్వర్ణోత్సవ ప్రచురణ 


0 ఆ 


ఫోం 1 


విషయానుక్రమణిక 


మామాట - 
మరలఇదేల 
అభివందనం 


కావ్యలహరి పైరణ 


మా గురించి 

ఎందరో మహానుభావులు.... 
కావ్యలహరి-ఉపన్యాసమంజరి 
కావ్యలహరి -అభి ప్రాయాలు 
అక్షర ప్రసూనార్చన 
సారసారభం 
శృంగారనైషధము 
మనుచరిత్రము 
పారిజాతాపహరణము 
ఆముక్తమాల్యద 
పాండురంగమాహాత్యము 
వసుచరిత్రము 
విజయవిలాసము 


రిప ఎప ఎ ఏప్ర పప పుస 


124 
166 
205 


ఎం! 


నూ నూట 
కూతృభాషాణికూనం కలగాలంటే మాతృభాషా సాహొత్యరరనమే ప్రధథకుకర్తీక్యం. తెలుగు 
ఎదలో తెలుగుదనం వెల్లువలా పారొలని, తెలుగింటిలో తెలుగుదీఫం అఖండంగా వెలగాలని, 
ఈ జాతి నిద్రలేని కుహోన్నత కూనవాదర్శీంతైప్రు నిరంతర కృషితో భయనం సాగించాలనే ధ్వేయంతో 


కృషచేస్తున్నది యువభారతి. 


తెలుగుజాతికి చెప్పుకోదగ్గ చరిత, సంస్కృతి, సాఫొత్యం ఉంది. తెలుగులోనున్న ప్రాచిన 
అర్వాచీన సాహిత్యాలను కరిచయం చేస్తూ, వాటిపై సకుద్రు అకగాల్‌న కలిగించడానికి ఉడుతాభక్తిగా 
కాద్యప్రమూలను నిర్వహొస్తోంది యువభారతి. 


"చుట్టురా ఆకరించుకునిప్రున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోడంకంటే ప్రయత్నించి 
ఎంత బిన్నదిపాన్నైనా తెలిగించడం కుంచిది”. అన్న నంక్తి ఆలంబనగా 1963లో 
ఐజయదశమినాడు యువభారతి ఆవిర్ధఐంచింది. ఇప్పటికి 50 సంకత్సరొలు ఫ్రూర్తిచేనుకొని 
51 క కసంతంలోకి ప్రవేశించింది. ఇప్పటికరీకు శ్రీ అనుకుల కృర్ణమూర్తిగారి “సరస్వతీ 
సాక్షాత్కారం” మొదలుకొని “పుభావం”' కరీట 181 ప్రర్తకాలకు ప్రచురించింది. 


ఫప్రూజ్యలు ఆచార్య దివాకర వేంకటాకధిని గారు తెలుగు సాహిత్య సకుదైెన్ని ఆపోశన రట్సిక 
అవదీకుంభనంభప్రులు వారి థెరీజాశకి అపారమైనది. తండితులు, ఆచార్యులు, కక్క వ్యారకత్త 
సాకొతీదుష్ట పుష్ట ఫరిశోధకులు, భాషాభిమాని, గురుఫ్రులు, కుపొతొత్ములు బినవయసంతనులు, 
సంస్కృతీతకులు, సమీక్షకులు, ఫీఠికాకారులు, కార్యకర్త అయిన ఆచార్య దివాకన్ల తేంకటారధెనిగారిచే 
తెలుగు ఫంచకాక్యాలపై 1971లో ఉతన్వాసాలిప్పించి కావ్వలహారి గా పుచురించాకు. తిరిగి 
1981లో కురో రెండు ఫుబంధొలపై ఉపన్వాసాలిప్పించి కావ్వలహరి ని ప్రునక్తుద్రించాకు. 
ఆ ప్రతులు మొత్తం అనతి కాలంలోనే పాఠకులను చేరుకున్నాయి. ఫలువ్రురు ఐస్యర్భులు, అఖ్యెపకులు, 
సాహొత్యిణికూనులు, కావ్వలహారి ని ప్రనర్తుద్రుంచకలపిందిగా ఫలు సందర్భాలలో కోరడంతో 
యువభారతి స్వర్థోత్సకాల సందర్భంగా దీనిని ప్రునర్తుద్రించి సాహొత్యాభిమూనులకు అందుబాటులో 
ఉంచుతున్నాకు. తెలుగు పాఠక లోకం దీనిని ఆదరిస్తుందని ఆశిస్తూ ..... 
హైదరాబాద్‌. సదా మీ సేవలో 
16-08-2014 నూడభూషి అనీంతాచార్వులు 


అధ్యక్షుడు, యువభారతి, 
సెల్‌: 9290702328 


IV 


నురల ఇదీల..... 


ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటున్నా మరి ఒకప్పుడు “చదువు అంటే-తెలుగులోనే వేదపురాణ 
కావ్యఛందోలంకార కావ్య శాస్తాదులను నేర్చుకోవడంగా వుండేది. “గ్రాంథిక భాష పరిజ్ఞానం” 
వ్యవహారిక భాష వినిమయానికి దోహదపడింది. పల్లెటూరివాడయినా, '“పల్లెటూరిగబ్బిలాయ్‌ 
గానే వుండిపోవాలని కోరుకోడు. తాను ఎదగడం అంటే, జీవనవికాసం పొందడం అంటే, 
భాషను అభివృద్ధి పరుచుకోవడం, భాష అభివ్యక్తిలో సంసానాన్నీ, ఉన్నతినీ సాధించడం అని 
నాడు భావించేవారు. వ్యావహారిక భాషావికాసానికి కృషిచేసిన పండితులైనా గ్రాంథికం “పట్టులు 
తెలియనివారేమీ కాదు!. భాష ప్రధానలక్ష్యం “భాష వినిమయం) కనుక, ఎక్కువమంది 
మాట్లాడుకునే భాషకే ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా, వివిధశాస్త్ర గత అంశాలను సైతం 
ఆ వ్యవహారభాషలోనే [గ్రంథస్థం చేయడం వల్ల, అధికసంఖ్యాకులకు ఆ విషయపరిజ్ఞానం 
అందుబాటులోకి రాగలదనీ వారి భావన. 


ఇవాళ “తెలుగు” - అంతరించిపోతున్న భాషల్లో చేరిపోతోందన్న ఆర్తి విస్తరిస్తోంది. నిజానికి 
భాష ఎన్నటికీ చావదు. ఆదానప్రదానాలతో పరిపుష్టం అవుతుంది. అయితే ఆ క్రమంలో తన 
మౌలికతను కోల్పోరాదన్నదే ప్రధానంగా గుర్తించవలసిన విషయం. ఆంగ్లేయుల రాకతో ఇంగ్లీషు 
భాష అనేదే “చదువు” గా, విద్యాధికులంటే ఆంగ్లం నేర్చినవారేననే ఒక స్థితి వారి పరిపాలనలో 
కల్పించారు. వారి దగ్గర పనిచేసే గుమస్తా ఉద్యోగాల పరికల్పనచేసి, ఆంగ్లవిద్యను అనివార్యంగా 
మార్చారు. నిజానికి మన భాషాసంపదలలోని గొప్పతనాన్ని వారు గ్రహించి, అవి వారికి 
అనుగుణంగా కొల్లగొన్నారు. దేశానికి స్వతంత్రంవచ్చి అరవైవళ్ళయినా ఇంగ్లీషు భాష ప్రభావం 
తగ్గలేదు సరికదా, మరింతగా విస్తరించింది. “ఇంగ్లీష్‌ చదువుంటే తప్పు జీవనోపాధి లేదు. 
ఉద్యోగాలు దొరకవు” అన్న స్థితిని చేజేతులా మనమే పెంచిపోషించుకున్నాం. విదేశాల్లోనే కాదు, 
స్వదేశంలోనూ మనుగడకు ఆంగ్లం అనివార్యంగా మారిందంటే, దానికి స్వాతంత్ర్యానంతర మన 
“విద్యావిధానాలే కారణం ! ఆంగ్లం అవసరమే. కానీ “మాతృభాష ను పణంగా పెట్టె స్థితిని 
మనం కల్పించుకున్నట్లుగా, మరేదేశం వారూ వారి దేశాల్లో కల్పించుకున్నట్లుగా తోచదు. మనదేశం 
అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమే కాదు, భిన్నభాషల సంగమం కూడాను. పాతికపైగా భాషలను 
రాజ్యాంగం గుర్తించింది. కానీ దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే తెలుగుభాషకు 
కేంద్రస్థాయిలో ఆదరణ తక్కువ అంటే, సొంతరాష్టంలో మనకు మనమే తెచ్చుకుంటున్న దుస్థితులే 
హేతువు. తెలుగు ఒక పాఠ్యాంశంగా తీసుకోకుండానే పాఠశాల విద్య, ఉన్నతవిద్య కూడా 
నిర్వర్తించుకునే స్థితి తెచ్చి పెట్టుకున్నాం. వివిధరంగాలలో జాతీయస్థాయిలో పేరొందిన తెలుగువారు 
కేవలం ఆ తెలుగు మాధ్యమం వల్లే ఖ్యాతి గడించినవారై కానరావడం తగ్గిపోయింది. కేంద్రసాహిత్య 
అకాడమీగానీ, జాతీయ చలనచిత్ర అవార్డుల సంఘంగానీ తెలుగుపట్ల కొంత “శీతకన్ను వేసినట్లు 

Vv 


ద్యోతకమవుతుంది. తెలుగులో మాట్లాడడం ఈ తరంలో వున్నా-అందులో ఆంగ్లపదప్రయోగాలే 
ఎక్కువ. తెలుగువారిలో ఈ తరంలో చాలామంది తెలుగు వ్రాయనూ, చదవనూ రానివారిగా 
తయారైపోయారు. భాష అభివృద్ధి అంటే కేవలం వ్యవహారంలో, అంటే మాట్లాడడంలో వుండడం 
మాత్రమే కాజాలదు. మాట్లాడడం, చదవడం, వ్రాయడం, ఆలోచించడం, ఆచరణలో పెట్టడం 
అనే అయిదు విధాలుగానూ భాష విస్తరించాలి. తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం, తెలుగు 
వాయడం, తెలుగులోనే ఆలోచించడం, తెలుగును ఆచరణలో పెట్టడం వచ్చినప్పుడే తెలుగు 
సజీవంగా వున్నట్లు. వీటిల్లో ఏ పార్వంలోపించినా అది సమగ్రత కాదు. విద్యావిధానంలో 
ఈ అయిదింటిని గురించి శ్రద్ధవుండితీరాలి. అప్పుడే మాతృభాషగా తెలుగు నిలచి విస్తరించేది. 
ఉన్న తెలుగు పాఠ్యగ్రంధాలు కూడా పలుకుబడి, సిఫార్సులు, రిజర్వేషన్లు, రాజకీయాల పేరిట 
అందులోని పాఠ్యాంశాలు నిర్ణయించబడి, బోధనకు నిరేశితం అవుతున్నప్పుడు, క్రమంగా భాష 
స్థాయికూడా పలచబడుతున్న మాట వాస్తవం ! 

ఏ గ్రంథాలు చదివి, (పేరణపొంది, ఏ భాష మీద పట్టుసాధించి, తమ సృజనాత్మకతను 
వెల్లడించిన కవులూ, రచయితలూ వున్నారో వారి గ్రంథాలను పాఠ్యాంశాలుగా పెట్టవద్దనడం 
లేదు. కానీ వారి ఆ ప్రతిభాప్రాభవాలకు మూలాధారనాడి అయిన భాషాగ్రంధాలను ఇప్పటి 
వారు చదవనవసరం లేదనీ, ప్రాచీనసాహిత్య పఠనం అనవసరం అనీ కొందరు పెద్దలే అనడం 
సరికాదు. భాష పరిణామం చెందుతుంటుంది. అది సహజం. ఒక విశ్వనాథను, ఒక శ్రీశ్రీని, 
ఒక దాశరభథిని, ఒక కాళోజీని ఇవాళ చదువుకుంటే చాలుననీ, వారు చదివిన చదువు” ఇవాళ 
ఉపయుక్తం కాదనీ, ప్రవచించడం సరికాదు. విశ్వనాథవల్లనో శ్రీశ్రీవల్లనో దాశరథివల్లనో, 
కాళోజీవల్లనో ప్రభావితం అయి రాస్తున్న వారి స్థాయి రచనలూ, ఆ రచనలు మాత్రమే చదివి 
నేడు రాస్తున్న వారి స్థాయి రచనలూ పాఠ్యాంశాలుగా రూపొందుతూ మునుపటి రచయితలూ, 
వారి రచనలూ పనికిరాని పాత సరుకుగా త్రోసిరాజంటూ వుండడం వల్లనే, భాషస్థాయి క్రమేపి 
పలచబారుతోంది. భాషలో అభివ్యక్తి స్థాయి మందగిసోంది. 

సగం అనర్థాలకు అసలు కారణం అపార్దాలు. ఆ అపార్జాలకు హేతువు-అనుకున్నది 
అనుకున్నట్లుగా అవతలివారికి అర్ధమయ్యేలా చెప్పకపోవడం. ఆ అభివ్యక్తిలోపానికి ప్రధానకారణం 
భాషమీద సామర్థ్యం లేకపోవడమే. తెలుగుమాట్లాడేటప్పుడు భాషపై పట్టు, అభివ్యక్తి సామర్ధ్యం 
వుండాలి. మాట్లాడడం వల్లే మనుషులు పరస్పరం కలసిజీవించడం అనే మనుగడ మౌలికంగా 
వుంటుంది. ఇప్పటికే ఉమ్మడికుటుంబాలు అంతరించిపోయి, “కురచకుటుంబాలు” వచ్చేసాయి. 
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, పిల్లలపట్ల వారి అవసరాలు తీర్చడమే తప్ప, సమష్టిగా 
అంతాకలిసి గడపగలిగే సమయాలు కుంచించుకోవడం వంటి పరిస్థితులు, కుటుంబసభ్యుల 
మధ్య సంభాషణలనూ తగ్గించేస్తున్నాయి. భావవినిమయం తగ్గి భాష అవసరమూ పరిసీమితమూ, 
కృతకమూ, యాంకత్రికమూ అవుతోంది. ఇది మనం కల్పించుకుంటున్న స్థితియే. “పుస్తకపఠనం” 

VI 


అంటే పిల్లలకు క్లాసు పుస్తకాలుగా మాత్రమే వుంటూ, పెద్దలకు అసలు గ్రంథపఠనమే 
అక్య్ణేదన్నట్లుగా “టి.వి అనేది ఇళ్ళల్లో తిష్టవేశాక, పరిణామాలు మరింత “ఆర్తి” కలిగించేవిగా 
మారుతున్నాయి! అయితే భాష అంతరించిపోతుందన్న భయాలకు ఈ స్టితులే కారణం. వీటిని 
అధిగమించగలగడం మనకు కష్టమేమీకాదు. ఆ సంకల్పంవుండాలి అంతే ! మన భాషను, 
సాహిత్యాన్ని మన సంస్కృతిని మనం ఇవాళ మరింతగా పరిరక్షించు కోవాల్సిన అవసరం 
ఏర్పడింది. ఆధునిక విద్యాభ్యాసాలు వేళ్ళకు బంగారు ఉంగరాలు సమకూరుస్తున్నాయి. కానీ, 
మణికట్టువద్ద నరాలనే బలహీనం చేస్తున్నాయి అంటాడు ఒక రచయిత. పునాదులను విస్మరించి, 
బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడం అవివేకం ! సహజ ప్రకృతులను విస్మరించి, నాశనం 
చేసుకుని, కృత్రిమ సదుపాయాలతో సంపన్నమయ్యా మనుకోవడం మూర్ధత్వం. స్వచ్చమైన 
గాలీ, నీరు పోగొట్టుకుని, కలుషితం చేసుకుని, ఏ.సీలు, మినరల్‌వాటర్‌ గొప్పస్థాయిగల జీవితం 
అనుకోవడం ఎంత విజ్ఞత? భాష సాహిత్యాల విషయం కూడా అంతే ! 

ప్రాచీనసాహిత్యం పఠించనవసరంలే దనుకోవడం సరికాదు. అయితే అందులోని అన్ని అంశాలూ 
యథాతధంగా ఇవాళ స్వీకారయోగ్యాలు కావు. కానీ భాషపై పట్టు సాధించడానికీ, అభివ్యక్తిసామర్హ్యం 
పెంచుకోవడానికీ అవి ఎప్పటికీ ఉపయుక్తాలే. మూలాలను విస్మరించకూడదు. గతం నుండి 
అవగతం చేసుకోవాల్సింది ఎంతయినా వుంటుంది. ఆ అనుభవం మీదే వర్తమానంలో నిలబడి, 
భవిష్యత్తును రూపుదిద్దుకోగలుగుతాం. “యువభారతి సమ్యక్‌దృష్టి కలిగిన సంస్థ. “పాతకొత్తల 
మేలుకలయిక (కొమ్మెరుంగులు చిమ్మగా*.. ఒక విలువల గల వ్యవస్థను. ఆశించి పురోగమిస్తున్న 
సంస్థ. అందుకై తనవంతు కర్తవ్యం అది ఎంత చిన్నదైనా, బాధ్యతగా, నిజాయితీతో, చిత్తశుద్ధితో 
అమలు పరుస్తున్న సంస్థ. ఒక సంస్థ యాభైసంవత్సరాలు మనగలగడం సామాన్యమైన సంగతేమీ 
కాదు. 1971లో ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారితో 'కావ్యలహరి” ఉపన్యాసాలను ఇప్పించి, 
వాటిని గ్రంథస్థం చేసిన కాలంలో సంస్థ వైభవ ప్రాభవాలు తెలుగునేలంతటికీ తెలుసు. అప్పుడుగానీ 
ఇప్పుడుగానీ సంస్థ ఆర్థికంగా “పుష్టి కలిగినది కాదు. ఆనాటికీ ఈ నాటికీ మార్పు అందరికీ 
తెలిసిందే ! “మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే” అన్నభావన ఈ కాలంలో విస్తృతమవుతున్న 
సంగతీ తెలుసు. అయినా యువభారతి తన ఆశయసాధనలో వెనుకడుగువేయడం లేదు. ఏ 
విలువల కోసం, మానవజీవనవికాసం కోసం, సువ్యవస్థకోసం ఆరాటపడుతూ వచ్చిందో-అదే 
కర్తవ్యతాదీక్షతో, వనరులు తక్కువైనా, ప్రచారార్భటులు లేకుండానే “యువభారతి” ముందుకెడు 
తోంది. దానికి సహృదయుల ఆదరణే కారణం. 


యువభారతి స్వర్ణోత్సవాల సందర్భంగా ‘కావ్యలహరి” పునర్ముద్రణను చేపట్టడం జరిగింది. 
కావ్యలహరి పరంపరలోనూ, ఆ తరువాత అవధానిగారు చేసిన మొత్తం ఏడు ఉపన్యాసాలు 
ఈ సంపుటిగా రూపొందాయి. శృంగారనైషధం, మనుచరిత్ర, పారిజాతావవారణం, వనుచరిత, 


VII 


విజయవిలాసము, ఆముక్తమాల్యద, వొందురంగమాహత్యుము అనే ప్రాచీనాంధ్ర అనర్హరత్నాలన 
దగిన ఏడుకావ్యాలను ఈ తరంవారికి అందించాలనే సంకల్పంతోనే ఈ ప్రచురణ. తెలుగు 
చదవనూ, వ్రాయనూ వచ్చిన ఈ తరం పాఠకులు, ఇవాళ ప్రధానంగా తెలుగు భాషాభిమానులైన 
ప్రవాస, విదేశాంధ్రులు కూడా సమ్యక్‌దృష్టితో గతవైభవాలను అందిపుచ్చుకోవాలనీ, మన భాషా 
సాహిత్యాలలోని ఆలోచనామృతమైన మధురమైన అంశాలను అందిపుచ్చుకోవాలనీ ఆకాంక్షిస్తు 
న్నారు. తెలుగుభాష, సాహిత్యాలు అజరామరమని మా విశ్వాసం, మునుపటివలె కాకపోవచ్చు, 
కానీ నేటితరం తెలుగు భాషాసాహిత్యాభిమానులకు కొదవేమీ లేదు. సంప్రదాయసారాన్నీ, 
సమకాలీన అవసరాల్నీ సమన్వయించి భవిష్యత్‌ రూపకల్పనకు వారికి ప్రాధేయంగా ఈ ప్రచురణ 
ఉపయుక్తం కాగలదన్న విశ్వాసం మాకుంది. కావ్యలహరి వంటి ప్రచురణతో యువభారతి 
పొందేదేమిటి? అని ప్రశ్నించేవాళ్ళుంటే వుండవచ్చు. వాళ్ళకు భాస్మర శతకకారుని ఈ పద్యమే 
విన్నవించి నమస్మరిస్తాం.... 


సండితులైన నారు దిగునం దగ నుండగ నల్పుడొక్కడు 

దండతం టీరమెక్కిన బుధపుకరంబుల కేమి యెగ్గగున్‌ 

కోండొకకోరి చెట్టుకొన కొన్కలనుండగం గ్రింద గండు ధే 

రుండ నుదేభ సింహ నికురుంబను లుండనె చేరి భాస్కరా ! 
హైదరాబాద్‌. సదామీ 


16-08-2014 సుధథాను 
ప్రధానసంపాదకులు, యువభారతి 


“చుట్టూరా ఆవరించుకుని వున్న 
చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం 
కంటే ప్రయత్నించి లంత చిన్న 


బీఫొన్నయినా ఐలిగించడం మంచిది 


అన్న వాక్యమే మా యువభారతికి ఊపిరిపోసింది. 


VII 


అభినందనీం 

యువభారతి “లహరి” ఉపన్యాసమంజరి కార్యక్రమాలలో ప్రప్రథమమైనది కావ్యలహరి. 
యువభారతి తన అష్టమ వార్షికోత్సవాల సందర్భముగా 197 1లో 'కావ్యలహరి' పేరిట తెలుగులో 
పంచకావ్యాలుగా ప్రసిద్ధి చెందిన “శృంగార నైషథంి, 'మనుచరి(త్రి, *'వనుచరిత్రి, 
“పారిజాతాపహరణం”, “విజయవిలాసం” కావ్యాలపై అలనాటి ఉస్మానియావిశ్వవిద్యాలయం తెలుగు 
శాఖాధ్యక్షులు, సుప్రసిద్ధకవి, విమర్శకుడు, మహావక్త అయిన ఆచార్య దివాకర్ల వేంకటావధాని 
గారిచేత ఉపన్యాసాలనిప్పించి, ఆ ఉపన్యాసాలను గ్రంథస్థం చేసి ప్రచురణ పూర్వవిరాళంగా 
రూ॥2-00 అందించిన సాహిత్యాభిమానులందరికి అందచేసింది. 


ఆ ఉపన్యాస పరంపరతో వచ్చిన స్ఫూర్తితో, ప్రోత్సాహంతో, ఇంతవరకూ దాదాపు ఇరవై 
“లహరి” ఉపన్యాసమంజరీ కార్యక్రమాలనేర్పాటు చేసి వాటిని గ్రంథాలుగా ప్రకటించింది. 
ఈ లహరీ పరంపరలో ప్రాచీన, అర్వాచీన కవుల వ్యక్తిత్వాలు, కావ్యాలు వివిధసాహితీ ప్రక్రియలు, 
రామాయణం, మవోభారతం, వేదాలు, ఉవనివత్తులు వంటి అనేకానేక విషయాలు 
చోటుచేసుకున్నాయి. 'కావ్యలహరి” ప్రచురించిన ఒక దశాబ్దం తరువాత అంటే 1981లో 
ఇదివరకటి పంచకావ్యాలకు తోడు “పాండురంగమాహాత్యంి”, “ఆముక్త మాల్యది కావ్యాలపై 
ఉపన్యాసాలిప్పించి ఆ వ్యాసాలతో విస్తృతమైన 'కావ్యలహరి” ఉపన్యాసమంజరి గ్రంథాన్ని 
ప్రచురించడం జరిగింది. 

ముఖవత్రాన్ని అందంగా అలంకరించిన మా గౌరవసభ్యులు శ్రీ శీలా వీర్తాజు గారికి 
మా కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి డి.టీపి. చేసిన మా సహాసమావేశకర్త శ్రీ జీడిగుంట నెంకట్తావు 
గారికి, తప్పుల సరిచేయుటలో సహకరించిన ఆచార్య ఆర్‌.నసునందన్‌ మరియు డా॥ బిర్తావూరి 
శినరానుకృస్థ శర్మ గార్లకు మా ధన్యవాదములు. ఈ పుస్తక ముద్రణలో అన్ని విధాలుగా మాకు 
సహాకరించిన మిత్రులకు శ్రేయేభిలాషులకు మా హార్ధికాఖివందనములు. అనతి కాలంలోనే 
పుస్తకాన్ని అందంగా అచ్చువేసి అందించిన 'ధరణీ ప్రింటర్స్‌" వారికి ప్రత్యేకించి అధినేత 
శ్రీ నన్‌.ఐ.కునూళ్‌ గారికి మా అభివాదాలు. యువభారతి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ పాలుపంచు 
కుంటున్న సహకరిస్తున్న సహృదయులందరికి మా అభివందనాలు. మా ఈ ప్రయత్నాన్ని హర్షించి, 
ఇది వరలో వలెనే ఈ గ్రంథాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..... 
'హైదరాబాద్‌. భవదీయుడు 


16-08-2014 అయల సోయయాజుల నాగేశ్వరరావు 
కార్యదర్శి, యువభారతి 


IX 


కాన్వలహరి - ప్రేరణ 
(మొదటి కుద్రుణ) 
చెమ్మగిలే కనులు బ్రతుకులోని కమ్మదనాలను చవిచూపిస్తాయి; చాటి చెప్పుతాయి. చెమ్మగిలటం 
అంటే స్పందించగలగటం. స్పందించటమంటే సజీవమైన చైతన్యాన్ని కలిగి వుందటమన్నమాట. 
స్పందించగల చైతన్యం సహృదయమున్నప్పుడే ఉండగలుగుతంది; మనగలుగుతుంది. సహృదయం, 


సంస్కారం లేనిదేరాదు. చక్కని సంస్కారం అలవడటానికి వున్న అనేక మార్గాలలో సాహిత్య 
పఠనం ఒకటి. 


సాహిత్యం మనస్సునాహ్లోదపరచేది మాత్రమేకాక విజ్ఞానపరిధులను విస్తృతపరచి, కొత్త 
ఆలోచనలను రేకెత్తించగలదిగా వుండాలి. ఒక తృప్తినిచ్చిన స్థితిలో నూతనసృష్టికి దోహదకారి 
కాగలిగినదై ఉండాలి. రకరకాల రచనలు ఉత్పత్తి అవుతున్న నేటికాలంలో, వాటి తారతమ్యాలను 
విచక్షణతో పరిశీలించి చక్కని సాహిత్యాన్ని స్వీకరించగల నేర్పు, ఓర్పు, తరిగిపోతున్న ఈతరుణంలో, 
అశాంతి, ఆందోళనల మధ్య, మనిషిలోని మానసిక బలహీనతలను రచ్చకీద్పినట్లు రెచ్చగొట్టే 
రచనలకే, ఆదరణ, ప్రాచుర్యం, లభిస్తున్న ఈ రోజులలో, ఏది చదువదగ్గ రచనో, ఏది 
ప్రోత్సహించదగని రచనో, వివరించి చెప్పటం, నచ్చచెప్పటం కష్టమవుతుంది. 


తెలుగుజాతికి చెప్పుకోదగ్గ చరిత్ర, సాహిత్యం, సంస్కృతి ఉన్నవి. నేటి యువతరానికి తీరిక 
తక్కువ. వారి ఆకర్షణను ఆకట్టుకునే వ్యాపకాలువేరు. తెలుసుకుందామన్న ఆరాటం లేక కావచ్చు, 
లేక ఒక నీరసభావం ఏర్పడి ఏ ప్రయత్నానికీ నాంది పలకలేని స్తబ్బత ఆవరించుకొని ఉండడం 
కావచ్చు. గతం గురించి ఒక పరిచయంకానీ, సమగ్రావగాహన కానీ వారిలో అంతగా కనపడటం 
లేదు. 


గతం గురించి సమగ్రావగాహన ఏర్పడిన తరువాతనే వర్తమానంలో సమ్యక్‌ దృష్టి 
అలవడుతుంది. ఈ సమ్యక్‌దృష్టి లోపిస్తే, భవిష్యత్తును సందర్శించడంగానీ తీర్చిదిద్దడానికి 
ప్రయత్నించడంగానీ సాధ్యం కానిపని. అనాదిగా మన్నన పొందిన విలువలు, తారుమారు కావడం 
వలన ఒక విచిత్రమైన అయోమయస్థితి కనపడుతున్నది. పాతనంతా విస్మరించడం రివాజయింది. 


విచక్షణా శూన్యతతో పాతనంతా విస్మరించాలి అనడం తొందరపాటే అనక తప్పదు అలా 
తొందరపడి పాతనంతా విస్మరించడం రివాజుగా ఉన్న నేటి కాలంలో కొత్తగా ఏర్పడ్డ ఈ శూన్యంలో 
జక అయోమయస్థితి అవతరించడం వలన పునాదులు లేని నిర్మాణాలు, సమ్యక్‌దృష్టి లోపించిన 
ఆలోచనలు తరచు కానవస్తాయి. 

ఈ ధోరణి ముఖ్యంగా సాహిత్య రంగంలో కనపడుతున్నది. భావప్రకటనకు భాష సాధనము. 
మరి ఆ సాధనము స్పష్టంగా, సుందరంగా, నిర్దుష్టంగా ఉండగల్లినపుడే భావాలు సజీవంగా 
హృదయాలను చూరగొంటాయి. కదలిన మనస్సులు మనుష్యులను కార్మోన్ముఖుల్ని చేస్తాయి. 
ఏ భాషైనా అమాంతంగా పుట్టదు; ఎక్కడినుండో ఊడిపడదు. మూగబాసలలోని మధురిమలను 

X 


పుణికి పుచ్చుకొన్న తొలి తరుణంనుండి, తరతరాల అనుభవాలు తనలో సంతరించుకొని, కొత్త 
భావాలు రంగరించుకొని, భాష ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ, తన సొగసులను 
పెంచుకొంటూ వుంటుంది. నిరంతరంగా సాగే ఈ మార్పులలోని మర్మాన్ని, తర్మాన్ని అవగాహన 
చేసుకోవటానికి పరంపరాగతంగా మనకు అందుతూవున్న సారస్వతాన్ని తరచి చూడవలసిన 
అవసరం ఎంతైనా వున్నది. ఈ అవసరం రచనా వ్యాసంగంతో ప్రమేయం ఉన్న మేధావి వర్గానికే 
కాక, సామాన్య జనావళికి సైతం కలదు. మంచి ఎక్కడున్నా స్వీకరించాలనీ, ప్రక్రియ ఏదైనా 
మనస్సుకు హత్తుకునేట్లు చెప్పగలగటం దాని ప్రధాన లక్షణమని గమనించటం అవసరం. 


జాతి దురదృష్టంకొద్దీ అవకాశవాదానికి ఆటపట్టుగా తయారైన కలుషిత రాజకీయ రంగంలోని 
కాలుష్యం సమాజంలోని (ప్రతిరంగంలోకీ పాకింది. అరిచే నినాదాలకూ, అనుసరించే విధానాలకూ 
ఎక్కడా పొంతన కనపడదు. నిజాన్ని చూడనొల్లనివారితో ఏం వాదించినా లాభముండదు. చరిత్ర 
నేర్పిన పాఠాలనుండి గుణపాఠాలు నేర్చుకోనంతవరకూ ప్రగతి మార్గంలో ప్రయాణం శూన్యం. 
కేవలం విలువలను తారుమారు చేయటమే అభ్యుదయమని భావించే (భ్రాంతిలోనున్న వారి సంఖ్య 
నానాటికీ పెరుగుతున్నప్పుడు జనం ఇకనైనా మేల్మొనాలి. మగతనిద్రమాని, మత్తుని వదలి, 
బాధ్యతలను స్వీకరించాలి. 


ఒకరిని (పేమించటమంటే, తప్పనిసరిగా మరొకరిని ద్వేషించాలనే అభిప్రాయం,సామాన్య 
తర్శం ముందుసైతం నిలువదు. ఛందస్సు నడుం విరగ్గొట్టి, సర్పపరిష్వంగాలనుండి వెలువడి, 
అంతకు పదింతలు పసందుగా, వచనంలో కవనం చెప్పి, మనస్సుల్ని ఆకట్టుకుంటే-అది నిజంగా, 
మనఃస్ఫూర్తిగా, ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆనందపూరితమైన ఈ ఆహ్వానాన్ని ప్రాచీన 
పద్ధతులను నేలమట్టం చేయడానికి ప్రోత్సాహంగా భావించకూడదు. పద్యం వ్రాయనని ఒట్టు 
పెట్టుకుంటే బాధలేదు. కానీ, పద్యం చవదవననీ, పద్యమున్న పుస్తకం పాతిపెడతాననీ-అనే వివేకం 
నశించిన ఆవేశపూరిత సంరంభం కొత్తదారికాదు. “అది తప్పుదారి” అనక తప్పదు. 

ఒక చిత్రమైన పరిస్థితి ఏమిటంటే-భాషతో, భాషకు పునాదులనదగిన ప్రాచీన సాహిత్యంతో 
సన్నిహిత పరిచయ భాగ్యమున్న కొందరు పెద్దలే, ఈ తొందరపాటు తప్పుదారికి తాళం వేస్తూ, 
ప్రోత్సహిస్తూ, అనర్ధదాయకమైన ఒక పరిణామాన్ని అరికట్టే బదులు, అదే నాగరికత అనుకొని 
ప్రేరేపిస్తున్నారు. పరమతసహనం సాధించమని ఒక (ప్రక్క బోధిస్తూ ఒక భాషలోని ప్రాచీన 
సాహిత్యాన్ని ద్వేషిచమనటం సమర్థనీయమెలా అవుతుంది? 

అనుదినం రూపొందుతున్న పరిణామాలను అవగాహన చేసుకునే శక్తి, ఆసక్తి, ప్రజాబాహు 
ళ్యానికి లోపిస్తున్నదేమో అనిపిస్తున్నది. ఆఖరికి ఆశ్చర్యపడే శక్తికూడా పోగొట్టుకొని తారుమారైన 
విలువలను సృష్టిస్తున్న అసహజ పరిణామాలన్నీ అతిసహజ పరిణామాలని అంగీకరించే ఒక 
నీరస స్థితికి, అసహాయపరిస్థితికి, యువతకూడా దిగజారటం విచారించదగ్గ విషయం. 
వి వ్యవస్థనూ ఖాతరు చెయ్యక, అస్తవ్యస్త పరిస్థితే అతిసహజమైన స్థితి అనే ఆలోచన, జనుల 
ఆకర్షణను ఆకట్టుకుంటోంది. కనీసపు విలువల్ని సైతం ఖాతరు చెయ్యని ఆవేశం, ఉద్రేకం, 
చోటుచేసుకుంటున్న మనఃస్థితిలో, సమగ్రావగాహన లోపించటంవల్ల సమ్యకొదృష్టి లోపించిన 

XI 


ఆలోచనలు కానవస్తాయి. చెడుని విస్మరించి, మంచిని స్మరించి సంరక్షించుకోవటం యోగ్యతకు 
లక్షణం. ద్వేషం పునాదిగాగల ఆలోచనలు నిర్మాణాత్మక కార్యక్రమాలకు పునాదులుగా పనికిరావు. 
మార్చు, ప్రగతికోసం కాక, మార్చుకోసమే అయితే అలాంటి మార్పు అవాంఛనీయమే కాదు 
అనర్ధదాయకం కూడా అవుతుంది. కాలం సంతరించి పెట్టిన అనుభవాన్ని తన జీవితపుటను 
భవాలతో రంగరించగా ఏర్పడిన విలువల సమగ్రావగాహన ద్వారా ఏర్పడిన సమ్యక్‌దృష్టి, నేడు 
అత్యంతావశ్యకము. కాలం సంపాదించిన సాహిత్యాన్ని “నిధి వలె, “పెన్నిధి” వలె సంరక్షించుకొని, 
ఆధునికావసరాల సిద్ధికి వినియోగించుకొనే నేర్చు, ఓర్పు అలవర్చుకోవాలి. 

విలువలు వడివడిగా మారుతున్న ఈ రోజుల్లో, జాతిని ప్రగతిమార్గంలో పయనించేటట్లు 
చేయవలసిన మేధావివర్గానికీ, యువతకీ కూడా హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తుకురాని 
ఈ రోజుల్లో, ఒక అంచనా కడదామనీ, కాస్తయినా కనువిప్పు కలిగించాలనీ, మేము గత 
సంవత్సరం నిర్వహించిన “విలువలు -బాధ్యతలు -దృక్పథాలు” అన్న గోష్టి మాకిచ్చిన ప్రేరణ 
“జీవితంపట్ల సమ్యక్‌దృష్టి ఏర్పడటానికి ప్రాతిపదికగా సాహిత్యంపట్ల సహనం అవసరం” అని. 
ప్రాచీన కావ్యాలతో పరిచయం కలిగించే ఉద్దేశ్యంతో, మంచి ఎక్కడున్నా-మనసారా 
స్వీకరించేందుకు సంసిద్దులమై వుండటమే “ప్రగతికి మొదటి పునాదిరాయి” అన్న వూహతో ఈ 
కార్యక్రమాన్ని స్వీకరించాము. 

“మన చుట్టూరా ఆవరించుకొనివున్న చీకటిని వూరికే తిట్టుకుంటూ కూర్చోవటం కంటే, 
ప్రయత్నించి ఎంత చిన్నదీపాన్నయినా వెలిగించటం మంచిది” అన్న వాక్యంలోని వాస్తవమే మా 
యువభారతికి పోసిన ఊపిరితో, ఉడుతాభక్తిగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. 

యువభారతి అష్టమవార్షికోత్సవ కార్యక్రమంగా కావ్యలహరి ప్రణాళికను రూపొందించాము. 
అధికులచే అవుననిపించుకొన్న అయిదు ప్రాచీన కావ్యాలపై పక్షంరోజులకొక సమావేశం ఏర్పాటు 
చేశాం. “శృంగార నైషధము, మనుచరిత్రము, పారాజాతాపహరణము, వసుచరిత్రము, 
విజయవిలాసము” కావ్యాలను ఎన్నిక చేశాం.కేవలం ఉపన్యాసాలు ఏర్పాటు చెయ్యటమేగాక 
ఆ ఉపన్యాసాలు పుస్తక రూపంలో అవతరించినప్పుడే, మాకృషికి ఒక నిదర్శనం, సాఫల్యం, 
చేకూరుతాయని నిశ్చయించాము. “ఈ కావ్యంలోని ఈ పద్యం, ప్రతి తెలుగువాడికీ తెలిసిఉండాలి” 
అనిపించే పద్యాలు, రసవత్తర సన్నివేశాల కూర్చుగా, సాధారణ పరిచయం వున్న సామాన్యుడిని 
దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వ్రాయబడినప్పుదే, తీరిక తక్కువగా వున్న తరానికి, సాహిత్య 
పఠనాభిలాష ఏర్పడుతుందని భావించాం. 

అంటే... అటు జనాన్ని ఆకట్టుకునే అనర్గకవాక్సాతుర్యంతో పాటు, ఏ భావమూ జారిపోకుండా 
ప్రతి అందాన్నీ పొదివి పుచ్చుకునే పద్దతిలో కలం నడుపగల్లిన పాండిత్యమూ, ఈ రెంటికీ 
మించి, కార్యక్రమంలోని సదుద్దేశ్యాన్ని గ్రహించి తోద్చడగలిగే సహృదయమూ కల ఒక వ్యక్తి 
మాకవసరమయ్యారు. అరుదుగా లభించే ఈ ప్రత్యేక ప్రతిభలు మాకు కావలసిన పాళ్ళలో కల 
వ్యక్తికై మేము అన్వేషణ జరిపి, యువభారతి మిత్రుల అభిప్రాయాన్ని కూడా స్వీకరించి, ఏకగ్రీవంగా 
తీర్మానించాము ఉస్మానియా విశ్వవిద్యాలయాం(ధ్ర శాఖాధ్యక్షులు ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు దీనికి తగినవారని, వారిని మేం అభ్యర్థించిన వెంటనే వారు అంగీకరించటం 
మా యువభారతి భాగ్యంగా భావిస్తున్నాము. 

XII 


వీలున్నంత ఎక్కువ మందికి, వీలైనంత తక్కువ వెలకు ఈ పుస్తకాన్ని అందించగల్లితే 
మా ఉద్దేశ్యం కొంతయినా నెరవేరుతుందని, ప్రచురణకు పూర్వం విరాళాలు సేకరించే పద్ధతినను 
సరించి, 11,500 ప్రతులను ప్రచురిస్తున్నాము. అటు కాగితం ధరా, ఇటు అచ్చుఖర్చు ధరా 
పోటీ పడ్డట్టు ఆకాశమంటుతున్న ఈ రోజులలో దాదాపు 240 పేజీల పుస్తకాన్ని 2 రూపాయల 
కందించబూనటం, సాహసంతోకూడుకొన్నపని” అని సన్నిహితులు హెచ్చరించినా సాహసించాము. 
సామాన్యుడిలో సాహిత్యపఠనాశక్తి కల్పించడం ధ్యేయంగా గల ఈ ప్రణాళిక క్రింద చేపట్టిన 
ఈ పుస్తకం వెల కూడా సామాన్యుడి కందుబాటులో వుండి తీరాలని రెండు రూపాయల విరాళమే 
నిర్ణయించాము. సహృదయుల సహకారం సమృద్ధిగా లభిస్తుందన్న మా నమ్మకమే మా పెట్టుబడి. 
అందరి అండదండలూ లభిస్తే “మంచిపనులు చవకగానే చేయవచ్చు” అని నిరూపించే భాగ్యం 
మా యువభారతికి లభిస్తుంది. ఈ గ్రంథావిష్కరణ నాటికి నాలుగు కావ్యాలపై ఉపన్యాసాలు 
జరిగినవి. ఆంధ్రసారస్వత పరిషత్రాంగణ మంతా వేలమందిజనంతో కళకళలాడుతూ 
కనుపించింది. జంటనగరాలలో ఇలా వేలమంది సాహిత్య సమావేశాలకు హాజరై, గంటలతరబడి 
ప్రశాంతంగా ఉపన్యాసాన్ని వినటం అపూర్వమైన విషయంగా జనం చెప్పుకొన్నారు, పత్రికలు 
ఒప్పుకొన్నాయి. జనంలో నిద్రాణమైయున్న సాహిత్యాసక్తిని మేల్కొలుపటానికి యువభారతి 
కారణభూతకాగలగటం మా భాగ్యంగా భావిస్తున్నాం. 

ఈ సమావేశాలు ఇంకా ముగియకముందే “మరి మిగిలిన కావ్యాల మాటేమిటి? వాటిపై 
ఉపన్యాసా లెప్పుడారంభిస్తున్నారు” అంటూ ప్రశ్నించిన సాహితీప్రియులూ, “మంచిపని చేస్తున్నారు. 
మీకు తప్పక విజయం కలుగుతుంది.” అని వెన్నుతట్టిన సహృదయులూ, ఈ మంచి పనికి 
మనమూ చేతనైనంతగా సహకరిద్దా'మనుకొని, తమపనిగా భావించి, తమ సహాయ సహకారాల 
నందించిన కొందరు విశాల హృదయులూ మాకు తారసిల్లారు. యువభారతికిది అపూర్వానుభవం. 
(ప్రథమ ముద్రణలో 11,500 ప్రతులు అచ్చు వేయగల్లుతున్నామని మేము గర్వపడటం లేదు. 
“నాలుగున్నర కోట్ల పై చిలుకు తెలుగువారుండగా అందులో లక్షలాది ఆర్జనాపరులైన 
అక్షరాస్యులుండగా 11,500 ప్రతులేనా అచ్చువేయగల్లుతున్నదని సిగ్గుపడుతున్నాము. మెచ్చుకున్న 
వారితో పాటు తప్పు పట్టిన వారూ ఉన్నారు. జనాన్ని వెనక్కు నడిపిస్తున్నామనీ, చచ్చి, పుచ్చిపోయిన 
ప్రబంధాలను పలుకరిస్తున్నామనీ, జనం నుండి కళాత్మకంగా డబ్బు వసూలు చేసి మోసపుచ్చు 
తున్నామనీ, జాతికీ అభ్యుదయానికీ ద్రోహం తలపెట్టామనీ, ప్రగతికి ప్రతిబంధకంగా అయ్యామనీ, 
హెచ్చరించిన వారూ ఉన్నారు. మాకు సహృదయమూ, సహనమూ ఉన్నాయి. ఆ వర్గం మిత్రులకు 
దూరం నుండి సమస్మరించటం మినహా మరింకేమి చేయగలం?తెలుగుతల్లికి ఒక దివ్యమైన, 
నూత్నమణిహారాన్ని సమర్పించాలన్న మా యీ ప్రయత్నానికి అందరి ఆదరణా, మనఃపూర్వక 
సహకారమూ అందగలవన్న ఆశతో, నిరీక్షతో. 


హైదరాబాద్‌. భవదీయుడు 


05-09-1971 దస 
నంగీపల్లి విశ్వనాధం 
సమావేశకర్త, యువభారతి 


XII 


నూ గురించి 
(మొదటి కుద్రుణ) 

“చుట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటె (ప్రయత్నించి ఎంత 
చిన్న దీపాన్నైనా వెలిగించటం మంచిది. ” అన్న సూక్తిలోని యాథార్థ్యం మా ఊపిరి. మా ప్రయత్నం 
ఉడుతాభక్తి. ఒడ్డున ఉండి సముద్రాన్ని దాటలేమని అనుకుంటూ ఊరికే గోళ్లు గిల్లుకుంటూ 
కూర్చోవడం కన్న మనస్సును దిటవుపరచుకొని మేధకు పదునుపెట్టి ఉద్యమించడం మేలు. 
అదే మా ధ్యేయం. నేటి యువతరం నిర్మాణాత్మకంగా ఆలోచించి తన భవిష్యత్తును ఉజ్జ్వలంగా 
తీర్చిదిద్దుకోవడానికి అనువైన వాతావరణం కల్పించాలనే మహత్వకాంక్షతో “యువభారతి” 
రూపొందింది. పందొమ్మిదివందల అరవైమూడు విజయదశమినాడు సాహితీప్రియులైన కొందజు 
స్నేహితులు ఒక బృందంగా యేర్చడి “'యువభారతిని అవతరింపజేశారు. సాహితీ స్నేహమే 
“'యువభారతిికి ప్రాణం, ధ్యేయం. 

ప్రతి వ్యక్తిలోను అంతర్లీనంగా ఏదో ఒక ప్రతిభ ఉంది. ఆదరణ, అవకాశం, ప్రోత్సాహం 
లేక అది వెలికి రాక అవరోధాల తాకిడికి అణగారిపోవచ్చు. ఆ అవరోధాలను తొలగించి అతని 
పార్థక్యంలోని వైశిష్ట్యాన్ని వెలికి దీసి అతని ప్రతిభా సామర్థ్యాలు సామాజికోన్నతికి దోహదమయ్యే 
విధంగా తీర్చిదిద్దడం అవసరం. ఒక వ్యక్తి తన తీరిక సమయాన్ని వినియోగించుకునే తీరును 
బట్టి ఆ వ్యక్తి సంస్కారాన్ని అర్థం చేసుకోవచ్చు. “యువభారతి” యువతరంలో ఉత్తమ సాహిత్య 
పఠనాభిలాషను, సువచోరీతిని, రచనాసామర్యాన్ని పెంపొందింపజేయడానికి గత ఎనిమిదేండ్లుగా 
యథోచితమైన కృషి చేస్తున్నది. 


ప్రతి నెలలో మొదటి ఆదివారం, మూడో ఆదివారం మధ్యాహ్నం 2-30 గంటలకు హైదరాబాదు 
సుల్తాన్‌బజారులో శ్రీ కృష్ణదేవరాయాంధ్రభాషానిలయంలో యువభారతి నిర్వహిస్తున్న సాహిత్య 
సమావేశాలు పెద్ద ఎత్తులో కాకపోయినా పరిమితంగానైనా సాహిత్యాభిరుచిని ఉద్దీపింపచేయడానికి 
ప్రయత్నం చేస్తున్నవి. ప్రతి నెల మొదటి ఆదివారం ఉదయం 10 గం॥లకు ఆ గ్రంథాలయంలోనే 
యువభారతి వనితా విభాగం సాహిత్య సమావేశాలు నిర్వహిస్తున్నది. 


మా సాహిత్య కార్యక్రమాల సంక్షిప్త వివరణ 

పుస్తక చర్చ : సాధారణంగా మనం చదివే పుస్తకాలు మనలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. 
పుస్తకాలలోని జెచిత్యాన్ని గ్రహించ గలిగే పాఠకులున్నప్పుడే ఉత్తమ సాహితీ సృష్టికి సరియైన 
అవకాశాలు లభిస్తాయి. ఈ పుస్తక చర్చ ఉత్తమ సాహిత్యాధ్యయనానికి మార్గదర్శకమౌతుందని 
మా ఆశయం. ఈ చర్చ ప్రతిమాసం జరుగుతుంది. చర్చకు ఎన్నుకున్న పుస్తకం ఒక నెల 
ముందుగా సభ్యులకు ఉచితంగా అందజేయబడుతుంది. సాహిత్యపఠనంలో ఉత్తమాభిరుచులను 
పెంపొందించి ప్రామాణికమైన విమర్శనాదృష్టిని అలవరింపజేయడం మా 'పుస్తకచర్చః 
ప్రధానలక్ష్యం. 


XIV 


క్లుప్తగోష్టి : భాష ఏదైనా భావవ్యక్తీకరణకు తోడ్పడాలి. కనీసం మన మాతృభాషలోనైనా 
మనం అందంగా, క్లుప్తంగా, స్పష్టంగా, నిర్భయంగా, ప్రయోజనాత్మకంగా మాట్లాడగలగాలి. 
అందుకే మా యీ క్లుప్తగోష్టి కార్యక్రమం-ఇచ్చిన విషయంపై రెండు నిముషాలలో సద్యఃస్ఫూర్తితో 
సమయనియమాన్ని అనుసరించి సమగ్రంగా సదస్యుల హృదయాలలో ముద్రితమయ్యెట్లు 
మాట్లాడడం అలవరచుకోవాలి. సభాకంపాన్ని పోగొట్టుకోవడానికి ఏర్పరచిన క్లుప్తగోప్టిలో అందరికీ 
తెలిసి అందుబాటులో వుండే విషయాలే వక్తవ్యాంశాలుగా ఉంటవి- ఈ కార్యక్రమం ఆలోచనాశక్తిని 
(ప్రేరేపించి సముచిత వచోరీతిని పెంపొందించాలని మా అభిమతం. ఈ 'క్లుప్తగోష్టోలో సభాసదులకు 
నచ్చిన ఉత్తమవక్తకు ప్రోత్సాహ బహుమతి పుస్తకము రూపేణా ఇవ్వబడుతుంది. 


వక్తృత్వం : ఉపన్యసించడం ఒక కళ. చక్కగా ఉపన్యసించగల్లడం వ్యక్తిత్వానికి విశిష్టత 
సంపాదించుకోవడమే. మొదలు తుది లేక లక్ష్యశుద్ధి లేక అస్తవ్యస్తముగా మాట్లాడటం ఉపన్యాసం 
అనిపించుకోదు. సభ్యులలో సముచిత వక్త అత్వ శక్తిని పెంపొందించడానికి ఒక కార్యక్రమం 
యువభారతి రూపొందించింది. సభ్యుడు తన కిష్టమైన విషయాన్ని గురించి సమగ్రంగా ఆలోచించి, 
ఐదు నిమిషాలపాటు ప్రసంగించవలసి ఉంటుంది. ఒక పక్షంరోజులముందే ప్రసంగించవలసిన 
సభ్యులు నిర్ణయింపబడుతారు. నాటక ప్రయోగం సామాజికులు లేనిదే సమగ్రంకానట్టు శ్రోతలు 
లేనిదే వక్తృత్వం సమగ్రం కాదు. శ్రోతలంటే కేవలం వినేవాళ్ళే కాదు. ప్రసంగాన్ని మనఃస్ఫూర్తిగా, 
సావధానంగా, సతర్మంగా వినగల్లేవాళ్ళు (శ్రోతలు, వక్తలు పరస్పరాశ్రితులై వున్నప్పుడే ప్రసంగంలోని 
బెచిత్య అనౌచిత్యాలను విశ్లేషించుకోగల్లుతారు. మాయీ వక్తృత్వ కార్యక్రమము ఈ ఆశయానికను 
గుణంగా వుండేట్లు ఉపన్యాసకళకు సంబంధించిన కొన్ని శాస్త్రీయమైన పద్ధతులను రూపొందిం 
చటానికి మా యువభారతి కృషి చేస్తున్నది. 


నా ఊహాపథంలో : దైనందిన జీవితంలో తారసిల్లే సంఘటనలను గురించి గాని అప్పుడప్పుడు 
హృదయాన్ని కదలించిన భావాలకు గాని రచనారూపం కల్పించడమే ఈ కార్యక్రమలక్ష్యం. 
వాన, పూలు, ఫోటోలు, నిద్ర, అబద్దాలు, సంఘాలు, వెన్నెల, ఇంటర్వ్యూల వంటి విషయాలను 
ముందే ఎన్నుకొని సభ్యులకు ఒక పక్షంరోజులకు ముందే తెలియజేస్తాము. మూడు నిమిషాలకు 
మించకుండా, ప్రతి సభ్యుడు ఆ విషయాలపై పద్యమో, గద్యమో, గల్పికో, గేయమో, లేక తనకు 
నచ్చిన రీతిలో వ్రాసుకొని వచ్చి వినిపించవలసి ఉంటుంది. మనస్సుకుతట్టిన తలపులకు 
అక్షరరూపం కల్పించడానికి సభ్యులు ప్రయత్నం చేయాలి. రచనాకంపం వంటిది కొంతైనా 
తగ్గాలని సంస్థ ఆశయం. 

చర్చలు : సారస్వత, సామాజిక, సాంస్కృతిక సమస్యలపై సభ్యులు అప్పుడప్పుడు చర్చిస్తారు. 
చర్చనీయాంశం ఒక పక్షం రోజులకు ముందుగానే ప్రకటింపబడుతుంది. సభ్యులు ఆయా 
సమస్యలకు వివరాలను సమీకరించుకునే అవకాశం కలిగించి, చర్చల వల్ల విషయపరిజ్ఞానం 
సమ్యక్‌దృష్టి అలవరచడం ఈ చర్చల లక్ష్యం. 


XV 


స్వీయరచనా పఠనం : ప్రతి సమావేశంలో తమ తమ రచనలను సభ్యులు వినిపించి ప్రోత్సాహం 
పొందేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. సాధారణంగా జరుపబడే ఈ కార్యక్రమాలేకాక 
యువభారతి, కవితాగోష్టులను, నాటక ప్రయోగములను, చిత్రలేఖనా ప్రదర్శనాలను, విజ్ఞుల, 
సాహితీమర్శజ్ఞుల, కళాకోవిదుల ఉపన్యాసాలను; సాంస్కృతిక యాత్రలను, పుస్తక ప్రచురణలను, 
గోష్టులను నిర్వహిస్తున్నది. 


“కావ్యలహరి” కార్యక్రమం ఈ వరుసలోనిదే. 
కొన్ని వివరాలు : “యువభారతి” తొలిదశలో “యువభారతి” అనే పేరున ఒక సైక్లోస్టైల్డ్‌ 
మాసపత్రికను ఒక సంవత్సరంపాటు 12 సంచికలు వెలువరించి సుమారు 1000 ప్రతుల 
దాకా సాహిత్యాభిమానులకు అందించింది. ధనాభావం వల్ల దానిని కొనసాగించలేక ఇటీవల 


కొందరికైనా అందాలని చిన్న యెత్తున లిఖీతసమాస పత్రికను నిర్వహించింది. 


ఉత్సాహవంతులైన నటులెందరో నాటక కళతో యువభారతి నారాధించారు. సాహిత్యాసక్తిని 
ఇతోధికంగా ఇనుమడింప జేయడానికి ప్రచురణకు పూర్వమే విరాళాలు స్వీకరించి శ్రీ అనుముల 
కృష్ణమూర్తిగారి “సరస్వతీ సాక్షాత్మారం” అనే కావ్యాన్ని శ్రీకాళోజి తెనిగించిన ఖలీల్‌ జిబ్రాన్‌ 
The prophet (జీవనగీత)ను యువభారతి ప్రచురించింది. అయిదవ వార్షికోత్సవ సందర్భాన్ని 
పురస్కరించుకొని నలుగురు యువభారతి సభ్యుల కవితా సంకలనం వీచికలు’ ప్రచురణ జరిగినది. 
ఈ మధ్య కాలంలో వెలువడిన కవితా సంకలనాలలో అత్యధిక సమీక్షకులచే బెననిపించుకొన్న 
మాయీ ప్రచురణ మాకు గర్వకారణం. 


పుస్తకపథకం : మనలో పలువురికి పుస్తకాలు కొని చదివే అలవాటు తక్కువ. తక్కువ పెట్టుబడితో 
ఎక్కువ పుస్తకాలను న్యాయంగా ఆర్జించి పెట్టగలిగే పద్దతిలో మేము పుస్తక పథకాన్ని రూపొందించి 
ఒక్క సంవత్సరం పాటు నిర్వహించినాము. తగిన ఆదరణ, సహకారం, లభించకపోవటం వల్ల 
ప్రస్తుతానికీ పథకం నిలిపివేసినాము. ఈ పుస్తక పథకం సభ్యులకు ప్రత్యేక ప్రచురణగా అయిదుగురు 
ప్రఖ్యాత కథకుల కథాసంపుటి “పంచవటి” ప్రచురించాం. పుస్తక పథకం నిర్వహణ నిమిత్తమై 
సోదరసంస్థ “స్పందనసాహితి వారితో కలిసి శ్రీమతి డి. కామేశ్వరిగారి “వానచినుకులు” 
వెలువరించాం. 

విద్యార్థి రచయితలకు కథా రచనపోటీ (1970) : విద్యార్థులలో సృజనాత్మక రచనాశక్తిని 
పెంపొందించే నిమిత్తం ప్రఖ్యాత ప్రచురణకర్తలు శ్రీ యం. శేషాచలం అండ్‌ కంపెనీవారితో 
అఖిలభారత స్థాయిలో తెలుగు విద్యార్థులందరికీ తెలుగులో కథా రచన పోటీ నిర్వహించాము. 
ప్రవేశరుసుము లేని ఈ పోటీకి నగదు పారితోషికాలే కాక పుస్తకరూపంలో ఉత్తమకథలకు 
బహుమతులనిచ్చి 1970 విజయదశమి (యువభారతి సప్తమ వార్షికోత్సవం నాడు) పదిహేను 
మన్నికయిన కథల సంపుటిగా “విద్యార్థి సాహితి-2”గా ఎమెస్మో పాకెట్‌బుక్‌గా వెలువరించాం. 

సప్తమ వార్షికోత్సవ (1970) సందర్భంగా మా కార్యక్రమాల్లో ముఖ్యమయినదిగా “మారుతున్న 
విలువలు-రచయితల బాధ్యతలు” అనే విషయంపై ఒక గోష్టిని నిర్వహించాం. వడివడిగా 

XVI 


మారుతున్న ఈ కాలంలో మేధావివర్గానికి కూడా హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తురాని 
ఈ రోజులలో, ఒక బేరీజు వేద్దామని, జాగ్రత్తగా అంచనా కడదామనీ కనీసం రానున్న తరానికైనా 
కాస్తయినా కనువిప్పు కలిగిద్దామనే అభిప్రాయంతో మేమీ గోష్టికి ఉద్యమించాం. ముప్పది ఏడుగురు 
(ప్రముఖ సాహితీ ప్రష్టల వ్యాసాలను ముందుగానే సేకరించి, “రచన” అనే పేరుతో ఒక సంపుటిగా 
ప్రచురించి గోష్టికి వచ్చే వారికి ఒక వారంరోజుల ముందే అందజేశాం. జంట నగరాల ఇరవై 
కళాశాలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 400 మంది కళాశాలాధ్యాపకులు, విద్యార్గులు, 
రచయితలు, వివిధ రంగాలకు సంబంధించిన యువకులు ప్రతినిధులుగా పాల్గొన్న ఈ సదస్సు 
ఒక రోజంతా మూడు సమావేశాలుగా జరిగింది. విభిన్న దృక్మోణాలతో “మారుతున్న విలువలు 
రచయితల బాధ్యతలు” అనే విషయంపై వ్యాసాలను అందించి, చదివి, చర్చించిన వారిలో 
ప్రాచీనార్వాచీన సాహితీ సిద్ధాంతాలకు ప్రతినిధులైన రచయితలు పలువురు పాల్గొనడం 
ఈ గోష్టిలోని ఒక విశేషం. ప్రముఖ సాహిత్య మాసపత్రిక “భారతి” 70 అక్టోబర్‌లో, ప్రతి సాహితీ 
పరుడూ తప్పక చదువవలసిన వ్యాససంకలనం ఇదనీ, ఈ పుస్తకాన్ని చదవటం ఒక గుణమని 
చెప్పటమే కాదనీ, చదవకపోవడం ఒక లోపమనికూడా చెప్పవచ్చననీ “రచన”ను సమీక్షిస్తూ 
పేర్కొన్నారు. 

యువభారతి కృషి, కార్యక్రమాలు, సాహిత్య సాంస్కృతిక రంగాలకు పరిమితమైనవి. మానవుడి 
సంస్కారానికి గీటురాయి సంస్కృతీ ప్రియత్వమే కదా! సంస్కృతి నిగ్రహాన్ని నేర్పుతుంది. 
సృజనాత్మకశక్తికి దోహదమిస్తుంది. మానవుడు సంఘజీవి. సమాజవికాసానికి సామూహిక కృషి 
అవసరం. సామూహిక కృషికి మొదటి అవసరం సహృదయత. అది లేనినాడు అపస్వరాలు 
వినిపిస్తాయి. 

ఇది యువభారతి కృషి స్థూలంగా వివరించాము. చైతన్యపూరితమైన ఆశయసాధనా సంరంభాన్ని 
జడమైన అచ్చుసిరా ద్వారా అందించగలగడం కష్టం. మాకృషి వెనుకనున్న చైతన్య స్రవంతిని 
సహృదయులు పోల్చుకోగలరని ఆశిస్తున్నాము. 


హైదరాబాద్‌. ఇరినెంటీ కృస్ణమళార్తి 
05-09-1971 అధ్యక్షుడు, యువభారతి 


XVII 


ఎందరో నుహానముభాన్దులు ... 
(మొదటి కుద్రుణ) 


ఎంతచెప్పినా ఇంకేదో మిగిలిపోయినట్లు, ఎలా చెప్పుకున్నా అది ఆశించినట్లు కుదరక 
కృతజ్ఞతాభారంతో నిండిన ఎదపొరలనుండి ఆవిష్కరింపబడిన పదాలు నమ్రతతో రూపుదిద్దు 
కుంటున్నాయి. 


కదలిన (ప్రతిజల అలలాగా అందం బఒలికిస్తుంది. తన ఒంపు సొంపులతో లోన దాక్కున్న 
చైతన్యాన్ని కనబరుస్తుంది. మెదలిన ప్రతి ఆలోచనా మేధలో దాగివున్న వైతన్యాన్ని వెలువరిస్తుంది. 
కదిలే అలా, ఆలోచనాసరళి రెండూ అనంతం. కదలిన జలకు తక్షణమే రూపు సంతరించుకునే 
భాగ్యం వుంది. కానీ మెదలిన ప్రతి ఆలోచనా అక్షర రూపంలో సాక్షాత్మరించడానికి ఎక్కువ 
సమయం తీసుకుంటుంది. చల్ల చిలికితే వెన్న. మెదలిన ఆలోచన రూపుదాల్చితే వెలుగు. 
ఆ వెలుగు కార్యాచరణగా ప్రసరిస్తే మిన్న అన్ని ఆలోచనలూ అక్షరాలకు అందవు. అలా అందినా 
అందంగా కార్యరూపం దాల్బవు. కార్యరూపం దాల్చిన కొన్ని శ్రీకారం దగ్గరే కుంటుపడుతాయి. 
చివరికంటా వెలుగును మిన్నగా నిలుపుకోగల్లిన ఆలోచన నిజంగా ధన్యం. ఆలోచనాలత బీజాకృతి 
దాల్చే అదృష్టమే అరుదు. అరుదైన అది తీగెగా సాగడమే మొదటి కష్టం. తీగెగా సాగిన తరువాత 
నిర్దుష్టమైన ప్రణాళికగా అల్లుకుపోవడం మరింత కష్టం. ఎంతటి తావివెదజల్లే తీగయైనా తన 
సుగంధాలు నలువైపులా వ్యాపింపజేయడానికి మలయమారుతంలాంటి సహృదయులు లభించడం 
అసలు కష్టం. ఇవన్నీలభించి తీగ పుష్పించిననాడు ఇవన్నీ ఫలించి పూలు విరగబూసిననాడు 
విత్తనం నాటిన తొలిక్షణాన మనస్సున మెదలిన ఆలోచనలకు లభించిన పూర్ణఫలం నేడు 
విరబూసినవూవు. కార్యరూపం దాల్చిన ఆలోచన శుభారంభపు అదృష్టాన్ని నోచుకొని సహృదయుల 
మనస్సులను దోచుకొని సఫలీకృతమవ్వడం ఎన్నో ఇబ్బందులతో కూడుకున్నపని. ఎందరి 
మనఃస్ఫూర్తి సహకారమో లభించకపోతే ఆ కదలిన జలకు అలరూపం వచ్చేది కాదు. బీజాకృతిలోని 
చైతన్యం పువ్వులు విరబూసి వుండేది కాదు. సకృత్తుగా ఎందరో సహృదయుల సహకారం లభించడం 
వల్లనే ఈ కార్యక్రమం సఫలీకృతమయింది. మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెల్పుకుందామని 
ఎదబరువులు దింపుకుందామని కృతజ్ఞతా భావవీచికలకు రూపాన్నిస్తున్నాము. 


కార్యక్రమం ఇంకా ఆలోచనలస్థాయి దాటకముందు “మంచిపనులకు సహాయ ప్రోత్సాహా 
లుంటాయి” అని, మాట ఇచ్చి, మాట నిలుపుకున్న మాన్యులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సమాచార 
శాఖామాత్యులు, గౌరవనీయులు శ్రీ అక్కిరాజు వాసుదేవరావు గారికి మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 


“కావ్యలహరి” ఉపన్యాస మంజరికై ఆంధ్రసారస్వత పరిషత్‌ ఆవరణల నొసగుటయేకాక, 
తమ ఆవరణలో తాత్మాలిక కార్యాలయం ఏర్పరచడానికి అనుమతించి, మాకు నీడను, ప్రోత్సాహాన్ని 
ఇచ్చిన పెద్దలు, ఆంధ్రసారస్వత పరిషత్‌ ఉపాధ్యక్షులు, శ్రీ దేవులపల్లి రామానుజరావుగారికి మా 
హృదయపూర్వక కృతజ్ఞతలు. 


XVII 


ఉత్తమ సాహిత్య పఠనాభిలాషను పెంపొందించడానికి మేము ఉద్యమించిన ఈ కార్యక్రమాన్ని 
సహృదయంతో అభిమానించి, “సారసౌరభము”ను అందించి, కావ్యలహరిని సురభిళితం చేసిన 
సుకవి మిత్రులు డా॥ సి. నారాయణరెడ్డి గారికి మా నమోవాకములు. కావ్యలహరి ఉపన్యాసమంజరి 
జయప్రదమయ్యేందుకు ప్రత్యక్షంగా పాలుపంచుకున్న పెద్దలు. ఆయా రోజుల్లో ఐదు 
సమావేశాలకూ, అధ్యక్షులుగానూ, ముఖ్యఅతిథులుగానూ విచ్చేసి, సభను సమర్థవంతంగా 
నిర్వహించిన సాహితీవేత్తలకు, మా మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు. సాహిత్య సంబంధమైన 
అవసర మేర్పడినప్పుడు తగు సాహాయాన్నంద చేసిన పూజ్యులు డా॥ పాటిబండ మాధవశర్మ 
గారికి, డా॥ జి. వి. సుబ్రహ్మణ్యం గారికి మనఃపూర్వకాఖీ వందనములు. 


సాహిత్యోపన్యాసాలకు హాజరయ్యే జనం అధికమవుతున్నకొద్దీ, అధికమవుతున్న ఖర్చుల భారాన్ని 
మోయడం ఎలా?అని జంకు గలిగిన స్థితిలో “పదండిముందుకు”అన్న ధైర్య వచనాలతో 
ఊపిరినిచ్చి, ఆర్థికవనరుల సేకరణ కార్యంలో అత్యధిక ప్రాధాన్యాన్ని వహించిన మా సన్నిహితులు 
డా॥ఎ.నాగరాజు గారికి బుణపడి వుంటాము. ఈ కార్యక్రమంలో తమ మనః స్ఫూర్తి సహకారాన్ని 
అందించిన మా ఇతర మిత్రులు, శ్రీ బి.పద్మనాభరావుగారు, డా॥ఆర్‌. వి.రావుగారు, 
డా॥ గోపాలకృష్ణ గారు, శ్రీమతి వసుమతి రెడ్డిగారు, శ్రీ ధర్మారెడ్డిగారు, శ్రీ జె. బాపురెడ్డిగారు, 
శ్రీ యమ్‌నారాయణగారు, డా॥ భీమసేన్‌ జోస్యులుగారు, శ్రీ ఎస్‌.పి. చారిగార్లకు హృదయ 
పూర్వక వందనములు. అచ్చుకు కావలసిన కాగితం, కొద్దిపాటి తక్కువ ధరకు లభింపచేయడంతో 
తమ బెదార్యాన్ని ప్రదర్శించిన మా మిత్రులు శ్రీ జి.ఎల్‌. సంఘిగారికి, సిర్‌పూర్‌ పేపర్‌మిల్స్‌ 
స్థానిక ప్రతినిధులు శ్రీ పి.ఎల్‌.భండారిగారికి, ఆ సంస్థ పంపిణీదారులు, శ్రీ అమలుక్‌చంద్‌ 
(కుషాల్‌చంద్‌ అండ్‌ కం.) గారికి మా వందనములు. అవసరమైనప్పుడు అండనిలిచి, ఆర్థికంగా 
ఆదుకున్న శ్రీ వి. రామకృష్ణయ్య, శ్రీ ఎస్‌.పి.చారి, శ్రీ సూర్యకాంత్‌, శ్రీ పి. శ్రీరామశర్మగార్లకు 
మా కృతజ్ఞతలు. హృదయపూర్వక సహకారాన్ని అందించిన ఆంధ్రసారస్వత పరిషత్‌ అధికారులకు, 
ముఖ్యంగా శ్రీ హరికిషన్‌రావు గారికి, కృతజ్ఞతాంజలులు. 


కావ్యలహరి కార్యక్రమానికి, ఆది నుండి తగిన ప్రోత్సాహాన్నిచ్చిన పాత్రికేయులకు ముఖ్యంగా 
శ్రీ డి. ఆంజనేయులుగారికి, శ్రీ పి.ఎస్‌. ఆర్‌. ఆంజనేయశాస్త్రి గారికి వందనములు. సహాయం 
చేసిన వారిని తలుస్తున్న ఈ సందర్భంలో మరో సహృదయులు, బుక్‌ లింక్స్‌ సంస్థ యజమానులు 
శ్రీ సత్యనారాయణ గారిని ఎలా మరువగలం? 


అటు కలాన్ని ఇటు కుంచెను సవ్యసాచిప్రతిభతో కదిలించి, మనస్సుల కదిలించగలిగిన 
మా సన్నిహితులు, కావ్యలహరికి అందాలను సమకూర్చి పెట్టిన సహృదయులు శ్రీ శీలావీర్రాజు 
గారికి మా వందనములు. 


11,500 (ప్రతులు 240 కు పై చిలుకు పుటలు, రెండు వారాల వ్యవధి, కావ్యలహరి అచ్చు 
భాగ్యం నోచుకోవడానికి పుణ్యం కట్టుకున్న శ్రీసాద ఆర్ట్ర్‌సింటర్స్‌ వారికి, కృతజ్ఞతలు చెప్పుకోడానికి 
పదాలు చాలడం లేదు. ప్రెస్‌ యజమానులు శ్రీ శ్రీపాద సోమేశ్వరరావుగారికి మా కృతజ్ఞతలు. 


XIX 


అచ్చుపనిని, తమ స్వంత పనిగా భావించి, మంచితనం నిండిన జెదార్యంతో, మనఃస్ఫూర్తి 
సహకారాన్ని ధైర్యాన్నిచ్చిన మాకు ఆప్తులైన శ్రీపాద ఆర్ట్‌ ప్రింటర్స్‌ మేనేజరు శ్రీ తెన్నేటి 
అచ్యుతరామయ్యగారికి మనఃస్ఫూర్తి కృతజ్ఞతలు. 


కావ్యలహరి కార్యక్రమానికి అవసరమైన ఇతర అచ్చుపనంతా బాధ్యతతో నిర్వహించిన 
దీక్షాప్రెస్‌ మేనేజరు, శ్రీ పుండరీకాక్షయ్య గారికి నమస్సులు. అట్టను అచ్చులో సింగారించిన 
విస్థాస్‌ ప్రింటర్స్‌ శ్రీ నారాయణ్‌ గారికి, పుస్తకంలోని కొంతభాగాన్ని రంగులతో ముద్రించి ఇచ్చిన 
విజయశ్రీ ప్రింటర్స్‌ వారి శ్రీ నరసింహారావు గారికీ మా కృతజ్ఞతలు. సకాలంలో బ్లాకులను 
తయారుచేసి సహకరించిన శ్రీ మోహన్‌ ప్రోసెస్‌ వారికి ధన్యవాదాలు. సమావేశాల దృశ్యాలను 
మా నేత్రాల ముందు కలకాలం నిలచేలా ఛాయా చిత్రాలను అందంగా తీసిన శ్రీ గణేశన్‌ గారికి 
కృతజ్ఞతలు. 


యువభారతి పెట్టుబడి పెట్టి పుస్తకాలు అచ్చువేసే వ్యాపార సంస్థ కాదు. సహృదయుల 
సహకారము, సాహితీ ప్రియుల ఆదరణ మాత్రమే పెట్టుబడిగా రూపొందించిన ఈ ప్రణాళికలో, 
వీలైనంత ఎక్కువ మందికి, వీలున్నంత తక్కువ ధరకు కావ్యలహరిని అందించాలన్న మా తలంపు 
పురస్కరించుకొని మా మిత్రులను, ప్రచురణకు పూర్వం విరాళాలు సేకరించమని విన్నవించాము. 
ఎందరో మనఃస్ఫూర్తి సహకారాన్ని అందజేసారు. వాళ్ళందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పాలనే 
వుందిగానీ, స్థలాభావం దృష్ట్యా ఆ ఆలోచనను ఆపుకొంటున్నాం. కావ్యలహరికై విరాళాలు 
సేకరించిన వందలాది మిత్రులకు, విరాళాలు అందించిన వేలాది సహృదయులైన సాహితీ 


ప్రియులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందుకే..... 


ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు. 


హైదరాబాద్‌. సింగంపల్లి నేంకటేశ్వరరాన్ర 
05-09-1971 కార్యదర్శి, యువభారతి 
FT Sm TSF WPT SDT. న ఖు అతత న ర ల న న ల న న న్ని 


'కావ్యలహరి” ముద్రణకు తమ పూర్తి సహాయసహకారాలు అందించిన 
వాసవీ కళాశాల (అ.అ.ఎమ్‌.ప))5థివాచాద్యులు 
శ్రీ.కె.రఘువీర్‌ గారికి 


కాన్వలహరి - ఉఅపన్వాసనుంజరి 


కార్తక(యిల ఖమివరణ3 


ఉపన్యాసకులు : ఉస్మానియా విశ్వవిద్యాలయాంధ్రశాఖాధ్యక్షులు, 
ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు 


a 


భా 


“౨ జ 


లి : ఆంధ్రసారస్వత పరిషత్తు భవనములు 

సమయం : సాయంత్రం 5-80 నుండి 8-30 వరకు 

మొదటి సమావేశం 18-07-1971 ఆదివారం 
సకలవిద్యాసనాథ కవిసార్వభౌమ శ్రీనాథుని శ్చంగారనైషధము; 


ముఖ్య అతిథి : ఆంధ్రప్రదేశ్‌ సమాచారశాఖామాత్యులు 
గౌ. శ్రీ అక్కిరాజు వాసుదేవరావు గారు. 


అధ్యక్షులు : ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ కార్యదర్శులు 
శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు 


రెండవ సమావేశం 0-08-1971 ఆదివారం 
శిరీషకునుమ పేశలసుధామయోక్తుల అల్లసాని “పెద్దనామాత్యుని మనుచరిత్రము'. 


ముఖ్య అతిథి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు 
శ్రీ వల్లూరి పార్థసారథి గారు. 


అధ్యక్షులు : ఆచార్య మామిడిపూడి వేంకటరంగయ్య గారు. 
మూడవ సమావేశం 15-08-1971 ఆదివారం 
ముక్క్ళుతిమృనార్యుని ముద్దువలుకు పారిజాతాపహరణము”. 


ముఖ్య అతిథి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు 
శ్రీ ఆవుల సాంబశివరావు గారు. 


అధ్యక్షులు :  దాః॥సి.నారాయణ రెడ్డి గారు 
రీడర్‌, తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌. 


XXI 


నాల్లవ సమావేశం 29-08-1971 ఆదివారం 
సాహపొత్త్సరసపోషణ రామరాజభూషణుని వనుచరిత్రము! 
అధ్యక్షులు : ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు. 
ఐదవ సమావేశం 12-09-1971 ఆదివారం 
(్రతిపద్యచమత్సృతి చేమకూర వేంకటకవి విజయవిలాసము! 


ముఖ్యఅతిథి : ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖామాత్యులు 
గౌ. శ్రీ పి.వి. నరసింహారావు గారు. 


అధ్యక్షులు : “ఆంధ్రజ్యోతి సంపాదకులు 
శ్రీ నార్ల వేంకటేశ్వరరావు గారు. 


'కావ్యలహరి” ఆవిష్కర్త : 'అభినవపోతని శ్రీ వానమామలై పరదాచార్యులు గారు. 
ఆరవ సమావేశం 1-12-1981 ఆదివారం 
“సాపొతీసమరాంగణ సార్వభౌముడు” శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద. 


అధ్యక్షులు : ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు 
శ్రీదేవులపల్లి రామానుజరావు గారు 


ముఖ్యఅతిథి : కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ (రిటైర్జు) హైదరాబాద్‌. 
శ్రీ టి.యస్‌.ఆర్‌. నరసింహం గారు 


ఏడవ సమావేశం 12-12-1981 శనివారం 


“ముహాంధ్రకనితావిద్యాబలటప్రౌఢి” తెనాలిరామక్టుమ్లుని వొాందురంగమావాోత్సుం. 


అధ్యక్షులు : ఆంధ్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం. 
డా.కె. గోపాలకృష్ణారావు గారు 

ముఖ్య అతిథి : ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు 
శ్రీ కోదాటి నారాయణ రావు గారు 


శకి శకి శ్వర 


XXII 


'కాన్యలహరి' సై పువంఖుల అభిస్తాయాలు 


[పూ మకభారతి సభలకు కస్తున్న జనాన్ని చూస్తుంటే శ్రకుబద్ధంగా, శ్రుకుశిక్షణతో జరిగే ఇటుకంటి 
సభలు ఇకమీదట థతేమైదెన్‌ స్టేడియంలో ఏర్పొటుచేస్తే తప్ప స్థలంచాలదేమో. 


- పిది,నరసింహోరాన్రు గారు 
[పూ దికకర్లకారి ఉరన్వానం ఒడిదుడుకు లేక ఒడ్హకంటి పుఠహించు నిండైన నిర్మల గంగాఫ్రుకాకకుు. 
వరి కొన్ని ఉపన్వాంకుల సారమే ఈ కాక్యలకరి దీనినఖిలాంధ్రు జనకున కాస్వాదనియకుుగా పఏంచిపోసిన 
యసకభారతి వారి అపారీకృషి నెట్టుపాగడకలెనో కూటలు చాలవు వారి కృషికి అభిలాంధు 
రఫికక్ళదయకుులు బుణవడజియున్నద. 
- వాననూనులై నరదాచార్వులు గారు 
[హూ సంప్రదాయంలోని సారాన్ని గీహొంబు సకుకాలీన భావాధ్వంలో వస్థారించు భబప్యత్‌కాంతితీరాలను 
సందర్శించడానికి ఈ ఉతన్వార సంపుటి సరకరిస్తుందని ఆశిస్తున్నారు. 
- డా॥ సి.నారాయణ రెడ్డి గారు 
[పూ యుకభారీతి సంస్థ కార్యకర్తలలో సభ్యత, సంస్కారం, ఐవేదన ఉన్నాయి. ఉత్తకు కార్యక్రకూలు 
నిర్వకాంచగల దీక్ష దక్షతలు గల సంస్థగా చిరకాలం సెంపౌందిలి. 
- నార్ల వెంకటేశ్వరరావు గారు 
[అ ఈ సాఫొత్యనభలు ఒక చరిత్రనే సృష్టించాయి. సాహొత్యారుశీలనంతో నూతనాధ్యాయాన్నే తెరిచాయి 
చోటు దొరకదనే భయంతో కార్యప్రకూనికి రెండు గంటల కఎందుగానే ప్రేక్షకులు వచ్చి కూప్పుచేట్టుగా 
చేశాయి. ఈ రకంగా సాహొత్యకాదులలో అభినూతన చైతన్వాల్న కలిగించాయి. 
- సీబీస్‌,.ఆర్‌.ఆంజనేయ శాప్రి గారు 
[39 ఫాచీనకాక్యలోకనం ద్వారా సాహొత్యాణిరు'బి, ఉత్తకు సాహొత్యఐవేదన, కఐతితృాదయం, 
అన్నిటికీబించి సాహిత్యసతానం పెంపొందించడానికి ఏకుశిక్షణాత్రడంగా యుకభాదతి నిర్వహొస్తున్న 
సాఫొత్యోద్యకుం ఫెడదొరులు తొక్కుతున్న అరాజక 5దంనుంచి యుకతరాని% కుంచి కూషీం 
చూఠగలదన్న ఆశాభాకాన్ని సభకు లోజరెన ఫలుపుకు తరిశీలకులు వెల్లడించారు. 
- ఆందుజనత' దినపత్రిక (13/09/1971) 
[ఫా యుకభారతి వారి అష్టకు వార్షికోత్సవాల సందర్భముగా చేరట్టిక కాక్యలకరి ఉపన్యాసాల కార్యప్రకుం 
అందరిచే కెననిపించుకున్నది. కొన్ని ప్రమాణాలను దూఫొందించింది. కార్యప్రకు నిద్వతాఖలో క్రొత్తబాటలు 
చూపించింది. సాహొతీసకూరేశాలకు తేలసంఖ్యతో తెలుగువాడు కస్తారీని గంటల తదీబడీ ప్రశాంతంగా 
ఉతన్వాసాలు ఐంటాదీని నిదూఫించింది. 
- 'ఆందుజ్యోతి' పత్రిక (24404971 


XXII 


ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారికి 


అక్షర ప్రుహూనార్పన 


ఆంధ్రవాజ్మయ దివాకరా! 


ప్రాగ్గికాకాంత ఉదయభానునిలా ఈ శతాబ్దం తొలి యౌవనంలో చంకనెత్తిన దొడ్డ బిడ్డలు 
మీరు. అలనాటి జంటకవుల అవధానాన్ని వచోవిధానంలో ఛందస్సంవిధానంలో సంగమింపజేసిన 
సార్థక నామధేయులు మీరు! ప్రాబ్బన్నయ వాజ్మయవార్చిధిని బుద్దిబాహువులతో తరించిన 
బృహస్పతులు మీరు. నన్నయ భారతం నుండి చిన్నయ వ్యాకరణం వరకు మార్గపద్ధతికి దుర్గంగా 
నిలిచిన దిగ్గజసదృశులు మీరు ! కవిత్రయంవారి ప్రొఢభారతి నుండి కవికుమారుల యువభారతి 
వరకు వెలసిన కావ్య నిక్వణాలను మీ ధారణలో తోరణపంక్తిగా మీ వాక్కులలో వారిదనినదంగా 
మెరయించి మొరయించిన మోహనమూర్తులు మీరు! వెన్నలాంటి మనస్సు, వెన్నెలలాంటి 
మందహాసం, వేణువులాంటి గాత్రం, వేదంలాంటి విజ్ఞానం, వేలుపులాంటి రూపువిలసిల్లిన 
విద్యాగురువులు మీరు! 

ఆంధ్రసాహితీసాగర కుంభసంభవా! 


నన్నయనుండి నేటివరకు వెల్లివిరిసిన సాహిత్యామృతాన్ని పుడిసిటబట్టిన అపరాగస్యులు మీరు. 
అనర్గళమైన మీ ఉపన్యాసధారలో అనర్హములైన పద్య రత్నములెన్నో వెలువడుతుంటాయి. సాహిత్య 
క్షీరసాగరమథనమున ఆవిర్భవించిన కాలకూటమును కంఠమున నిల్చిన పరమేశ్వరులు మీరు! 
అమృతమును పంచిన ఆదివిష్ణువులు మీరు! 

వాగ్మివతంసమా! 

పురాణాల్లో పరమేశ్వర జటావినిర్ణత మందాకినీతరంగ డోలికామాలికల తూగు వినియున్నాము; 
భారతంలో భాగీరథీ ప్రసన్న ప్రవాహగంభీర గమనాన్ని గమనించాము; తెలుగునాట కృష్ణా గోదావరీ 
పయఃపరీవాహ ప్రాగల్ఫాాన్ని పరికిస్తున్నాము; వీటికి తోడుగా నేడు గీర్వాణాంధ్ర సరస్వతీ ప్రోతస్విని 
ధారామధురంగా, సుధాపూరంగా, సర్వజనసులభంగా, సహృదయతీర్థంగా రసనాగ్రంలో పొంగులు 
వారిన వాగ్విలాసం మీ యందే చూస్తున్నాము. పాఠశాల వెలసిన గ్రామం, కళాశాల వెలసినపట్నం, 
పరిషత్తులు నిలిచిన వేదిక, నవకావ్యం నవ్విన పండుగ, పరిశోధన పండిన పర్వం, పరమాత్ముని 
కొలిచిన బృందం, మీ వాక్కుల వలపులనింపును. మీ మేధకు శిరసులు వంచును. తెలుగునాట 
మీ వాజ్మయ సూర్యుడు చల్లని వెన్నెల కురిసే చంద్రుడు! 


XXIV 


విశ్వవిద్యాలయాం ధ్రశాఖాధ్యక్షా! 

విశ్వవిద్యాలయమునకే వన్నె తెచ్చిన విజ్ఞులు మీరు. సారస్వత భాండారం సవినయంగా 
మీలో ఒదిగిపోయింది. విషయవివేకానికీ సూక్ష్యాంశవిశ్లేషణానికీ, రసవత్రపంచానికీ మీ అధ్యాపనం 
ఒక లక్షణ [గగ్రంథాధ్యాయం. ఆచార్యవర్యులై ఆచార్యులను సృష్టించుటయే కాక ఆంధ్రభాషాఖి 
మానులందరిని అభ్యుదయ పథాన నడిపిస్తున్న సాహిత్యాభిమానులు! ప్రాచ్యవిద్యా ప్రణాళిక 
ప్‌ మాతృభాషా పక్షపాతానికి మచ్చుతునక! మీరు కావ్యాలు వ్రాసినారు, వాజ్బ్యయచరిత్రను 
నిర్మించినారు, విజ్ఞానసర్వస్వ సంపుటాలను సంపాదించినారు, భాషా కృషి చేసినారు, భారతిని 
మురిపించినారు. సాహిత్య సేవలో కృతావగాహులు మీరు! 

భాషాసేవాపరాయణా! 

ఈ నాడు తెలుగువారమంతా ఒక గొడుగు నీడన ఉన్నాము. ప్రామాణికాంధ్ర భాష మనకెంతో 
అవసరంగా ఉన్నది. దాన్ని సమాజాభ్యుదయానికి సన్నిహితం చేసే సమగ్ర రూపాన్ని తీర్చి దిద్దే 
బాధ్యత మీమీద పరోక్షంగా ఉన్నది. ప్రజ, ప్రభుత్వం ay ప్రతిభావ్యత్పత్తుల మీద, మీ వివేక 
విచక్షణాశక్తుల మీద విశ్వాసం ఉంచి భావిభాషాధ్యయన విధానసారథ్యాన్ని సమర్థంగా 
సాగింపగోరుతున్నవి; ఆ మార్గంలో మీ ప్రసంగాలు, వ్యాసాలు, వ్యాసంగాలు సాగాలనీ మీ 
నుండి ఒక మహాకావ్యం పొందాలనీ ఆకాంక్షిస్తున్నవి. 

స్నేహాద్ధమూర్తీ! 

చుట్టూ ఉన్న చిమ్మచీకటిని చిమ్మివేయటానికి చిన్న చిన్న దీపాలు వెలిగిస్తున్న 'యువభారతి'కి 
సుజనసులభులైన దివాకరులు మీరు ప్రసన్నులైనారు! ఈ కాంతి మీది! దీని వలన పొందే 
క్రాంతి మాది! అంటే మా తరానిది! 

“యువభారతి” 'కావ్యలహరి” కార్యక్రమాలలో తెలుగు బిడ్డలకు ఉపన్యాస మంజరిని 
ఉపాయనంగా ఇచ్చిన వదాన్యులు మీరు! ప్రతికృతిగా మేమేమి ఇవ్వగలము? 


మా యీ అక్షర ప్రసూనాంజలులను స్వీకరించి మాకు ఆశీరమృతమును ప్రసాదించండి. 


- యువభారతి 
మ... 


XXV 


సార సౌరభం 


దా॥ సి.నారాయణరెడ్డి 


“అంత కడివెడు పాలపై ఒ 

కింత మీగడ పేరినట్లుగ 

మనకు మిగులును గతము లోపలి 
మంచి; అదియే సంప్రదాయము.” 


సంప్రదాయానికి నా నిర్వచనమిది. గతమంతా సంప్రదాయంకాదు. గతం లోని మంచి 
మాత్రమే సంప్రదాయం. “సమ్యక్‌ ప్రదానం సంప్రదాయం” అని కదా వ్యుత్పత్తి. 


ఆంధ్రసాహిత్యం వెయ్యేళ్ల పంట. ఆ వెయ్యేళ్లలో వేనవేల కావ్యాలు పుట్టినవి. చాలా భాగం 
నడుమంత్రాన గిట్టినవి. నేటికీ, రకరకాల రాజకీయ సాంఘిక పరిస్థితులధాటికీ మిగిలినవి ఒక 
కొన్ని మాత్రమే. కాలం విధించిన అగ్ని పరీక్షలకు ఆగి, సలసల కాగి ఈనాటికీ శేషించిన పాలు 
బహుళ ప్రచారంలో ఉన్న ఉత్తమ్రేణికి చెందిన కొన్ని ప్రాచీన కావ్యాలు. వాటిలో మీగడతరకల 
వంటివి కొన్నే కొన్నిఘట్టాలు. ఆ ఘట్టాల్లో తెలుగుజాతి బాగా జీర్ణించుకున్నవీ, రక్తవృద్ధికి 
తోడ్చడుతున్నవీ కొన్నే కొన్ని పద్యాలు (్‌ 

ఆ కొన్ని ఘట్టాల కోసమైనా; ఆ ఎన్నికైన కొన్ని పద్యాల కోసమైనా మనం ప్రాచీన కృతులను 
పఠించవలసి ఉంది. ఆ సంప్రదాయాల పునాదుల మీదనే సరికొత్త ప్రయోగాల వజసౌధాలు 
నిర్మించుకోవలసి వుంది. వర్తమానంలో కీర్తిశిఖరం అందుకున్న ఏ అభినవ కావ్యమూ 
సంప్రదాయాన్ని సంపూర్ణంగా ఛేదించిందికాదు. నేలవిడిచి సాము చేసిందీ కాదు. అయితే అలా 
చేయాలని దుస్సాహసంబేసిన చిల్లర కృతులు కొన్ని లేకపోలేదు. ఏమి లాభం? ఎగిరిన 
మరుక్షణంలోనే చతికిల బడ్డాయి పాపం! 

యుగయుగాల సాహిత్య చరిత్రను హేతుదృష్టితో, పక్షపాత రహిత హేతిదృష్టితో పరిశీలిస్తే 
తెలుస్తుంది. ఈ నాటికీ ఉత్తమ కృతులుగా కోటి కెక్కిన వాటి వెనక ఎంతటి సంప్రదాయబలం 
అండగా వుందో. 


వేదబుక్కులలోని ప్రకృతి రామణీయకాన్ని పుడిసిలించనిదే ఆదికవి వాల్మీకి శ్రీమద్రామా 
యణాన్ని రచించగలిగే వాడుకాడు. వాల్మీకి ఆత్మను ఆకళించుకోనిదే కాళిదాసు కమనీయ కవితా 
సృష్టి చేయగలిగేవాడు కాడు. తెలుగులో వ్యాసుడులేక నన్నయ్యలేడు. కాళిదాసాదులు లేకపోతే 
శ్రీనాథాదులు లేరు. పాశ్చాత్య సాహిత్యం పట్లకూడా ఇదే వర్తిస్తుంది. మిల్దన్‌పై వర్ణిల్‌ ప్రభావం, 
ఆ వర్ణిల్‌ పై హోమర్‌ ప్రభావం, షేక్సిపియర్‌పై మార్లో ప్రభావం, ఆ మార్లోపై చాసర్‌ ప్రభావం, 
కోటిగొంతుకలతో ఘోషిస్తున్నాయి. అన్ని యుగాల్లోనూ సాహితీ ప్రష్టలందరిపైననూ సంప్రదాయ 


XXVI 


ముద్ర కంఠదఘ్నంగా ఉంటుందని, శ్రీశ్రీవంటి ప్రయోగశీలి గేయరచనపై మనుచరిత్ర వసుచరిత్రల 
ఆశ్వాసాంత పద్యాల ప్రభావం ఎంత పటిష్టంగా వుందో అభిజ్ఞులకు తెలిసిందే. ఒక వాణివెనుక 
ఎందరి అనుభవమో నిబిడీకృతంగా ఉంటుందన్న వర్దీనియావుల్స్‌ అభిప్రాయం ఈ సందర్భంలో 
గమనించదగింది”. 


అయితే రాకెట్‌ వేగంతో పురోగమిస్తున్న వర్తమాన చరిత్ర దృష్ట్యా, అనుక్షణం పరివర్తనం 
చెందుతున్న విలువల దృష్ట్యా ప్రాచీన కావ్యాలను పఠించవలసిన అవసరం ఎంతవరకుంది? 
ఎంతవరకా? గుండెలోనుంచి చిమ్ముకొనివచ్చే నగ్నభావాలకు సముచిత సశక్తిక శబ్దాలను 
తొడగడంలో సహకరించేటంతవరకు, విజ్ఞాన సీమలనూ, ఆలోచనా వలయాలనూ మరింతగా 
విస్తృత పరిచేటంతవరకు, చిక్కని ఊహలకు రెక్కలిచ్చి అనంత వియత్పథాలలో ఎగరగలిగే 
మొక్కవోని ఓజస్సు అందించేటంతవరకు, చెప్పదలచుకున్నది సూటిగానే కాకుండా సుందరంగా 
చెప్పే సవ్యసాచిత్వం సంతరింపజేసేటంతవరకు. అంతవరకే. 


అంతేకాని ప్రాచీనులు చెప్పిన ప్రతి అభిప్రాయం నేడు శిరోధార్యమనికాదు. ప్రబంధాల్లో 
మన మహాకవులు మేడలనూ, ఎత్తెన గోడలనూ వర్ణించడానికి చేసిన సాము గరిడీలతో ఆధునికునికి 
నిమిత్తం లేదు. శృంగార ఘట్టాల్లో అడుగడుగునా కథకూ, కొంతవరకు సభ్యతకూ అద్దుతగిలే 
కచకుచ వర్ణనలతో, నాభీత్రివళుల చిత్రణలతో వర్తమాన భావుకునికి ప్రమేయం లేదు. అలాగే 
ప్రాచీనులు కరుడుగట్టిన వర్ణవ్యవస్థపై కట్టుకున్న అభిప్రాయాల కట్టడాలతో, గతకాలమే 
భావికాలంకంటె గొప్పదని ప్రకరణవశాన చేసిన ప్రసంగాలతో ఆధునికుడు ఏకీభవించడు. 
“జరాతురిను “మూడుకాళ్లముసలిది” అన్నప్పుడు ఆంధ్రనైషధకారుని తెలుగు నుడికారపు నిగారానికి 
తలవూపుతాడు. 'చెప్పకు మిట్టి తుచ్చసుఖముల్‌ మీసాలపై తేనియలొ అన్నప్పుడు మనుచరిత్రకారుని 
ధర్మపాక్షికతకు జోతలర్చిస్తాడు. “మనమెరియదె ప్రాణమైన మగడిట్లయినన్‌ అన్నప్పుడు, 
“మగడింతులకున్‌ చనవిచ్చి పుచ్చుకొన్నను మనవచ్చునే” అన్నప్పుడూ పారిజాతాపహరణ కర్త 
మానినీ మనస్తత్వ విశ్రేషణశక్తికి పరవశిస్తాడు. కొన్నిసందర్భాల్లో వర్జ్య వస్తువుతో ఏకీభావం 
పొందలేకున్నా ఆ మహాకవుల ఊహల ఉద్దీనానికి, కుశాగ్రధిషణకూ, బహువిషయపరిజ్ఞానానికీ 
బరాబరులు చేస్తాడు. 


వైజ్ఞానికంగా ఎంతగా పురోగమిస్తున్నా మన ఆలోచనాపరిధిపై పురాణసంప్రదాయాల ప్రభావం 
ఏదో ఒకరకంగా భాసిస్తూనే వున్నది. పురాణాల్లోని కొన్ని ఘట్టాలు, కొందరివ్యక్తిత్వాలు ఆధునిక 
జీవితంలో ప్రతీకలు (5220019) గా మారిపోయినవి. నేటికీ విలువల వలువలను ఊడ్చివేసేవాడు 
దుశ్శాసనుడు, కుతంత్రాల పద్మవ్యూహాలను చీల్చే కుమార వీరుడు అభిమన్యుడు. బుజువాక్కు 
రామబాణం. సహనపరీక్ష అగ్నిపరీక్ష. ఇంకా ఆ కబంధహస్తాలు, ఆ హిరణ్యాక్షవరాలు, 
ఆ విలయతాండవాలు, ఆ బలిపీఠాలు, ఆ గొంతెమ్మ (కుంతి) కోరికలు, ఆ “సుప్పనాతి” చేష్టలూ 
ఇప్పటి కీ దైనందిన జీవితంలో ఆధునిక భావప్రకటనకు ఆలంబనాలుగా ఉన్నాయి. 
నవకవులుకూడా త్రేతాగ్నులనూ, హోమజ్వాలలనూ, రుద్రవీణలనూ, ధ్రువతారలనూ ఆధునిక 


XXVII 


యుగచైతన్యాన్ని ప్రతిబింబించడానికి కవితా ప్రతీకలుగా స్వీకరిస్తూనే వున్నారు. గతాన్ని 
గతందృష్టితో కాకుండా వర్తమానస్ఫూర్తిగా అనుగుణంగా మలచుకునేధోరణి ఇది". 


ఈ సమ్యక్‌ దృష్టివున్న “యువభారతి” ప్రాచీనాంధ్ర ప్రొఢభారతిని ఈ తరంవారికి పరిచయం 
చేయాలని సంకల్పించింది. మచ్చుకు ఆణిముత్యాల వంటి అయిదు కావ్యాలను ఎన్నుకుంది. 
ఆ అయిదుగురు కవులూ అచుంబితప్రతిభ, అపారవ్యుత్పత్తి వున్న మహాకవులే. ప్రాఢ వాగ్గుంభనానికి 
శృంగారనైషధం, శ్లేషయమకాది కవితా కామనీయకానికి వసుచరిత్ర విజయవిలాసాలు, సుకుమార 
భావుకతకూ, సునిశిత మానవమనఃపరిశీలనచణతకూ మనుచరిత్ర పారిజాతాపహరణాలు 
ప్రతినిధికృతులు. ఆంధ్ర భాషాయోషకు అక్షరాలంకృతులు. భావనామృదులత, కల్పనా చతురుత, 
పదప్రయోగ నిపుణత, పద్య నిర్మాణ కుశలత సమర్థంగా అల్లుకున్న రసవద్రచనలు. వీటి ఆత్మను 
ఆవిష్కరించి, ఆ యా ఘట్టాల అందచందాలనూ, ఆయా పద్యాల మధురగ్రంధాలనూ తెలుగునాట 
ప్రసరింపజేసే గురుతర బాధ్యతను యువభారతి అభ్యర్థనపై స్వీకరించారు ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు. 

ఆచార్య దివాకర్లవారు బహుకావ్యమర్శజ్జులు. రసదృష్టి వీసరవోని నిశిత విమర్శనాభిజ్ఞులు. 
ధారాధారణా శక్తులను గంగాయమునలవలె సంగమింపజేసుకొని అంతఃస్యూతంగా సరస్వతిని 
గర్భీకరించుకున్న వైదుషీధునులు; వాగ్మిశిరోమణులు. వారు తరంగాయమానంగా అయిదు 
ఘట్టాలలో పొంగించిన ఉపన్యాస పరంపరలకిది నిబద్దాకృతి. ప్రాచీనాంధ్ర కావ్య సౌరభాలను 
సంతరించుకున్న సుమనస్సంపుటి. 

సంప్రదాయంలోని సారాన్ని గ్రహించి, సమకాలీన భావాధ్వంలో ప్రస్థావించి భవిష్యత్‌ 
కాంతితీరాలను సందర్శించడానికి ఈ ఉపన్యాస సంపుటి సహకరిస్తుందని ఆశిస్తున్నాను. 
“యువభారతి” సాధించిన ఈ కృషిఫలితం సాహితీయాత్రికులకుపాథేయంగా ఉపకరిస్తుందని 
విశ్వసిస్తున్నాను. 

1. మనుచరిత్రలో వరూధినీప్రవరుల ఘట్టం, పారిజాతాపహరణంలో సత్యభామ అలుక, 

పాండురంగమహాత్యంలో నిగమశర్శకథ ప్రబంధారణ్యాల్లో పూచిన పచ్చని పొదరిళ్లు. 


2. 'The experience of the mass is behind a single voice'. 


3. ఆధునికుల పరిశోధనశాల అంగంకాదు అంతరంగం. నేటికవి చిత్రించేది ఒంటిపొరల 
వెనకాల ఉద్వేగంతో కొట్టుకునే గుండెల చప్పుళ్లనూ; భావసంఘర్షణల నెగళ్లనూ. 


4. 'Not only the pastness of the past, but of its presence' - టి.యస్‌. ఇలియట్‌. 


శకి శకి శ్వ 


XXVIII 


యువభారతి గౌరవసభ్యులు 


డా॥సి. నారాయణరెడ్డి గారు 

శ్రీ శీలా వీర్రాజు గారు 

శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ గారు 

డా॥ కె.వి.రమణాచారి గారు 

డా॥ అక్కిరాజు రమాపతిరావు గారు 
డా! పోరంకి దక్షిణామూర్తి గారు 
డా॥ కె.ఐ.వరటప్రసాదరెడ్డి గారు 
డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు 


1. 
2. 
3. 
4. 
ర్‌. 
6. 
7. 
రి. 
9. 


డా॥ రవ్వా శ్రీహరి గారు 
kkk 


యువభారతి గౌరవ సభ్యులుగా ఉండి గతంలో అమూల్యమైన 
సేవలు అందించిన సహృదయులు, సాహితీవేత్తలు 
కీ; శే॥ ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు 
కీ శే॥ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు 
కీ; శే॥ ఆచార్య పాటిబండ మాధవశర్మ గారు 
కీ! శే॥ డా॥ దేవులపల్లి రామానుజరావు గారు 
క్రీ శే॥ డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం గారు 
కీ! శే॥ అక్కిరాజు వాసుదేవరావు గారు 
క్రీ శే॥ వానమామలై వరదాచార్యులు గారు 
క్రీ; శే; అనుముల కృష్ణమూర్తి గారు 
క్రీ శే॥ ఆచార్య బిరుదురాజు రామరాజు గారు 


అ ౦౩౫ రాలా ఏ ల సలం గో 


యువభారతి కార్యవర్గం 


గౌరవాధ్యక్షులు దా॥ తిరుమల శ్రీనివాసాచార్యులు గారు 


అధ్యక్షులు మాడభూషి అనంతాచార్యులు గారు 
ప్రధాన సంపాదకులు సుధామ గారు 
ఉపాధ్యక్షులు శ్రీ రెడ్డి రాఘవయ్య గారు 
డా॥ బి.జయరాములు గారు 
డా॥ శ్రీమతి. జి.ఎల్‌.కె. దుర్గ గారు 
కార్యదర్శి అయలసోమయాజుల నాగేశ్వరరావు గారు 
సహాకార్యదర్శులు శ్రీ పోరూరి మారుతీకిరణ్‌ గారు 
శ్రీ భట్టిప్రోలు శ్రీనివాసరావు గారు 
శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు 
కోశాధికారి ఆమాతి రవీంద్ర గారు 


కార్యవర్గ సభ్యులు శ్రీ కె.వి.బలరామమూర్తి గారు 
ఎం.వి.రామవరప్రసాదు గారు 
టి.సాంబశివ శర్మ గారు 
రామచంద్ర కుమార్‌ గారు 
జి.ఆదినారాయణ గారు 
మల్లెగోడ గంగాటప్రసాద్‌ గారు 
ఎస్‌.గంగాకుమార్‌ గారు 
శ్రీమతి కె.రాధారాణి గారు 
సమావేశక ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు 
సహసమావేశకర్తలు 1. శ్రీ మలపాక పూర్ణచంద్ర రావు గారు 
2. శ్రీ పి.జవహర్‌లాల్‌నెహ్రూ గారు 
3. శ్రీ జీడిగుంట వేంకట్రావు గారు 


00 ఎ రాల యత ల [రిల (69 లటల [౭౬౯౭ (ఈల I (6౦ (ఈ 
& ఈ &ఈ & ఈ ఈూ 


సకంంరిద్యాసనాథీ కరిసార్పీఫేమీ శ్రీనాథుని 
శృంగారనైషధనం 


సంస్కృత పంచకావ్యములలో చివరిదియు నాంధ్రపంచకావ్యములలో మొదటి దియునై 
ప్రసిద్ధికెక్కినది నైషధమహాకావ్యము. దీనిని సంస్కృతమున రచించిన మహాకవి శ్రీహర్చుడు. 
ఇతండు కాళ్ళీరదేశమందలి శారదాపీఠమున శేషాహియంశమున జనించిన శ్రీహీరపండితునకు 
మామల్లదేవి యను భార్యయందు చింతామణీమంత్ర చింతనఫలముగా పుట్టిన కుమార 
రత్నము. కాన్యకుబ్ద రాజాస్థాన రంగమంగళాభరణము; గౌడవిజయాది కావ్యకర్త, కవికులా 
దృష్టాధ్వపాంథుండు; ఖండన[గ్రంథకారుడు; వైతండిక కమల షండవేదండము; సతర్మ మర్మైక 
చక్రవర్తి. ఇతని కాశయుండైన కాన్యకుబ్దేశ్వరుండు జయంత చంద్రుండని చెప్పుదురు. ఇతడే 
రాణీ సంయుక్తకు తండ్రియు, పృథ్వీరాజునకు విరోధియునైన జయచం॥(ద్రుడని 
(1170-1195) విమర్శకుల యభిప్రాయము. శ్రీహర్నుండు పృథ్వీరాజు గుణగణములను 
సంయుక్తాస్వయంవరమును మనసునందుంచుకొనియే నైషధ కావ్యమున నలుని 
గుణగణములను దమయంతీస్వయంవరమును రచించెనని విమర్శకులు తలంచుటలో 
నసంభావ్యమేమియులేదు. అతండు నలదమయంతుల చరిత్రనంతను అజువదియో నూటో 
సర్గములుగల మహాకావ్యముగా రచించెననియు నందు ఇరువది రెండు సర్గములతోంగూడిన 
పూర్వభాగము మాత్రము లభించుచున్నదనియు చెప్పుదురు. కాని కావ్యాంతశ్లోకములను 
పరికింప లభించినది సమగకావ్యమనియే తోంచుచున్నది. సంస్కృతవాజ్మయమున 
నైషధమహాకావ్యమునకున్న ప్రశస్తి అప్రతిమానమైనది. కవితాభావవర్ణనాప్రాఢియందు దానికదే 
సాటి. శ్రీనాథుండన్నట్లు కవిరాజరాజశేఖర హీరముకుటము కదా శ్రీహర్షమపహాకవి! 


అట్టి నైషధ మహాకావ్యమును శ్రీనాథమహాకవి చంపూరూపమున నాంధ్రీకరించి 
పెదకోమటి వేమారెడ్డి మంత్రియును, సోమసిద్ధాంత వ్యాఖ్యాతగా పేరొందినవాందునైన మామిడి 
సింగనామాత్యున కంకిత మొనర్చను. శ్రీనాథుని తల్లిదండ్రులు భీమాంబా మారయామాత్యులు. 
కనకక్షాధరధీరుండును, కాల్పట్టణాధీశ్వరుడును, పద్మపురాణ సంగ్రహ కళాకావ్య ప్రబంధాధి 
పుడును వినమత్మాకతి సార్వభౌముండును, కవితావిద్యాధరుండునైన కమలనాభా మాత్యుం 
డాతని తాత. వారు పాకనాటి నియోగి బ్రాహ్మణులు, భారద్వాజ గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. 
శ్రీనాథుని జన్మస్థానమేదో నిశ్చితముగా చెప్పుట కవకాశములేకున్నది. అతని తాత 
కాల్చట్టణాధీశ్వరుండని చెప్పంబడియుండుటచే నా కాల్చట్టణమేదో నిర్ణయించుటకు పలువురు 
విమర్శకులు ప్రయత్నించియుండిరి. అది నెల్లూరు మండలమందలి క్రొత్త పట్టణమని 


కొందటును, కృష్ణా మండలమందలి కాళీపట్టణమని కొందటును, కలపట గ్రామమని 
కొందబును, నెల్లూరే యని కొందబును అభిప్రాయపడియున్నారు. అది యేదైనను 
పాకనాటియందు సముద్రతీరమందుండిన పట్టణమో (గ్రామమో యైయుండవలయును. 
శ్రీనాథుడు 14వ శతాబ్ది చివరిపాదమున జన్మించి 15వ శతాబ్టిపూర్వార్థము నంతమువరకు 
సుమారు డెబ్బది సంవత్సరములు జీవించియుండెనని చెప్పవచ్చును. అతండు 1360 
ప్రాంతముననే జన్మించె ననువారును, 1475 వజకును జీవించెననువారును గొందజు గలరు. 
అతండు విద్యాధికారి పదవిని నిర్వహించి, కనకాభిషేకాది ఘనసత్మారములంది, కవిసార్వ 
భౌముడై రాజోచిత భోగముల ననుభవించినవాండైనను చరమజీవితమున దారిద్ర్యమున కగ్గమై 
దీనస్థితిలో మరణించెనని తెలియుచున్నది. అతండప్పుడు కృష్ణాతీరమందలి బొడ్డుపల్లి 
(గ్రామమును గుత్తకు తీసికొనెననియు, చేసిన వ్యవసాయమంతయు గంగపాలగుటచే 
నేడునూర్లటంకముల సుంకము నిచ్చుకొనలేక యాతండు శిక్షకు పాలయ్యెననియు, 
నవసానకాలమున నాతడు రచించిన “కవిరాజు కంఠంబు కౌంగిలించెనుగదా పురవీధి 
నెదురెండ బొగడదండ” “కాశికా విశ్వేశుం గలసె వీరారెడ్డి రత్నాంబరంబు లేరాయండిచ్చు” 
నిత్యాది సీసపద్యముల వలనం దెలియుచున్నది. అతండు రెడ్డి రాజ్యము పతనమైన పిమ్మట 
పలువురు రాజులను సంపన్నులను దర్శించుచు దేశమంతట సంచరించి యుండెను. 
అప్పుడాతండాయా ప్రదేశములను గూర్చియు, వస్తువులను గూర్చియు, వ్యక్తులను గూర్చియు 
చెప్పిన హృద్యములైన చాటువులనేకములు లభ్యములగుచున్నవి. బహుశః పూర్వాంధ్రకవులలో 
నాతండు చెప్పినన్ని చాటువులను మటియెవ్వరును చెప్పియుండరు. “చిన్నారి పొన్నారి చిఖుత 
కూకటినాండు రచియించితి మరుత్తరాట్బరిత్రి” అను సీసమున నాతండు రచించిన 
[గ్రంథములు పేర్కొనబడినవి. అందు మరుత్తరాట్పరిత్ర, శాలివాహనసప్తశతి అనునవి 
యిప్పుడు లభించుటలేదు. అందు పేర్మొనంబడని గ్రంథములు కూడ కొన్ని యున్నవి. అందు 
హరవిలాసము, శివరాత్రి మాహాత్యము, పండితారాధ్య చరిత్రము, ధనంజయ విజయము, 
మానసోల్లాసము, నందనందన చరిత్రము ముఖ్యములైనవి. శ్రీనాథకృతములని ప్రసిద్ధిపొందిన 
క్రీడాభిరామ పల్నాటి వీరచరిత్రల కర్తృత్వము వివాదాస్పదమైయున్నది. శ్రీనాథుడు 
మహాపండితుండు. విద్యాధికారి పదవిని నిర్వహించుటయు డిండిమపండితునోడించి 
కవిసార్వభౌమ విరుదమును గడించుటయు నాతని పాండితీశౌండీర్యమునకు నిదర్శనములు. 
అతని బావమజందియు శిష్యప్రాయుండునైన దగ్గుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానమున చెప్పిన 
“సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్యభాషాపరిజ్ఞానపాటవంబు” అను పద్యమాతని 
పాండితీపాటవమును చాటు చున్నది. హరవిలాసమున నవచితిప్పయ యతనిని “అధ్వర్యు 
వేదశాఖాధీతి నిష్టాతు” నని వర్ణించి యుండుటచే నతనికి లౌకిక విద్యలయందేకాక 
వేదమునందును శ్రాతము నందునుగూడ పాండిత్యము కలదని తెలియుచున్నది. నైషధమున 
కృతిభర్త యతని వైదుష్యమును 


2 


బ్రాహ్మీదత్త వరప్రసాదుండ వురుప్రజ్ఞా విశేషోదయా 
జిహ్మస్వాంతుండ వీశ్వరార్చనకళాశీలుండ వభ్యర్దిత 
బ్రహ్మాందాది మహాపురాణచయ తాత్సర్యార్థనిర్థారిత 
బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే 


యని వర్ణించియున్నాండు. ఏనుగు లక్ష్మణకవి నైషధ మూలకర్తవలె శ్రీనాథుండు 


కూడ “మహితచింతామణీదివ్యమంత్రసిద్ధుండ”ని తలంచెను. అందుకాతని అప్రతిమాన 
పాండితీకవితాప్రతిభలే కారణము. 


పాండితీప్రకర్షచేకాక కవితాకౌశలముచే కూడ శ్రీనాథరచిత కావ్యములందెల్ల 
తలమానికమని చెప్పందగినది నైషధకావ్యము. “ఆంధ్రభాషా నైషధాబ్దభవుని” “ఆంధ్రభాషా 
మహాకావ్యము” అను ప్రయోగములను బట్టి శ్రీనాథునికికూడ నదే ఎక్కువ అభిమానపాత్రమైన 
గ్రంథముగా తోంచుచున్నది.. “సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్షనైషధకావ్య 
మాం(ధ్రభాషి” అను సీసపాదమునుబట్టి యాతండు దానిని నిండుజవ్వనమున రచించినట్లు 
తెలియుచున్నది. నూనూగుమీసాల నూత్నయౌవన మనంగా నిరువది యేండ్ల ప్రాయమనియు, 
నిండు జవ్వనమనగా నిరువదియైదు ముప్పది యైదేండ్ల నడిమి ప్రాయమనియు నిర్ణయింప 
వచ్చును. దీనిని బట్టి యాతండు క్రీ.శ. 1400 ఇంచుక ముందో వెనుకనో నైషధాంధ్రీకరణము 
నారంభించియుండును. అతండు నైషధమును ముగింపకముందే కొన్ని రాజకీయ కారణములచే 
అవచి తిప్పయసెట్టిని మెప్పించుటకై హరవిలాసమును రచించి, యాతనికి కృతియిచ్చి, 
తరువాత నైషధమునందలి చివరి యాశ్వాసములను రచించియుండునని శ్రీ వేదము 
వేంకటరాయశాస్తిగారు (మనుమడు) భావించుచున్నారు. మామిడి సింగన శ్రీనాథుని 
నైషధకావ్యమునే ఆంధ్రీకరింపుమని కోరుటకు అనన్య సాధారణమైన దాని ప్రశస్తి మాత్రమేకాక 
మరొక కారణముకూడ నూహింపవీలగుచున్నది. ఆ కాలమున వెలమరాజులకును 
రెడ్డిరాజులకును రాజకీయముగనేకాక సారస్వతముగా కూడ విశేషమైన స్పర్ధకానవచ్చుచున్నది. 
సర్వజ్ఞ సింగభూపాలుని యాస్థానము నందుండిన మల్లినాథసూరి నైషధకావ్యమునకు సంజీవనీ 
వ్యాఖ్య రచించియుండెను. అట్లే విజయనగర ప్రాంతమునకుం జెందిన నరహరి పండితుం 
డును దాని కొక వ్యాఖ్యానము వెలయించి యుండెను. ఆ రెండిటికిని పోటీగా సింగనామాత్యుం 
డు విద్వత్మవిశేఖరుండును, తమ వంశమువారి కాఖశ్రితుండునైన శ్రీనాథుని నైషధాంధ్రీ 
కరణమునకు ్రేరేచియుందును. నైషధవ్యాఖ్యాతలలో శ్రీనాథనామధేయుందడు కూడ 
నొకండు కలండు. కాని యాతండు కవిసార్వభౌముని కంటె భిన్ను(డు. స్వయముగా 
పండితుడైన సింగనకు నైషధకావ్యమన్న నభిమానము మెండు. శ్రీనాథుండాతని 


3 


శ్రీహర్ష సుకవి కవితా 

వ్యాహార కథా సుధారసాస్వాద సుఖ 

శ్రీహర్నోదయ నిత్య స 

మాహిత మహితాంతరంగ మామిడి సింగా ! 3-1 


అని వర్ణించియుండెను. ప్రాఢధబంధురమైన నైషధమహాకావ్యము నిరాఘాట 
కవితానైపుణీ ధురీణుండైన శ్రీనాథునిచేతంబడుట ఆంధ్రభాషాప్రియుల యదృష్టవిశేషమని 
చెప్పుటలో నతిశయోక్తి లేదు. 


షట్పడక్రవర్తులలో నొకడైన నలమహారాజు కథ వేదమునందలి వాజసనేయ 
సంహితయందును, భారతారణ్యపర్వమునందును, కథాసరిత్సాగరమునందును గలదు. 
శ్రీహర్షుడు భారతకథాసరిత్సాగరములందుండి కథ గ్రహించి చిజుమార్పు లొనరించియు, 
వర్ణనాదులచే పెంచియు, సమకాలిక ప్రవృత్తుల నందందు చొప్పించియు దాని నొక 
మహాకావ్యముగా వెలయించెను. ఇది నలుని వర్ణనముతో నారంభించి తద్వంశ మూలపురుషుం 
డైన చంద్రుని వర్ణనతో ముగియుచున్నది. నిషధాధిపతియైన నలుండును కుండినపురేశ్వరుం 
దైన భీమరాజు కూంతురు దమయంతియు నొండొరుల గుణ రూపసౌందర్యము లాలించి 
పరస్పరానురక్తచిత్తులై యుండిరి. నలుండొకప్పుడు వనమున విహరించుచు నందలి తటాక 
తీరమున కాంచనపక్షమగు నొక రాయంచను గాంచి పట్టుకొనెను. అది యార్తిచెంది తనతల్లిని 
భార్యను బిడ్డలను దలంచుకొని విలపింప నలుండు కృపాళుండై దానిని విడిచిపుచ్చెను. అది 
యానందించి, దమయంతి గుణరూపము లాతనికి వర్ణించిచెప్పి, యామె నిన్నుందప్ప నన్యు 
పరిగ్రహింపకుండునట్లుగా భవద్దుణములు ప్రశంసించి వచ్చెదను, నన్ను బంపుమని 
యర్ధించెను. నలుండు నీవు వచ్చునంతవఅకిచ్చటనే యుండెదను. పోయి కార్యము 
సాధించుకొని రమ్మని పంపెను. హంస కుండినపురమునకరిగి సఖులతో దమయంతి 
విహరించుచుండిన శృంగార వనమున వ్రాలెను. దమయంతి దానిని పట్టుకొనుటకై 
ప్రయత్నించుచు సఖులకు దూరముగా నరిగెను. అంత నా హంస ఆమెను జూచి మనుష్య 
భాషణములతో “నేను భూలోకమునందలి రాజులతో స్నేహము కలిగి వర్తించుచుందును. 
అందు నిషధాధీశుండగు నలుంనందు నాకు పక్షపాతము మెండు. నేనాతనికడ చనవుకలిగి 
వర్తింతును. అతండుతప్ప నన్యుండు నిన్ను వరింప పాత్రుడు కాండు. నేను నిన్నాత్రనితోం 
గూర్చనేర్తును. నీ యభిమత మెతింగింపు” మని పలికెను. దమయంతి తనకు నలునియందుం 
గల వలపెతింగించి “తన్నాతనితోం గూర్చి ప్రాణములు నిలుపు” మని ప్రార్థించెను. హంస 
నలుండామెకై విరహవేదన ననుభవించుచున్నాండని పలికి యామె యనుజ్ఞ గొని నలునికడ 
కరుదెంచి జరిగిన వృత్తాంతముంతయు నాతనికి తెలిపెను. నలుండు దాని 
పరోపకారపరాయణతను, కార్యఘటనాచాతుర్యమును ప్రశంసించెను. హంస యతని వీడుకోలు 


4 కజ్యంజలి 


వడసి బ్రహ్మలోకమున కరిగెను. నలుడు దమయంతీ వియోగ విహ్వలుండై కాలము 
పుచ్చుచుండెను. దమయంతియు నలవియోగ దోదూయమాన మానసయై యొకరాత్రి 
సభీజనులు పరివేష్టించియుండ చంద్రమన్మథోపాలంభన మాచరించి మూర్చిల్లెను. సఖులు 
శిశిరోపచారము లొనరించుచు కోలాహలము కావింప భీమరాజు దేవీసహితుందై యచ్చటి 
కరిగి, యావద్యత్తాంతమువిని, దమయంతీస్వయంవరము చాటంబంచెను. 


ఆ సందర్భమున నింద్రుండు తన సభ కరుదెంచిన నారదపర్వతుల నుచితరీతి 
గౌరవించి పూర్వమువలె రాకుమారులు తనపురమునకు రాకుండుటకు కారణమేమని 
యడిగెను. నారదుడు దమయంతీస్వయంవరవృత్తాంత మెటీంగించి తద్దమనపరాయణులై 
భూలోక రాజకుమారులు యుద్ధములు మాని యున్నారనియు, అదియే వారమరలోకమునకు 
రాకుండుటకుం గారణమనియుం దెల్పను. అది విని యింద్రుండు కూడ నా స్వయంవరమున 
కరుగ నిశ్చయించెను. అతనితోంగూడ నగ్నివరుణులు కూడ ప్రయాణమైరి. వారు ముందుగా 
దేవకాంతలచే దమయంతికి కానుకలుగా మందార కుసుమ గుచ్చము లాదిగాంగల 
దివ్యవస్తువులు పంపిరి. పిమ్మట వారు విమానారూఢులై భూలోకమున కరుదెంచి దమయంతీ 
స్వయంవరమున కేగుచుండి నలునిగాంచిరి. నలుండును దివ్య విమానారూఢులైన వారిని 
జూచి అద్భుత రసాక్రాంతచిత్తుండై రథము డిగి వారికడ కరుదెంచెను. వారొండొరులను 
గూర్చి యెజింగిన పిమ్మట నింద్రుండు నలునిగాంచి యర్భులై వచ్చిన మమ్మాదరింపుమని 
పలికెను. నలుండించుకసేపాలోచించి ప్రాణమైనను ప్రాణాధికమైనను మీరడిగినది యిచ్చెదనని 
నిర్విశంకముగా నుత్తరమిచ్చెను. ఇంద్రుడంతం దాము దమయంతిని కాంక్షించి వచ్చుట 
తెల్పి యా విషయమున దూత కృత్యము కావింపవలెనని నలునడిగెను. నలుండు తానుకూడ 
నా కోరిక తోడనే యేగుచుండుట యెతింగించి యెంత వేడుకొన్నను వారు వినరైరి. నలు 
డు చేయునదిలేక తద్గౌత్యభారము వహించెను. దేవతలతనికంతఃపుర ప్రవేశమున కనువుగా 
తిరస్మరణీ విద్య నుపదేశించిరి. నలుడు కుండినపురము చేరి అమాత్యులను రథమును 
ఒక్కచోనిల్చి, తానొక్కరుండును పాదచారియై రాజమందిరము డాసి, యేనుంగు మొగసాల 
గడచి, కక్ష్యాంతరములు ప్రవేశించి యంతిపురము చొత్తెంచెను. తరువాత నాతండు దమయంతీ 
సభాభవనముచేరి యొక పార్వమున వేచియుండెను. దమయంతియు సఖీజనులతో నచ్చటి 
కరుదెంచి యొక్క బంగారుపీఠము నధివసించెను. అప్పుడు దేవతలు పంపిన దూతికలువచ్చి, 
దమయంతికి కానుక లర్పించి వారిని వరింప వేడుకొనిరి. దమయంతి తనమనసు 
నలమవోరాజున లగ్నమైయుండుటెణింగించి వారిని వంవివైచెను. నలుండు 
చికురాదిపదనఖాంతముగా దమయంతి సౌందర్యమును వర్ణించి తానామెకుం గనంబడుటకై 
దేవతావరికల్పితమైన శాంబరిని వీడెను. దమయంతి యాతనిగాంచి, 
యాతిథ్యసత్మార ప్రధానపూర్వకముగా కూర్చుండ నియోగించి, నీవెవ్వర వెందుండి యెట్లువచ్చితి 


5 


వెజింగింపుమని యడిగెను. నలుడు దిక్పతుల యాస్థానమునుండి యామెకతిధిగా 
వచ్చినవాడనని తెల్సి, యింద్రాగ్నివరుణులామెకై పడుచున్న విరహబాధను వారు తన ముఖమున 
బంపిన వాచికమును వివరించి, వారిలో నొకరిని వరింపుమని వేడుకొనెను. దమయంతి 
తాను మానవియు, దిక్సాలురు దివ్యులునగుట తాను వారికిం దగననియు, నలునే తాను 
వలచితిననియు, నతడు తన్నాల్లనిచో నేదోవిధమున మరణింతుననియుం బలికెను. నలు 
డెట్లుమరణించినను ఆమె దిక్సాలుర వశమగుట తప్పదని హేతువాదపూర్వకముగా నిరూపింపం 
జేయునది లేక యామె రోదించెను. నలుండదిచూచి విభ్రాంతుండై తన్ను తనువచ్చిన 
కార్యమును మబచి, తన పేరెణింగించి మన్మథోన్మాదము ప్రకటించెను. తరువాత నతండు 
ప్రాప్త సంస్మారుండై పేరుతెల్పి దౌత్యభంగమొనరించినందుకు వగచుచుండ దమయంతి యాతని 
నలునిగా నెటింగి గద్దెడిగి యవనికాంతరమున కేగెను. చెలికత్తె మన్మథుని బారినుండి 
దమయంతిని రక్షింపుమని ప్రార్థించెను. నలుండు గాంభీర్యము వహించి, ఆ పలుకు 
వినండయ్యెను. దమయంతి నిక్వపు దూతకాని నలునిముందు తానాదిన మాటను తలంచి 
దురపిల్లుచుండం దొల్లటి కనకహంసమరుదెంచి నలదమయంతుల నూజడించి చనెను. 
నలుండు దిక్సాలుర నుద్దేశించి తన తప్పు మన్నింప వేడుకొనెను. దమయంతి దిక్సాలురును 
అన్యరాజులును చూచుచుండ నలుని వరింతునని పలికెను. నిగూఢాకృతితో నంతయుం 
బరికించుచున్న దేవతలు నలుని మనశ్ళుద్ధికి మెచ్చుకొనియు దమయంతికి తమయెడంగల 
వైముఖ్యమునకు వెతనొందుచు వంచనారూపమున నలరూపము ధరించి స్వయంవరకాలము 
ప్రతీక్షించుచుండిరి. నలుండును అంతఃపురమునుండి యరిగి తనకై నిర్దేశింపంబడిన 
రమ్యప్రదేశంబున సపరివారముగా విడిసియుండెను. 


దమయంతి స్వయంవరమునకు ముల్లోకముల రాజులు నరుదెంచి తమతమ 
యాసనములందు కూర్చుండిరి. వారివారి గుణశీలములు దమయంతి కేర్పటించి తెలుప 
భీమరాజు సరస్వతీదేవిని వేడుకొనెను. సరస్వతి యా సభాస్థానమున ప్రత్యక్షమయ్యెను. 
సభాసదులందటు నామెకు నమస్మరించిరి. దమయంతి యలంకృతయై స్వయంవరాస్థానమున 
కరుదెంచెను. సభాసదులైన రాజులెల్లరు నాశ్చర్యచకితులై యామె సౌందర్యము వీక్షించిరి. 
దమయంతి పల్లకి దిగి సరస్వతికి నమస్మరింప నామె యాశీర్వదించి స్వయంవరాగతులైన 
ముప్పదిమూడుకోట్ల దేవతలను, వాసుకిని, నవదీపాధిపతులను, ఉజ్జయినీ మధురాయోధ్యా 
కాశీరాజులను, పాంద్యనేపాళ కాళింగ కీకటోత్మళాధినాథులను వేర్వేర నెటింగింప దమయంతి 
వారియెడ ననాదరము ప్రదర్శించెను. తరువాత సరస్వతి సమానాకారులైన నలుర నేవురను 
దమయంతికి జూపి నలునికిని ఇంద్రాదులకు నన్వయించునట్లుగా గూఢ శబ్దార్థ సంశ్లేషరూఢి 
మెజియ వారి గుణరూపములు వర్ణించెను. దమయంతి వారిలో నలుందెవ్వరో యేర్పజుపలేక 
విభ్రాంతయై నేలబొందని పాదములచేతను, కందని పూదండలచేతను, అనిమిషనేత్రముల 


6 


చేతను దిక్సాలురను గుర్తించి, భక్తిపూర్వకముగా వారిని స్తుతించి, నలునివైపున కెడయాడు 
దృష్టినెట్లో మగిడించి, సరస్వతిని దిలకింప నామె దమయంతి ననుగ్రహింపవలెనని దేవతల 
వేడుకొనెను. ఇంద్రాదులు నలాకారములు విడిచి సహజరూపముల ధరించిరి. అప్పుడు 
సరస్వతి “వీరింద్రాదులు, ఇతడు నలుడు” అని తెలుప దమయంతి తనచేతనున్న 
మధూకదామమును నలుని కంఠమునచేర్చి, యాతని వరించెను. ఇంద్రాదులా నవదంపతులకు 
వరము లొసంగిరి. సరస్వతి నలునికి చింతామణీ మంత్రము నుపదేశించి దాని మహిమ 
యెజింగించెను. పిమ్మట నామెయు దేవతలును విమానారూఢులై తమతమ నెలవుల కరిగిరి. 
దమయంతి సఖీజనపరివృతయై యాత్మమందిరమున కేగెను. నలుండర్జికోటి పై బంగారువర్షము 
కురియించుచు తన శిబిరము ప్రవేశించెను. 


విదర్భరాజునానతిచే కార్తాంతికులు వివాహముహూర్తము నిర్ణయించిరి. ప్రాధాంగనలు 
నలదమయంతులను వివాహోచితముగ నలంకరించిరి. తరువాత దముండు శిబిరమునకరిగి 
నలుని వివాహమంటపమునకుం గొనివచ్చెను. యథావిధిగా పాణిగ్రహణమహోత్సవము 
జరిగెను. బువ్వపుబంతియైనపిమ్మట పెండ్లిదొరలు నిజనివాసముల కరిగిరి. నాల్గురోజుల 
యనంతరము నలుండు దమయంతితోంగూడ తన రాజధానికి పయనమై పురప్రవేశము 
కావించెను. సురలు పూలవాన కురియించిరి. ఇంద్రాది దిక్సాలు రూర్జ్వలోకమున 
కరుగుచుండంగా దొలుత రతీసహితుండైన మన్మథుడును, తరువాత క్రోధుండును, పిమ్మట 
లోభుండును, అనంతరము మోహుండును వారి కెదురుపడిరి. పిదప వారికి కలిరాజెదురుపడి 
నమస్మార పూర్వకముగా కుశల ప్రశ్నలు కావించి “నేను దమయంతీ స్వయంవరమున 
కరుగుచున్నాం డను, నా కోరిక సఫలమగునట్లుగా ననుగ్రహింపురొడని ప్రార్థించెను. 
ఇంద్రాదులాశ్చర్యచకితులై “దమయంతీ స్వయంవరము జరిగిపోయెను. అచ్చటినుండియే 
మేమరుదెంచుచున్నాము. ఆమె వేల్పులను, నాగులను, అన్యరాజులను ఉజ్జగించి నలుం 
డనువాని వరించెను. ఇప్పుడడుగుటవలన నేమి లాభము. మరలిరొమ్మని పలికిరి. అంత 
కలి క్రుద్దుందై “దమయంతి మిమ్మందజవిడిచి నలుని వరింప మీరెట్లు సైచిరి. నేనారాజును 
మోసపుచ్చి ఆ మచ్చెకంటి నెత్తుకొని మింటిమీదికిం దెచ్చెదను. మీరు నలుగురును నేనును 
పాండవులు పాంచాలినివలె నామెను పెండ్లిచేసికొందమని పలికెను. ఇంద్రాదులాతని మాటలకు 
రోసి, నలుని మహానుభావత్వమెటింగించి, భూలోకమున కరుగవలదని నిషేధించిరి. 
కలివారి యుపదేశమును పెడచెవినిబెట్టి “ఏదో యొక దోషము నెపముగా చేసికొని నేనా 
నలునిబట్టి దమయంతిమీంది వలపుడిగింతు”నని ప్రతినగావించెను. దేవతలు (బ్రహ్మ 
నియోగమట్లున్నది కాంబోలునని తలంచి తమదారి నరిగిరి. కలియు కామక్రోధలోభమోహ 
పరివార పరివృతుండై నిషధదేశము సమీపమున భూమండలమునకు దిగెను. అతండు పాషండ 
జైన కపట ధార్మికమిత్రుండై నిషధదేశమున కొన్ని దినములుండి యెందును బాపము 


T 


రూపింపనేరక, ద్వాపరకామక్రోధలోభమోహుల నాయా పనులందు నియోగించి, శుద్ధాంతలీలా 
వనమునందలి తాండిమ్రాని కోటరమున రంధ్రాన్వేషణ తత్పరుండై వసించెను. 


నలదమయంతులు యథావిధిగా గృహప్రవేశము కావించి శిల్పిజనులలంకరించిన 
విహారసౌధము ్రవేశించిరి. అందు నలుడు దమయంతితోం గూడి వివిధ విహారము 
లొనరించెను. వారు నిధువనక్రీడా పరాధీనులై యానందజలధి నోలలాడుచుండ రాత్రి 
తెల్లవారెను. అప్పుడు నలుండు వైతాళికగీతములచే మేల్మని భీమరాజు కన్యాప్రదానవేళనిచ్చిన 
దివ్యరథముపై నెక్కి సురనదిలో స్నానమాచరించి వచ్చెను. అతండింటికి రాంగనే తన్నెదుర్శొన్న 
దమయంతికి తానాకాశగంగనుండి తెచ్చిన కనకారవిందమును గానుకగానిచ్చెను. తరువాత 
నతండగ్నిహోత్రగృహమునకేగి ప్రాహ్నకృత్యము లొనరించి కొంతవడి దమయంతితోడను 
నర్శసాక్షిణియగు కళావతి తోడను సరససల్లాపములు కావించెను. అంతలో మధ్యాహ్నము 
కాంగా నతండు జలకమాడి శివుని పూజించెను. పిమ్మట హరిపూజ యొనర్చి దశావతార 
వర్ణనపూర్వకముగా హరిని స్తుతించెను. దేవతార్చనానంతరమతండు భోజనకార్యము తీర్చి 
కేలీసొధమున దమయంతితోంగూడ సాయంకాలము వణకు శృంగారక్రీడలతో ప్రొద్దుపుచ్చెను. 
పిమ్మట నక్షత్రము లుదయించెను. అంధకారము వ్యాపించెను. నలుండు సంధ్యోచిత 
క్రియలాచరించి క్రీడాసాధము నేడవనిలువునకు దమయంతీ సమేతముగా నరిగి, యచ్చట 
నంతఃపురకాంతలు పరివేష్టింప గొలువుండెను. అప్పుడు చంద్రుండుదయించెను. నలుండు 
దమయంతికి నిజవంశ మకుటమాణిక్యమైన యాతని వర్ణించిచెప్పి రమణీ సమేతముగా 
నతనికి పుష్పాంజలి సమర్పించెను. ఈ విధముగా నా దంపతులు (ప్రాజ్యములగు 
రాజసుఖములనుభవించిరి. వుఖుములు కాలము తప్పక వర్షించెను. దేశము 
ధనధాన్యసమృద్ధమయ్యెను. సకలజనులు పరమానందము నొందిరి. 


శ్రీహర్నుండు తన కావ్యమునకు నైషధీయచరితమను పేరు పెట్టెను. నైషధమనునది 
దాని సంగ్రహనామము, అందు నలదమయంతుల హృదయములందు ప్రణయ మంకురించి 
వికాసము నొందుటయు వారి వివాహమును తరువాత వారు శృంగార లీలల నొనరించుటయు 
వర్ణింపంబడి యున్నవి. చివరి యాశ్వాసమును సప్తమాశ్వాసమందలి యుత్తరార్థమును శృంగార 
రసమయములు. అందుచేతనే కావ్యము యొక్క శృంగార ప్రధానత్వమును సూచించుచు 
శ్రీనాథుడు దానికి శృంగార నైషధమను సార్థకమైన నామమొసంగెను. కావ్యోపసంహారమున 
నాతండు “నైషధ శృంగార కావ్య ప్రబంధంబున”నని మూలకావ్యమును గూడ శృంగార 
కావ్యప్రబంధమనియే పేర్మొనియుండెను. అందుకు శృంగారవర్ణన ప్రధానమైన కావ్యస్వభావమే 
కారణము. 


ఆంధ్రవాజ్బయము సంస్కృతానువాదములతోడనే యారంభమైనది. కవిత్రయమువారు 
పంచమవేదమైన మహాభారతమును, మారన కేతనలు మార్మండేయ పురాణ దశకుమార 
చరిత్రములను, భాస్మరాదులు శ్రీమద్రామాయణమును ఆంధ్రీకరించిరి. ఆ కాలమును, అప్పటి 


అవసరములను పురస్కరించుకొని వారాపురాణాదులను చేపట్టియుండిరి. ధర్శనీతితత్త్వ 
ప్రధానములైన పురాణములనుకాక, రసవర్ణనప్రధానములైన సంస్కృత కావ్యముల 
ఆంధ్రీకరణమునకు శ్రీకారముచుట్టినవాండు శ్రీనాథుండే. ఆంధ్రవాబయమునందలి 
ఆం(ధీకరణవిధానమును మూండు రకములుగా వింగడింపవచ్చును. కవిత్రయమువారిది 
కథానువాదపద్ధతి. వారు మూలమునందలి కథాసూత్రమును మాత్రము విడువక వర్ణనాదుల 
ననవసరమని తోంచినచోట్ల తగ్గించియు, నవసరమని తోంచినచోట్ల పెంచియు, ననుచితమని 
తోంచిన కొన్ని భాగముల నన్యథాకరించియు ననువాదము కూడ స్వతంత్ర కావ్యముగా 
భాసించునట్లొనరించియుండిరి. వారవలంబించిన విధానమత్యంత స్వతంత్రమైనది. 
ఆధునికుల అనువాదపద్ధతిని పదానువాదమని చెప్పవచ్చును. వీరు మూలమునందలి 
కథాభావములనేకాక పదముల నన్నింటినిగూడ ననువదించుటయందు శ్రద్ధవహింతురు. 
కొన్నిచోట్ల మూల సాహాయ్యము లేకుండ వీరి యనువాదముల నర్థము చేసికొనుట 
క్లేశకరముగానుండును. వీరి దత్యంత మూలవిధోయకమైన వధ్ధతి. శ్రీనాథుని 
అనువాదవిధానము కవిత్రయమువారి అనువాదమువలె నత్యంత స్వతంత్రమైనదియు కాదు. 
ఆధునికుల దానివలె నత్యంత మూలవిధేయమునుగాదు. అతండు మూలము ననుసరించుచునే 
భావముల నెక్కడను విడిచిపెట్టక యెడనెడ స్వాతంత్ర్యము ప్రకటించుచుండును. ఈ పద్ధతిని 
భావానువాదపద్ధతియని చెప్పవచ్చును. అనువాదమై యుండియు పఠితల నలరింపంజాలు 
నీ పద్ధతి మిగిలిన రెండింటికంటె ప్రశస్తతరమై పరిఢవిల్లునని వేలుగా చెప్పనక్కజలేదు. 


సంస్కృతనైషధము నారికేళపాకమున రచింపంబడిన ప్రొఢకావ్యము. దాని నర్థము 
చేసికొని యానందించుటకు కొంత ప్రయత్నమును పాండిత్యమును గూండ గావలయును. 
కృతిపతి తన్ను నైషధము నాంధ్రీకరింపుమని కోరు సందర్భమున శ్రీనాథుండు 
పనివడి నారికేళఫల పాకమునం జవియైన భట్టహ 
రుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందజయ్యలౌ 
నని కొనియాడనేర రదియట్టిద లేజవరాలు చెక్కుగీ 
టిన వసవల్బు బాలకుండు డెందమునం గలంగంగ నేర్చునే 


యను పద్యమున నీ విషయమును వ్యక్తము చేసియున్నాండు. అతని యాంధ్రీకరణము 
పాకమునందును వాఢతయందును నర్వవిధముల మూలముతో తులతూం 
గుచుండును. కావ్యోపసంహారమున నతండు “శబ్దంబనుసరించియు, నభిప్రాయంబు 
గుతించియు, భావంబుపలక్షించియు, రసంబు పోషించియు నలంకారంబు భూషించియు, 
నౌచిత్యంబాదరించియు, ననౌచిత్యంబు పరిహరించియు, మాతృకానుసారంబున నశేష మనీషి 
హృదయంగమముగా” ననువాదము సాగించినట్లు చెప్పుకొనియున్నాండు. ఈ లక్షణము 
లన్నియు నాతని యనువాదమున కనిపించును. మూలగౌరవమునకును అర్థభావములకును 


9 


ఎందును భంగము కలుగకుండ నౌచిత్యభాసురముగా ననువాదమును నిర్వహించుట కత్తిమీం 
ది సామువలె కష్టెకసాధ్యమైన కార్యము. శ్రీనాథుండాకార్యము నత్యంత హృద్యముగను 
అవలీలగను కావించి శృంగారనైషధమును తన ప్రతిభా పాండిత్యములకు పట్టుంగొమ్మగను 
ఆంధ్రసరస్వతి యతితి కమూల్యాలంకారముగను పరిష్కరించియున్నాడు. 


శ్రీనాథుండు సాధారణముగా మూలమునందలి యొక్కొక్కశ్లోకమునకొకొక్క పద్యము 
చొప్పున వ్రాయుచుండును. సీసములందు మూండు నాలుగు శ్లోకముల యొక్కయు భావము 
నాత డిముడ్చుచుండును. మూలమునందలి యొక్క శ్లోకములోని భావము నాతండు రెండు 
మూండు పద్యములలో వివరించిన పట్లును కొన్ని లేకపోలేదు. కాని యట్టివాని సంఖ్య చాల 
తక్కువ. మూలశ్లోకభావము తెలుంగు పద్యమునకు చాలనప్పుడాతండు దాని నించుక 
పెంపొందించుటయో పద్యమును పూర్తి చేయుటకై కొంతభాగమును కల్పించుటయో యెడనెడ 
కానవచ్చుచుండును. మూలమునందలి పదముల నన్నిటినిగాక భావములను స్పష్టముగా 
వివరించుటకే యాతండు యత్నించినట్లు కన్పించును. కొన్ని చోట్ల నాతడు మూలభావమును 
సం(గహించును; కొన్నిచోట్ల నౌచిత్యదృష్టితో నించుక మార్పు చేయును. అతందనువదింపక 
విడిచివైచిన శ్లోకములును పెక్కుకలవు. అనౌచిత్యమును, పునరుక్తులను, క్లిష్టములైన శ్లేషలను, 
అనావశ్యక వివరణమును పరిహరింప నెంచుటయే యందుకు కారణము. 
శ్రీనాథుడు వ్యభిచారియను ప్రతీతి లోకమునందున్నది. అది యెంతవజకు సత్యమో 

మనము చెప్పంజాలము. కాని శృంగార రసపోషణమున నాతని కభినివేశము మెండని చెప్పుటలో 
మాత్రమతిశయోక్తిలేదు. రచనలలో శృంగారరసమునుచక్కంగా పోషించువారందటును 
జీవితములో: గూడ శృంగార క్రియాలాలసులై యుందురని భావించుట యుక్తము కాదు. 
శృంగార రసపోషణాసక్తి కలవాండయ్యును నైషధమున శ్రీనాథుండౌచిత్య దృష్టితో కావించిన 
మార్చులావిషయమున నాతనికింగల నిగ్రహమును ప్రదర్శించును. హంస దమయంతికి 
నలుని సౌందర్యమును వర్ణించిచెప్పునప్పుడు మూలకర్త రంభాద్యప్పరసలనేకాక యింద్రాణియు 
త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ లక్ష్మీపార్వతులనుగూడ నాతని యతిలోక సౌందర్యమును 
గూర్చి విని చిత్తవిభ్రాంతికి లోనైరని వర్ణించియుండెను. లోకమాతలైన ఆ సతీమ తల్లుల 
కట్టి చిత్త వికారము కలిగెనని యూహించుట యసంభావ్యమును అనుచితమును అగుటచే 
శ్రీనాథుండా శ్లోకము లనువదింపక విడిచివైచెను. దేవవేశ్య యగుటచే రంభయందట్టి వికార 
మసంగతముకాదని తలంచుటచే కాంబోలు నా శ్లోకమును మాత్రమనువదించెను. ఆ శ్లోకమిది. 

అస్మత్మిల శోత్ర సుధాం విధాయ 

రంభా చిరం భామతులాం నలస్య 

తత్రానురక్తా తమనాప్య భేజే 

తన్నామగంధా న్నలకూబరం సా. 3-26 


10 


(రంభ నలుని సాటిలేని కాంతిని గూర్చి చిరకాలము నా వలన విని శ్రవణామృతమును 
బొంది, యతనియందనురక్తయె యతని బొందలేక తన్నామ వాసన యుండుటచే కుబేర 
సుతుడైన నలకూబరుని పొందెను.) దీనిని శ్రీనాథుడు 


విను కలి గూర్శిజిక్కి పృథివీ భువనంబునకుం డిగంగ నే 

యనువునులేక రంభయను నచ్చరలేమ, నలున్‌ వరింపంబూ 

నిన తనకోర్కి నొక్కమెయి నిండంగం చేయుటకై భజించె దాం 

గొనకొని వేల్చులందు నలకూబరుం దచ్చుభనామ వాసనన్‌. 2-54 


అని యథామాతృకముగా ననువదించెను. మూలమునందలి “అనాప్య”' అను పదము 
నాతండు “పృథివీ భువనంబునకున్‌ డిగంగ నేయనువునులేకొ యని కారణసూచన 
పూర్వకముగా చక్కగా వివరించెను. 


నలుండుద్యానవనమున హంసనుగాంచి దానినిబట్టుకొన సంకల్పించినప్పుడు 
రతిక్షమాలసమైన యది క్షణకాలమొంటికాలి పై నిలిచి యడ్డముగా మెడవంచి, జెక్కచే శిరమును 
కప్పికొని పల్వలసమీపమున నిద్రించెనని శ్రీహర్నుండీ క్రిందిశ్లోకమున వర్ణించియున్నాండు. 


అథావలంబ్య క్షణమేకపాదికాం 
తదానిదద్రా వుపపల్వలం ఖగః 
స తిర్యగా వర్ణిత కంధర ః శిరః 
పిధాయ పక్షేణ రతి క్షమాలసః 1-121 


నలుడు తన్ను బట్టుకొన్న పిమ్మట నాతనికి దయ కలిగించుటకై హంస తన తల్లిని 
ప్రియురాలిని తలంచుచు విధిని గూర్చి యిట్లు పల్మినదని మూలమందున్నది. 


మదేకపుత్రా జననీ జరాతురా 

నవప్రసూతిర్వరటా తపస్వినీ 

గతి స్తయోరేష జన స్తమరయ 

న్నహోవిధేత్వాం కరుణారుణద్ధినో 1-134 


(నా తల్లికి నేనొక్కండనే పుత్రుడను. ఆమె ముసలిది. క్రొత్తగా ప్రసవించిన నా 
భార్య దీనురాలు. వారిరువురికిని దిక్కు నేనే. అట్టి నన్ను పీడించు నో విధీ! నిన్ను దయ 
అడ్డగించుటలేదా. ) పై శ్లోకమున హంస రతిక్షమాలసమని వర్ణింపబడినది. ఈశ్లోకమున 
హంసభార్య నవప్రసూతి యని చెప్పంబడినది. భార్య నవప్రసూతియై యుండ భర్త 
రతిక్షమాలసుం డగుట విరుద్ధముగా తోంచి కాంబోలు శ్రీనాథుండనువాదమున నా రెండు 
విశేషణములను విడిచివైచి రెండవ శ్లోకము నిట్లనువదించి యున్నాండు. 


11 


తల్లి మదేకపుత్రక, పెద్ద, కన్నులు 
గానవిప్పుడు మూడుకాళ్ళముసలి 
ఇల్లాలు కడు సాధ్వి యేమియు నెజుంగదు 
పరమ పాతివ్రత్య భవ్యచరిత 
వెనుకముందరలేరు నెవరైన చుట్టాలు 
లేవడి యెంతేని జీవనంబు 
గానక కన్నసంతానంబు నిసువులు 
జీవన స్థితికేన తావలంబ 


కృపం దలంపంగదయ్య యో నృపవరేణ్య 

యభయ మీవయ్య యో తుహినాంశువంశ 
కావంగదవయ్య యర్దార్థి కల్పశాఖీ 

నిగ్రహింపకుమయ్య యో నిషధరాజ. 1-109 


మూలమున హంస తన తల్లి ముదుసలితనమును తన భార్య దీనత్వమును బేర్మొని 
తన్నట్లు నలునిచేతికి పట్టువడునట్లొనరించి పీడించుచున్న విధి నిర్ణయత్వమును 
నిందించినట్లున్నది. శ్రీనాథుడు తన తల్లి యిల్లాండ్ర స్థితితోపాటు తమ లేవడి జీవమును, 
సంతానము వృత్తాంతమును, తానే జీవనస్థితికి తావలమై యుండుటనుగూడ తెల్పి తన్ను 
నిగ్రహింపక యభయ మొసంగి కాపాడుమని నలుని దీనముగా వేడుకొన్నట్లు వర్ణించెను. పై 
సీస పద్యమున మొదటి రెండు పాదములకును కొంత మూలాధారమున్నది. మిగిలిన 
భాగమంతయు సందర్భానుకూలముగా నాతండు కల్పించి వ్రాసినదే. దైన్యసూచకమైన యిందలి 
హంస ప్రార్థనమెంతో యౌచిత్యశోభితమై నలునికే కాక పాఠకులకును జాలి పుట్టించుచున్నది. 


హంస దమయంతికి నలుని గుణగణములను వర్ణించి చెప్పుటకు ముందతనికిని 
తనకును గల పరిచయము నెటింగించు సందర్భమున శ్రీహర్నుండు 


సువర్ణశెలా దవతీర్య తూర్ణం 
స్వర్వాహినీ వారికణావకీర్ణై ః 
తం వీజయామః స్మరకేళికాలే 
పక్ష ర్భృపం చామరబద్ధ సఖ్యైః 3-22 
అను శ్లోకమును రచించెను. “మేము మేరు పర్వతము నుండి శీఘ్రముగ దిగి 
ఆకాశగంగాజలకణములచే వ్యాప్తము లైనవియు వింజామరలతో సాదృశ్యము గలవియునైన 
మా టెక్కలచే సురతకాలమందు నలునికి వీచుచుందు” మని దీని యర్థము. హంస 
యీ వాక్యముల నాగర్భ శ్రీమంతురాలును యౌవనవతియైన దమయంతితో నలుని 


12 హజ్యలటలీ 


వివాహమాడుమని ప్రోత్సహించుటకై చెప్పుచున్నది. స్మరకేళికాలే యనుటవలన నలుం 
డప్పుడప్పు దన్యస్తీ రతాసక్తుండౌ కాలము పుచ్చుచుండునని వ్యక్తమగుచున్నది. ఈ విషయము 
దమయంతికి నలునియెడ వైముఖ్యము పుట్టించుట కవకాశమున్నది. ఈ యనౌచిత్యమును 
తొలగించి శ్రీనాథుం డీశ్లోకమును- 


కనకశైలంబు డిగ్గి యాకాశసింధు 

సలిలములం దోగి మిగులంగం జల్లనైన 

చారుహాటకమయ గరుచ్చామరముల 

వీతు నతనికి వైశాఖవేళయందు 2-51 


అని యనువదించెను. స్మరకేళీకాలమునకు బదులుగా వైశాఖవేళ నిచ్చట చొప్పించుట 
శ్రీనాథుని యౌచిత్యదృష్టి యెంత గాఢమైనదో వెల్లడి చేయుచున్నది. 


నలదమయంతుల వివాహమైన పిమ్మట బువ్వపుబంతిని వర్ణించు సందర్భమున 
మూలము ననుసరించియే శ్రీనాథుం డీక్రింది పద్యములను రచించెను. 


లలన యొకర్తు వగ్గు కృకలాసముం జేరంగం దెచ్చి వంచనన్‌ 
నలునకుం గుంచెవట్టు నెలనాగ పదద్వయ మధ్యమంబునన్‌ 
నిలిపినం, గాలుప్రాంకనది నీవియసీమకుం, దోడి భామినుల్‌ 
గలకల నవ్వ నూడ్చెనది గట్టిన పుట్టము పాయ శూన్యతన్‌ 6-111 


అవ్వలిదిక్కు మోమయి ప్రియంబున నొండులతోడ ముచ్చటల్‌ 

ద్రవ్వుచు నొక్కకోమలి పరాకున నుండంగ ధూర్తుండొక్కరుం 

డివ్వలవచ్చి వంచనమెయిన్‌ నునుమించు మెజుంగుటద్దమున్‌ 

నవ్వుచు బట్టె దానిచరణంబులకున్‌ నడుమైన మేదినిన్‌ 6-113 


ఇట్లే నిషధమున కలిపురుషుని వర్తనమును వర్ణించు సందర్భమున 
యజమాన ప్రమదా వికస్వర భగన్యస్తాశ్వ దీర్భ స్మర 
ధ్వజదండంబగు నశ్వమేధ మఖతంత్రంబు న్నిరీక్షించి యి 


క్కుజనుం డొత్తిలినవ్వె వేదవిదులం గుత్సించి పుష్పాస్తుచే 
నిజహస్తంబునవైసి యశ్రుకణముల్‌ నిండార నేత్రంబునన్‌ 7-133 


అను పద్యము కానవచ్చుచున్నది. మొదటి రెండు పద్యములందును శృంగారమును 
మూండవపద్యమున జుగుప్పయు మితిమీటి గోచరించుచు ననౌచిత్యశంక కలిగించుచున్నవి. 
జెచిత్య దృష్టిగల శ్రీనాథుడు వీని నేలపరిహరింపలేదని యెవ్వరైన ప్రశ్నింపవచ్చును. 
బువ్వపుబంతివేళ జరుగు పరిహాసాస్పదములైన వికారచేష్టలను, కలిపురుషుని వర్తనమునందలి 
ఆజ్యలటీ 1 


జుగుప్పను ప్రకటించు నుద్దేశముతోడనే శ్రీనాథుండు వీనిని విడువక యనువదించెనని 
కొందటు విమర్శకులు భావించియుండిరి. కాని వీనిని యిట్టిభావమునే ప్రకటించు (6-182) 
మటికొన్ని పద్యములను శ్రీనాథుండు పరిహరించియుండవలసినది. 


సంస్కృత నైషధము నలకీర్తి తేజో వర్ణనాత్మకములైన యీ క్రింది రెండు శ్లోకములతో 
నారంభించుచున్నది. 
నిపీయ యస్య క్షితి రక్షిణః కథా 
స్తథా ద్రియంతే న బుధా స్సుధామపి 
నల స్సితచ్చత్రిత కీర్తిమండల 
స్స రాశి రాసీన్మహసాం మహోజ్జులః 1=1 
రసైః కథాయస్య సుధా వధీరిణీ 
నల స్సభూజానిరభూద్దుణాద్భుతః 
సువర్ణ దండైక సితాత పత్రిత 
జ్వల(త్రతాపావలి కీర్తిమండలః 1-2 
(ఏ మహారాజు కథల నాస్వాదించి దేవతలమృతమునుగూడ నాదరింపరో, అట్టి 
నలుండు వెల్లగొడుగుగాం జేయంబడిన కీర్తిమండలము కలవాండై తేజోరాశియగు సూర్యునివలె 
ప్రతాపశాలియై యుత్సవములతో నొప్పారు చుండెను. ఏ రాజుకథ రుచులచే నమృతమును 
ధిక్కరించుచున్నదో అట్టి నలమహారాజు గుణములచే లోకోత్తరుండై బంగారు దండముగను 
ఏక శ్వేతచ్చత్రముగను చేయంబడిన ప్రకాశించు ప్రతాపావళియు యశస్సమూహమును గలవాడై 
యుండెను.) 


ఈ రెండు శ్లోకములందును గల భావము కొంచెమించుమించుగా సమానమే. 
రెండవశ్లోకమున ప్రతాపావళియందు సువర్ణ దండత్వ మారోపింపంబడుట మాత్రము విశేషము. 
శ్రీనాథుం డిందలి పునరుక్తి నూహించి రెండవ శ్లోకమునందలి యుత్తరభాగమును మాత్రము 
“తపనీయ దండైక ధవళాతప్రితోద్దండతే జఃకీర్తిమండలుం” డని సీసపద్య ప్రథమపాదముగా 
ననువదించెను. ఇట్లిచ్చట రెండు శ్లోకముల నొక్కపాదముగా ననువదించుట వలన మూలకర్త 
భావమునకు చెప్పందగిన భంగమేమియు కలిగియుండలేదు. 


నలుండు దిక్సాలురనుభవించు దమయంతీ విరహవేదనను వివరించి, వారి 
సందేశమును గూడ నామెకెటింగించి, వారిలో నొక్కరిని వరింపుమని యామెను ప్రార్థించెను. 
ఆ సందర్భమున దమయంతి నలుని వాజ్షైపుణ్యమును ప్రశంసించి తనకా దూతవృత్తాంతము 
నెబుంగుటయందే యెక్కువ కుతూహలము కలదనియు, నుదకపానముచే శాంతించు దప్పి 
మధుదుగ్భాదు లధికముగా సేవించినను శాంతింపదనియుం బల్మినట్లు శ్రీహర్నుడీ 


క్రింది శ్లోకమును రచించెను. 
14 


గిరశ్చుతా ఏవ తవ (శ్రవస్సుధాః 

శ్లథా భవాన్నా మ్నిచ తే శ్రుతిస్పృహా 

పిపాసుతా శాంతి ముపైతి వారిణా 

నజాతు దుగ్గా న్మధునో౭_ధికాదపి 9-5 


దప్పి నీరుత్రాగినచో పూర్తిగా తొలంగి పోవుట సత్యమే. కాని పాలు తేనె 
మున్నగువానివలన కూడా కొంతవజకుపశమించుటలో సందేహములేదు. ఇచ్చట 
దమయంతితో ప్రసంగించుచున్న దూత (నలుని) వృత్తాంతముదకము. దిక్సాలుర యుదంతము 
మధుదుగ్ధసదృశము. అందుచే పై శ్లోకమునందలి భావమును బట్టి దిక్సాలకోదంత శ్రవణముచే 
దమయంతి శ్రుతిస్పృహ కొంత వజికైన తగ్గెననుట కవకాశమున్నది. కాని అది సత్యము 
కాదు. దిక్పాలుర యుదంత మెంత వినినను దూతవంశ నామాదికము  వినవలెనను 
కుతూహలమామెకు తగ్గలేదు సరికదా కొంతయతిశయించుటయు జరిగెను. ఈ విషయమును 
వ్యక్తము చేయుటకై శ్రీనాథుడు మూలమునందలి భావమునించుక మార్చి యాశ్లోకము 
నిట్లనువదించెను. 


అధిక తరులైనం గాని దిశాధిపతులు 
కౌతుకము నాకు నీ వంశ కథలయందె 
దప్పిగొన్నట్టి వారికా దప్పితీఅ 
సలలిలపూరంబు హితవొ యాజ్యంబు హితవా. 4-52 
శ్రీనాథుండిందు మధుదుగ్ధముల స్థానమున నాజ్యమును ప్రవేశపెట్టెను. నేతి నెక్కువగా 
(గహించినచో దాహమధికమగుట లోక ప్రసిద్ధము. అందుచే నాజ్యశబ్దప్రయోగము. దిక్సాలుర 
యుదంతము వినినకొలది దమయంతికి దూతవంశ నామాధికములను వినవలెనను కోరిక 
యుపశమింపకపోవుటయేకాక వృద్ధికూడ నందినదని సూచించుచు మూలమునకు 
వన్నెచేకూర్చుచున్నది. 
మలటియు నధికతరులు, వంశకథలు అను శబ్దములందలి అర్థద్వయమును 
పురస్కరించుకొని యిచ్చట శ్రీనాథుండమూలకమైన చమత్మారమును కల్పించియున్నాడు. 
అధికముగా తరులనగా మిక్కిలి యధికులని యొక యర్థము. గొప్ప వృక్షములని మటౌక 
యర్థము. అట్లే వంశకథలనంగా వంశము యొక్క వృత్తాంతములు, వెదురుగడల 
యుదంతములు అను రెండర్భములున్నవి. “దిక్సాలురు మహావృక్షముల వంటి వారును నీవు 
వెదురుగడ వంటి వాండవును కావచ్చును. నాకావృక్షముల వృత్తాంతముకంటె వెదురుగడ 
యుదంతము వినుటయందే యెక్కువ కుతూహల ముప్పతిల్లుచున్నది” అని దమయంతి 
భావము. అమూలకమైన యీ చమత్మారమిచ్చటి యర్ధ్థ భావములకు మణతింత వన్నెయు 
సౌందర్యమును ఆపాదించుచున్నది. 


15 


శ్రీహర్నుడు మహాపండితుడు. అతండు తన కావ్యమున నపూర్వములును ప్రాఢ 
సుందరములు నైనకొన్ని ప్రయోగములను కావించియున్నాండు. అవి అనువాదమున 
కతీతములైనట్టివి. అన్యపదములచే నేదోవిధమున వాని నాంధ్రీకరించినచో నా ప్రొఢతయు 
సౌందర్యమును కొజవడును. అందుచే శ్రీనాథుండా ప్రయోగములను అనువాదమున 
యథాతథముగా వాడియున్నాండు. అట్లువాడుట యాతని ప్రౌధతాప్రీతికే తార్మాణము కాని 
అసామర్ధ్యమునకుంగాదు. హంస దమయంతిని గూర్చి నలునికి చెప్పుసందర్భమున శ్రీహర్షుడు 


సరసీః పరిశీలితుంమయా 

గమికర్మీకృతనైక నీవృతా 

అతిథిత్వమనాయి సాదృశోః 

సదసత్సంశయ గోచరోదరీ 2-40 


అను శ్లోకమును వ్రాసియుండెను. ఇందు “గమికర్శీకృతనైక నీవృతా” (గమ్‌ 
ధాతువునకు కర్మగా చేయబడిన పెక్కు రాజ్యములుగల) “సదసత్సంశయ గోచరోదరీ” (ఉన్నదా 
లేదా యను సందేహమునకు గుతియెన యుదరముకలది) అను ప్రయోగములు రెండును 
మిక్కిలి ప్రాఢములును అర్ధవంతములునై యలరారుచున్నవి. తెలుంగున వెళ్ళుధాతువకర్శకము. 
దానికి కర్మయుండుటకే అవకాశము లేదు. దానిని “అనేక దేశములకు వెళ్ళినవాందునైన” 
అని తెనిగింపవచ్చునుకాని మూలమందలి (ప్రొఢికాని చమత్మారముకాని రానేరావు. అట్లే 
“సదసత్సంశయగోచరోదరీ” యను సమాసముకూడ చమత్యార స్ఫోరకమై మనోజ్ఞముగానున్నది. 
శ్రీనాథుండీ శ్లోకమును రెండు విధములుగా ననువదించుచు రెండు పద్యములను 
వ్రాసియున్నాడు. 
మృదురీతిం బ్రతివాసరంబు గమికర్మీభూత నానానదీ 
నదకాంతారపురీ శిలోచ్చయుండనై నై కాద్భుత శ్రీజిత 
త్రిదివంబైన విదర్భదేశమున నారీరత్నముంగాంచితిన్‌ 
సదసత్సంశయ గోచరోదరి శరత్సంపూర్ణచంద్రాననన్‌ 2-20 


ఇందొక సమాసమును యథాతథముగాం జొప్పించుటకవకాశము చిక్కినది కాని 
రెండవదాని నించుక మార్చి వ్రాయవలసి వచ్చినది. దానియందలి మక్కువ విడువలేక దాని 
నిముడ్చుచు శ్రీనాథుండీ రెండవ పద్యము వ్రాసి యున్నాండు. 
కమలేందీవరషండమండిత లసత్మాసార 'సేవారతిన్‌ 
గమికర్మీకృతనైక నీవృతుండనై కంటిన్‌ విదర్భంబునన్‌ 
రమణిం బల్లవపాణింబద్మనయనన్‌ రాకేందుబింబాననన్‌ 
సమపీనస్తని నస్తినాస్తివిచికిత్సాహేతు శాతోదరిన్‌ 2-21 


16 


ఇందు సదసత్సంశయ గోచరోదరీ అను సమాసమును మార్చి వ్రాయవలసి వచ్చినది. 

ఈ పద్యములు ప్రాఢప్రయోగములయందు శ్రీనాథునికింగల యతిమాత్రమైన ప్రీతిని 
సూచించును. వీనిని మనసునందుంచుకొనియే యతండు కాశీఖండమున “తథ్యామిథ్యా 
మధ్యస్థిత మధ్య”లనియు, ఖీమఖండమున “గమికర్మీభూతకైవల్యమున్‌” అనియు 
ప్రయోగించియున్నాండు. ఇది యాతని ప్రౌఢ ప్రయోగాసక్తిగా గ్రహింపక కొందబు శ్రీనాథుం 
డు మూలమునందలి సమాసములనే తెలుంగు విభక్తి ప్రత్యయములైన డుమువులను తగిలించి 
యథాతథముగా వాడియున్నాండని విమర్శించుట కలదు. కాని యట్లు తలంచుట పొబిపాటు, 
వానినట్లు వాడక యనువాదముచేసి యుండినచో నిప్పటి ప్రాఢతయు సౌందర్యమును తప్పక 
లోపించియుండును. హంస నలునివిడిచి దమయంతికడకు దూత్యమేగు సందర్భమున 
కుండినపురమును వర్ణించుచు శ్రీహర్నుండు 

అ(శ్రాంతశుతిపాఠపూతరస నావిర్భూత భూరి స్తవా 

జిహ్మబ్రహ్మముఖౌఘ విఘ్నిత నవస్వర్గ క్రియాకేళినా 

పూర్వం గాధిసుతేన సామిఘటితా ముక్తాను మందాకినీ 

యత్రాసాదదుకూలవల్లి రనిలాందోకై రఖేలద్దివీ 2-102 


అనుశ్లోకమును వ్రాసియుండెను. ఇందు పూర్వార్ణమునంగల సమాసరచన 

గంభీరమును శ్రవణ సుభగమునై యున్నది. ఇట్టి సమాసమును స్వయముగా కూర్చుటకై 
శ్రీనాథుందేమియు శ్రమపడవలసిన యవసరములేదు. అతండింతకన్న ప్రాఢతరములైన 
సమాసములనెన్నిటినో తన కావ్యములందు కూర్చియున్నాండు. కాని శ్రీహర్షుని యందలి 
గౌరవముచేతను ఆ సమాస రచనయందలి ప్రీతిచేతను అతండు యతిప్రాసల కనుగుణముగా 
నించుక మార్చి దానినే పద్యమున నిట్లు పొదిగియున్నాండు. 

వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరి స్తవా 

సాదబ్రహ్మముఖౌఘవిఘ్నిత నవస్వర్గక్రియాకేళిచే 

నాదిన్‌ గాధి తనూజుచే సగము సేయంబడ్డమిన్నేజు ప్రా 

సాదస్వచ్చదుకూల కైతవమునం జాలంగ నొప్పుంబురిన్‌ 2-41 


ఇట్లాతండు మూలమునందలి భావములతో పాటు పదములను సమాసములను గూడ 
ప్రాఢతాప్రీతిచే గ్రహించినట్లు పెక్కు కానిపించును. మూలమున కవి వ్యాకరణ వైదుష్యమును 
ప్రయోగ వైచిత్రిని ప్రకటించు పద్యము లచ్చటచ్చట గోచరించును. శ్రీనాథుండుకూడ 
మూలకర్తవలెనే బహుశాస్త్ర నిష్ణాతుండగుటచే నాసందర్భములందు తాను సైతము పాండిత్య 
ప్రకర్షను ప్రకటించుచునే యుండును. సప్తమాశ్వాసమున నలదమయంతుల రతమును వర్ణించు 
సీసపద్యమునందలి గీతమున 


17 


అస్తివామ్యభార మస్తి కౌతూహలం 

బస్తి ఘర్మసలిల మస్తి కంప 

మస్తి భీతి యస్తిహర్ష మస్తివ్యథం 

బ స్తివాంఛ మయ్యె నపుడు రతము 7-177 

అని అస్తి పూర్వపదములైన సమాసములను వాడుట యిందుకు నిదర్శనము. ఇట్లే 

అతండు అష్టమాశ్వాసమున వైతాళిక గీతములలో ప్రాతః కాలమందలి కాకకోకిలముల 
కూతలను కౌకౌ, తు హి అను పదప్రత్యయములను వాడుచు సంస్కృత వ్యాకరణ పాండిత్య 
స్ఫోరకముగను, యథామూలముగను ఈ క్రింది పద్యమున వర్ణించి యున్నాండు. 


ప్రాతఃకాలము వాయసంబు పణినాపత్యోక్త శాస్త్రంబులోం 
దాతజ్‌స్థానులు చెప్పుండెవ్వియను చందంబొప్ప గౌకౌయనం 
జాతుర్యం బలరార నుత్తరము విస్పష్టంబుగాం గోకిల 
వ్రాతంబిచ్చె తుహీ తుహీ యని గృహారామ ప్రదేశంబులన్‌ 


సంస్కృతమున లోట్టునందు ప్రథమ మధ్యమ పురుషైక వచనములలో తు, హి అను 
ప్రత్యయములకు వైకల్పికముగా తాత్‌ అనునది ఆదేశముగా వచ్చునని “తుహ్యోస్తాతజ్లా 
శిష్యన్యతరస్యామ్‌” అను పాణినిసూత్రము చెప్పుచున్నది. దానిని పురస్మరించుకొని మూలకర్త 
ప్రాతఃకాలమున కాకి తాతజ్ఞాదేశమునకు స్థానులేవని యడుగుచున్నట్లుగా కౌ కౌ అని అజచె 
ననియు, నా ప్రశ్నమునకు కోకిల తుహి అని ప్రత్యుత్తరమిచ్చెననియు చమత్మారముతోం 
గూడిన కల్పనము కావించి శ్లోకము వ్రాసియున్నాడు. శ్రీనాథుండు దానిని యథామాతృకముగా 
ననువదించి తన ప్రగల్భతను ప్రకటించియున్నాండు. ఈ విధముగా మూలకారుండెడనెడ 
ప్రదర్శించిన బహుశాస్త్ర పాండిత్యమున కనుగుణముగా శ్రీనాథుం డనువాదమును సాగించి 
యాంధ్ర కావ్యమునకు మూలతుల్యగౌరవము నాపాదింపంజాలినాండు. 


మూలమునందలి భావముల కెట్టి లోపమునుం గలుగకుండ శ్రీనాథుండు తెలుగు 

పలుకు బడుల సొగసుట్టిపడునట్లవలీలగా రచించిన పద్యములనేకములున్నవి. అట్టి వాని 
కొండు రెండుదాహరణములు మాత్రమొసంగెదను. హంస దమయంతితో నలుడు తప్ప 
నన్యుందామెను వర్ణించుటకు పాత్రుండుకాందని చెప్పుచు బ్రహ్మనిర్ణయముకూడ నట్లేయున్నదని 
సూచించు సందర్భమున శ్రీహర్నుండు 

విధిం వధూసృష్టి మప్ప్ఫచ్చమేవ 

తద్యాన యుగ్యో నలకేళి యోగ్యాం 

త్వన్నామ వర్ణా ఇవకర్ణ పీతా 

మయాస్య సంక్రీడతి చక్ర చక్రే 3-50 


18 


అను శ్లోకము రచించెను. శ్రీనాథుండు దీనిని, 


అడిగితి నొక్కనాడు కమలాసను తేరికి వారువంబనై 

నడచుచు నుర్విలో నిషధనాథుని కెవ్వతె యొక్కా భార్యయ 

య్యెడునని చక్రఘోషమున నించుక యించుక గాని యంతయే 

ర్పడ విననైతి, నీవనుచు బల్మిన చందముదోచె మానినీ. 2-58 


అని యెంతో సులభముగను సహజముగను అనువదించెను. ఇందలి “యించుక 
యించుకగాని యంత యేర్చడ విననైతి” అను దానికి సరియైన పదములు మూలమున 
లేకున్నను అచ్చటి అభిప్రాయమంతే. “కర్ణపీతాఇవి అను మూలము నందలి “ఇవి 
శబ్దస్వారస్యమిందు మనోహరముగా వివరింపంబడినది. 
సప్తమాశ్వాసమున నలదమయంతుల విహారమును వర్ణించు సందర్భమున శ్రీహర్షుడు 
రచించిన, 
యౌకురంగ మదకుంకుమాంచితౌ 
నీలలోహితరుచే వధూకుచే 
సప్రియో రసితయోః స్వయంభువో 
రాచిచార నఖకింశుకార్చనమ్‌ 18-96 
అను శ్లోకమును శ్రీనాథుండీ క్రింది పద్యమున హృద్యముగా ననువదించెను. 
కుతుకమునం గురంగ మదకుంకుమచర్చ వహించి నీలలో 
హితరుచులై స్వయంభులయి యీహితసౌఖ్య విధాయులైన య 
య్యతివ పయోధరంబులకు నర్ధనిశాసమయంబునన్సమం 
చిత నఖకింశుకార్చనముచేసె మహీపతి భక్తియేర్చడన్‌ 7-178 
ఇందు నీల లోహితరుచులు, స్వయంభులు అనుపదములు కుచములకు శివునికి 
కూడ నన్వయించు చున్నవి. భక్తి ఈహితసౌఖ్య విధాయులు అనుపదములను శ్రీనాథుడు 
స్వయముగాం జేర్చినను వానికిం గూడ రెండర్భములు స్ఫురించునట్లొనరించి భావమునకు 
పుష్టి కలిగించెను. 
ఆంధ్రనైషధమున శ్రీనాథుడు స్వయముగా రచించి సందర్భాను గుణముగా 
నందందుం జొప్పించిన పద్యములు కూడ కొన్ని యున్నవి. వివాహానంతరము దమయంతి 
నలునితో నిషధరాజధానికరుగు సమయమున భీమరాజు కూంతును గౌంగిలించుకొని 
గద్గదస్వరంబునం గొంతహితోపదేశము కావించెను. మూలమున నీసందర్భమున 
నొక్కటేశ్లోకమున్నది. (16-118) శ్రీనాథుండిచ్చట నభిజ్ఞానశాకుంతలమునందలి 
“శుశ్రూషస్వగురూన్‌” అను శ్లోకము నందలి భావము ననుకరించుచు నొక చక్కని సీసమును 
రచించెను. (7-9) తరువాత దమ దమనులు సోదరికి సుగంధ ద్రవ్యములను, అమూల్యా 
ఆజ్యలటీ 19 


భరణములును, పసుపునకై నూజు గ్రామములు నొసంగినట్లు తెల్పు పద్యములు కూడ 
(7-11, 12) శ్రీనాథుండు కల్పించినవే. స్వయంవరానంతర మింద్రాదులు నలదమ 
యంతులకు వరములిచ్చిన పిమ్మట సరస్వతీదేవి నలునికి చింతామణి ముంటత్రము 
నుపదేశించెను. ఈ సందర్భమున శ్రీనాథుడు స్వయముగా రచించి చేర్చిన పద్యములు 
మూండున్నవి. వీనిని సరస్వతి నలునికి దెల్పియుండెను. అందొకటి చింతామణీ 
దివ్యమంత్రమూర్తియైన సరస్వతిని దలంచినచో నయత్నముగా సారస్వతము గలుగుననియు, 
మటొకటి యుషఃకాలమున నలదమయంతీకర్మోటకబు తుపర్గులను దలంచు వారిని 
కలికల్మషములు పొందవనియుం దెల్పుచున్నవి. మూడవదీ క్రింది సీసపద్యము. 


కలియుగంబున యందుంగాశ్ళ్మీరభూమిలో 
మత్పీఠమున ధరామరుండు పుట్టు 
శ్రీహీరుండనగ శేషాహియంశంబున 
నతండు మామల్ల దేవ్యాఖ్యయైన 
తనభార్యయందుంజింతామణీ మంత్ర చిం 
తన ఫలంబుగ నొక్కతనయుంగాంచు 
గల్పించు నతని కాకాశవాగ్దేవి తా 
శ్రీహర్నుండనియెడు చిహ్ననంబు 


వానికీరేండు విద్యలు వచ్చియుండు 

వాందడు ఖండనకారుండు, వాండుసుకవి 

కావ్యముఖమున వానిచేం గలుగునీకు 

నిర్మలంబైన సత్మీర్తి నిషధరాజ! 6-25 


ఇది శ్రీహర్షుడను మహాకవిజనించి కావ్యముద్వారా నలునికఖండ కీర్తి కలిగించునని 
వర్ణించు చున్నది. ఈ ఘట్టము చదువునప్పుడు శ్రీనాథుడు కూడ శ్రీహర్షునివలె 
చింతామణీమంత్రోపాసకుండేమోయను ననుమానముదయించుటేకాక యతండు తన కావ్యము 
ద్వారమున సైతము నలునికీర్తి లోకమున వ్యాపించునని యన్యాపదేశముగ చెప్పుచున్నాం 
డేమోయని స్ఫురింపక మానదు. నైషధీయ చరితము ద్వారా శ్రీహర్నుండు యావద్భారత 
మందేకాక ఖండాంతరములయందును, శృంగార నైషధము ద్వారా శ్రీనాథుండాంధ్ర 
దేశమందును, నలుని కీర్తిని వ్యాపింప జేసిరనుటలో నతిశయోక్తిలేదు. నైషధకావ్యమునందే, 
తద్రచనకు సంబంధించిన యీ కల్పనయెంతో చమత్మారముతోంగూడి శ్రీనాథునికి శ్రీహర్షుని 
యెడంగల యపారమైన గౌరవభావమును వెల్లడి చేయుచున్నది. 
20 


శ్రీనాథుండు నైషధీయ చరితమునందలి పెక్కుశ్లోకములననువదింపకుండ విడిచివైచెను. 
నవమసర్గమున దిక్సాలురెట్లెన నిన్ను పొందక మానరని నలుండు చెప్పినప్పుడు ప్రతివిధానమైన 
ప్రియావ్యాప్తి విఘాతమునకు కలగి దమయంతి వెక్కివెక్కి యేద్చెను. ఆ సందర్భమున తనకింక 
మరణము తప్పదని తలంచియు నలునుద్దేశించియు నామెకావించిన పరిదేవనమును వర్ణించు 
పదుమూండు శ్లోకముల కాంధ్రమున ననువాదము కానరాదు. ఇట్లే త్రయోదశ చతుర్దశ 
సర్గములందు స్వయంవరసమయమున దిక్సాలురకును నలునకును సమముగా నన్వయించు 
శ్లేషార్ధసముపేతములైన శ్లోకములు పెక్కనువాదమున విడువంబడినవి. త్రయోదశ 
సర్గమునందలి ౩3వ శ్లోకము (దేవఃపతి ర్విదుషి నైషధరాజగత్యా) ఒక పక్షమున నలుని 
పరముగను ఇంకొక పక్షమున నలువురు దిక్పాలురలో నొక్ళొక్కరి పరముగను ప్రత్యేక పద 
విభాగ పూర్వకముగా నర్థము చెప్పుటకు వీలుగానున్నది. శ్రీనాథుండు దీనిని గూడ 
ననువదించియుండలేదు. నిజమునకు దీని నేభాషలోనికైన ననువదించుట యతికష్టసాధ్యము. 
ఈ శ్లోకములు పెక్కు పాండితీప్రకర్షను ప్రదర్శించునవే కాని కథాగమనమునకుంగాని 
రసపోషణమునకుంగాని పనికివచ్చునట్టివికావు. అందుచేతనే శ్రీనాథుండు వానిని విసర్జించి 
యుండెను కాంబోలును. 


నైషధము వర్ణన ప్రధానమైన మహాకావ్యము. ఆయాసందర్భములందాయా 
వర్ణనములను కావించుటలో కవి ప్రదర్శించిన భావనాశక్తియు పాండితీ శౌండీర్యమును, 
లోకశాస్తాద్యవేక్షణ పాటవమును అ(ప్రతిమానములై పఠిత నాశ్చర్యచకితులను గావించును. 
శ్రీనాథుండు శ్రీహర్షునికి వాడిన “కవికులాదృష్టాధ్వగమనాధ్వనీనురొడను విశేషమాతని 
వర్ణనముల విషయమున సార్ధక్యము వహించును. నలుండు, దమయంతి, కుండినపురము, 
విరహచంద్రమన్మథోపాలంభములు, శాంబరీనిగూఢుండైన నలునియంతఃపుర ప్రవేశము, 
దూతికావాక్యములు, దిక్సాలురవిరహము, స్వయంవరాగతులు, వివాహము, బువ్వపుబంతి, 
కామక్రోధలోభమోహకలిరాజులు, కలిరాజు వందుల కైవారములు, విహారసౌధము, 
నలదమయంతుల విహారములు, వైతాళికగీతములు, నలదమయంతులగోష్టి శివవిష్ణుపూజ, 
దశావతారములు, సంధ్య, నక్షత్రములు, చంద్రుడు మున్నగు వ్యక్తివస్తుభావస్థితి సన్నివేశముల 
వర్ణనము లిందు ముఖ్యములైనవి. నాయికానాయకులైన నలదమయంతులీ కావ్యమున 
సందర్భమునుబట్టి రెండుమూడు చోట్ల వర్ణింపంబడి యున్నారు. కావ్యము కవికావించిన 
నలవర్ణనముతో నారంభించుచున్నది. హంస దమయంతి యెదుట నాతని గుణగణములను 
పరాక్రమవిశేషమును ఉగ్గడించినది. స్వయంవరమున సరస్వతి నలునికిని దిక్సాలురకును 
అర్థద్వయ మేర్చడునట్లుగా నాతని గుణగణములను రూపురేఖలను వివరించినది. నలుడు 
వివాహమంటపమున కేగుతరి పురయువతులును, కలియెట్లెన నలుని మోసపుచ్చెదనని 
పల్మినప్పుడు దిక్సాలురును అతని సౌందర్యమహనీయతా విశేషములను వర్ణించియుండిరి. 


21 


అర్హమెవ్వనిరూపమంగ సంభవరాజ్య 
రుక్మసింహాసనారోహమునకుం 
గడువునెవ్వనికీర్తి కార్తికీతిథి నిశా 
నాథబింబంబు నెన్నడిమికందు 
భవన మెవ్వని ప్రతాపప్రదీపమునకుం 
బుండరీక భవాండ మండలంబు 
చుట్టమెవ్వని కేలు సురభిచింతారత్న 
రోహణాచలవారి వాహములకుం 
గలుష మెవ్వానిందలంచిన గ్రాంగిపోవు 
బుణ్యమెవ్వానింగీర్తింపంబొడవువడయు 
వాడు నిషధేశ్వరుండు మా వరుసవాండు 
కలిమహారాజ మన్నింతుగాక వాని. 7-105 
అని దిక్సాలురు నలుని సౌందర్యమును, కీర్తిని, ప్రతాపమును, వదాన్యతను, 
మహానుభావతను కలియెదుట వర్ణించు పైసీసము “ఎవ్వానివాకిట నిభమదపంకంబు 
రాజభూషణ రజోరాజినడంగు” ననుతిక్కనగారి ధర్మజవర్ణనమును దలంపించుచు నలుని 
సమగగ్రమూర్తిని పఠితలయెదుటం బెట్టుచున్నది. హంస దమయంతికి నలుని పరాక్రమ కీర్తుల 
నీ విధముగా వర్ణించినది. 


రణకండూభరదుస్సహంబయిన యారాజన్య దేవేంద్రు ద 
క్షిణబాహాగ్రమునం జనించిన మహాకీర్తి ప్రవాహంబు కా 
రణ సంక్రాంత గుణానుషంగముననో ప్రస్ఫీతదిబృత్త వా 
రణగందస్థలకుంభకూలములతో రాయున్‌దివారాత్రముల్‌ 2-52 
నలుని దక్షిణ బాహువు యుద్ధమునకై తీటగొని విజయలాభముచే నఖండమైన కీర్తి 
నార్జించినది. కారణగుణములు కార్యమునందును సంక్రమించునను న్యాయముచే కారణమైన 
బాహువునందలి తీట కార్యమైన కీర్తియందును సండక్రమించినది. కీర్తియందిట 
ప్రవాహత్వమారోపింపంబడినది. 
అది నిత్యమును దిగ్గజములగండన్థ లములు కుంభములు అనునొడ్డులతో 
రాసికొనుచున్నదని దీని యర్థము. మూలమున నతనికీర్తి దిక్కులనెడి నదులగట్టు 
నొరయుచున్నదని చెప్పంబడినది. ఈ పద్యము మూలమునకు మెజుగుపెట్టుచు నలునికీర్తి 
దిగంతవ్యాపిత్వమును దెల్పుచున్నది. 


హంస నలునిముందు కేశపాశముల నుండి యూరువులవజకును దమయంతి 
సర్వావయవములను సంగ్రహముగా వర్ణించెను. నలుడు దూతగా నేగినప్పుడు దమయంతి 


22 


నిజూచి “చికురాదియుం బదనఖాంతముగా” నామె సౌందర్యమును దనివితీర వర్ణించెను. 
ఈ వర్ణన మాలంకారికమై తరువాతి యాంధ్రప్రబంధములందలి నాయికావర్ణ్సనమున 
కొజ్జబంతియైనది. ఇందు కవిప్రదర్శించిన భావనాశక్తి యనన్య సాధారణమైనది. విస్తరభీతిచే 
నొక్క పద్యమును మాత్ర ముదాహరింతును. 

శ్రవణపుటకూప వినిపాత సాధ్వసమున 

నిగిడియవ్వలికటుపోక నిల్చెంగాక 

యధిక చపల స్వభావంబులైన యట్టి 

దాని కన్నులు తలచుట్టుతిరిగి రావె 3-167 

కన్నుల చాపల్యమును, సోగతనమును ఇంతకంటె నతిశయముగా వర్ణించుట 

యసాధ్యము. దమయంతి స్వయంవరాస్థానమున కరుదెంచునప్పుడు మరల దమయంతీ 
సౌందర్యము వర్ణితమైనది. అది స్వయంవరాగతులైన రాజులందటిచే నాసాశిభఖాగ్రముగ 
తర్జనిమోపించి మూర్ధములూపించి వారినాశ్చర్య చకితులంగావించినది. 


నలదమయంతీ వివాహనేపథ్యములను, మధుపర్మపారణమును, కౌతుకరక్షా 
బంధనమును, లాజహోమమును కవి వివరముగా వర్ణించెను. హోమ సమయమున 
నగ్నిజిహ్వాసముత్టితమైన ధూమము దమయంతి చెక్కుటద్దములపై చెబిలాడునప్పుడు 
కస్తూరికాపత్రములవలెను, శ్రవణపాశములలోంజాగి పాజిడునప్పుడు లలితతమాలపల్ల 
వములవలెను, కన్నులలో చొప్పారునప్పుడు నీలాంజనమువలెను, ఫాలభాగముపై పజతెంచు 
నప్పుడు చూర్ణాలకములవలెను ప్రకాశించెనని (6-103) వర్ణించు పద్యము కవి భావనాశక్తిని 
ఉచితోపమాన రచనా పాటవమును వేయి విధముల చాటుచున్నది. బువ్వపుబంతివేళ సాగిన 
పరిహాసములను, (ప్రేమప్రకటనములను కవి మిక్కిలి అభినివేశముతో వర్ణించెను. అప్పటి 
చతుర్విధాహారములను వర్ణించునప్పుడు శ్రీనాథుడు మూలకర్త యొసంగిన వివరములతో 
తృప్రిపడక తనకభిమతములైన కొన్ని క్రొత్త పిండివంటకములనుగూడ చేర్చెను (6-120). 
అతండు విహార సౌధమును, అందలి చిత్రములను, నలదమయంతుల విహారసమయము 
నందలి శృంగార చేష్టలను, వివిధ క్రీడా విశేషములను రసబంధరముగా వర్ణించెను. 


ప్రాణేశు నొసలి లాక్షాంకమ్ము పొడగాంచి 
ముసిముసి నగవుతో మొగము మలంచు 
నేలనవ్వితి చెప్పుమిప్పుడం చడిగిన 
నధిపు చేతికిమించుటద్దమిచ్చు 
మటుపెట్టి చనుదోయిమదనాంకములు సూచుం 
దనునవ్వు విభుజూపులన యదల్బు 
రాజుచేంజికురభారము సెజ్జమోవంగ 
మొక్కించుకొనుంబాదములకు నలిగి 


23 


రుద్రమూర్తి జిగీషానురూపకలన 

అతనుందేకాదశాకృతియైన భంగిం 

జరణనఖదర్పణములందు ధరణివిభుండు 

లీలంబ్రతిబింబితుండుగా లోలనయన 7=19 


అనుపద్యము వారి శృంగార విలాసములను వ్యంగ్యముగా సూచించు చున్నది. నలుని 
నొసట లాక్షాచిహ్నములు తోంచుటకాతండు ప్రణయకుపితయైన దమయంతి ననునయించుటకై 
యామెపాదములంబడుటయే కారణము, ఆ చిహ్నములనుబట్టి జరిగిన కార్యము 
నితరులూహింతురని యామె హసించెను. ఎట్టయెదుటనవ్వట యగౌరవము కావున మొగము 
మలంచెను. ఏల నవ్వితివని రాజడుగ నోటితోంజెప్పుట హేళనగా నుండును గావున మీరే 
చూచుకొండని యతని చేతికద్దమిచ్చెను. చెలికత్తెలు నఖక్షతాదులను జూచి గేలిచేయుదరని 
యామె చాటుగా తిరిగి వానిని దుడిచివేయుటకై యవి యొక్కడెక్కడ నున్నవో పరికించెను. 
నీలాక్షాంకము నా నొసటనున్నట్లే నా నఖక్షతము నీపక్షమున నున్నదను భావము సూచించుచు 
రాజెగతాళిగా నవ్వెను. దమయంతి మాటలచేంగాక చూపులచేతనే యాతని నదలించి కోపము 
ప్రదర్శించెను. రాజు వినయమున (యొక్కెను. అప్పుడు దమయంతి నఖదర్పణములందతని 
ప్రతిబింబములు తోంచెను. ఆ ప్రతిబింబములు పది, రాజుమూర్తి ఒకటి, అతనుడైన మన్మథుని 
మూర్తులు పదొకండయ్యెను. రతి సమయమున నలుండు మన్మథునివలె నుండెనని భావము. 
ఆ పదొకండా కృతులు ఏకాదశాకృతియైన రుద్రుని జయించుటకై మదనుండు తానును 
ఏకాదశాకృతి యయ్యెనా యనునట్లుండెను. నలుండు శివపూజ యొనర్చినపిమ్మట హరిపూజ 
కావించి యాదేవుని దశావతారములను వర్ణించెను. తరువాతి ప్రబంధ కవుల కొజ్జబంతియైన 
యీ దశావతార వర్ణనమద్భుతముగా నున్నది. 


కామసమ్మోహిత క్రౌంచఘాతమునకు 

వగచి నీ చాటుకవి చెంచువానింగినిసెం 

గామ మోహితయగు నింతింగ స్తి పజుప 

ననుజుంబురికొల్పితిది నీకుంజనునె రామ 8-180 


అను పద్యమున హృద్యమైన కించిదువాలంభమున్నది. కామమోహితమైన క్రౌంచపక్షుల 
జంటలో నొకదానింగొట్టినందుకుం (వాల్మీకి వ్యాధుని శపించెను. వాల్మీకి శ్రీరాముని 
చాటుకవియంట!) కామమోహితయై వలచి తన కడకు వచ్చిన శూర్పణఖ ముక్కుచెవులు 
కోసి శిక్షించుటకై రాముండు తమ్ముండైన లక్ష్మణుని బంపెను. ఈ వ్యత్యాసము తగునాయని 
నలుండు రాముని ప్రశ్నించు చున్నాండు. 
24 


కావ్యాంతమున సంధ్యానక్షత్రాంధకారచంద్రవర్ణనమున్నది. ఇది యుత్రేక్షాతిశయోక్యా 
ద్యలంకారములతోంగూడి కవి యమూార్వవ్లైన భావనాశక్తిని జాటుచున్నది. 
చంద్రునియందలిమచ్చను, కిరణములను, చంద్రికను అతడుత్రేక్షించిన తెఅంగద్భుతముగా 
నున్నది. 


బాలిక! యీ సుధాకరుండు పంకజనాభుని వామభాగద్భ 

గ్లోళకమైననాడు నవకోమల బాలతమాలకందలీ 

కాళిమ గేలిసేయునడుకందిది తన్నయనాంతరంబున 

న్నీలకనీనికా మఘవనీలమణిత్వము నొందకుందునే 8-180 


అనుపద్యము చంద్రుడు నారాయణుని యెడమకన్ననియు తన్మధ్యస్థమైన మచ్చకంటి 
యందలి నల్లగ్రుడ్డనియు తెల్పుచున్నది. సూర్యచంద్రులు విష్ణువు దక్షిణ వామనేత్రములను 
పురాణప్రసిద్ధ సంప్రదాయముపై నాధారపడిన కల్పనమిది. నిజవంశమకుటమాణిక్యమైన 
చంద్రుండు విశ్వమునకు కళ్యాణపరంపరాభివృద్ధి గావించుంగాతమని యాకాంక్షించుచు నలుం 
డు రమణీసమేతముగా నతనికి మోడ్పుంగేలు సంధించుటతోం గవి కావ్యమును ముగించుట 
యత్యంతౌచిత్యభాసురముగా నున్నది. 


దిక్సాలురు కల్పవృక్ష కామధేనువులనో సప్తతంతువాతాపితాపసులనో యర్ధించి నిన్ను 
బొందిన నేమిచేయుదువని నలుండు పలికినప్పుడప్రతి విధానమైన ప్రియావాప్తివిఘాతమునకు 
కలంతనొంది దమయంతి యేద్చెనని కవి యీ క్రింది పద్యమున వర్ణించి యున్నాండు. 


ప్రవిమలాక్షినభోనభస్యాంబుదములకు 
నవవృష్టిధార లై యవతరిల్లి 
యాకర్ణదీర్ణ నేత్రాంభోరుహములకుం 
గమనీయనాళభావము భజించి 
లలిత వక్షోజ కుట్టలచుంబనమ్మున 
మధుపదంపతుల సామ్యంబువడసి 
కలిత కజ్జలత ముక్తాహారలతలలో 
హరినీలరత్ననాయకతం దాల్చి 


వేండియడ్రులు నిగుడంగ వెక్కివెక్కి 
యేద్వందొడంగె లతాంగి పృథ్వీశుమోల 
మృదుల పరివేద నాక్షరోన్మిశమధుర 


కంఠ కాకువికార కాకలిక గదుర. 4-87 
ఆహ్యాలజలీ 25 


దమయంతి కాటుకకన్నులు శ్రావణభాద్రపదములందలి నీలమేఘమువలె నుండెను. 
అందుండి తొలకరి వానధారలవలె నవతరిల్లిన కన్నీటిధారలు వక్షముపైంబడునప్పుడు 
నేత్రాంభోజముల తూండ్లవలెను నొప్పారెను. వక్షోజకుట్మలముల పైంబడియవి మధుప 


దంపతులతో సామ్యము వహించెను. ముక్తాహారలతలతోనవి యింద్రనీలమణి నాయకత్వము 
భజించెను. రమ్యములైన యుపమానములతోంగూడిన యిచ్చటికన్నీటి ధారల వర్ణనమ 
పూర్వభావనా విరాజమానమై యేడ్చుచున్న దమయంతి మూర్తిని పరితల కన్నుల యెదుట 
సాక్షాత్మరింపంజేయుచున్నది. మూలమునించుక మార్చి శ్రీనాథుడు రచించిన యీ సీసమతని 
యప్రతిమానవర్ణనా పాటవమునకు తార్మాణమై యలరారుచున్నది. 


కలిరాజును, కామక్రోధలోభమోహులను, స్వయంవరాగత రాజకుమారులను వర్ణించు 
సందర్భమున శ్రీనాథుడు వారి యాకృతులను, వేషములను, పరివారమును విశదముగా 
వివరించి తనవ్యక్తి రూపచిత్రణ చాకచక్యమును చక్కగా ప్రదర్శించి యున్నాడు. 


కబికులై పెరింగిన కుబువెండ్రుకల తోడ 
బట్టి యౌదలం గావి పాగయమర 
నిగిడిపూటేకు బాగుగం గత్తిరించిన 
గడ్డంబుకొన ఉమ్ము గమ్మిరింప 
బండికందెన తోడం బ్రతివచ్చు మైచాయ 
నీలిపచ్చడముతో మేలవింప 
నవర క్రచందన ద్రవ కల్పితంబైన 
నూత్న పత్రిపుండ్రంబు నొసలనొప్పం 
గోరమీసలు మిడిగ్రుడ్లు కుజుచపొడవు 
డొప్పచెవులును గొగ్గి పండులును గలిగి 
యున్నమద్లీవుండై వచ్చు చున్నవానిం 
గలి మహారాజుం గనిరి దిక్పాలవరులు 7-93 
అనుసీసము కలిరాజు నాకారమును చిత్రమునవోలె సాక్షాత్మరింపం జేయుచున్నది. 
కలిరాజు సైన్యభటులను (7-61) కలిని బొగడు పట్లను (7-63) వర్ణించు పద్యములు 
కూడ నిట్లే వారి వికారాకారములను చక్కగా వెల్లడి చేయుచున్నవి. స్వయంవరాగతులైన 
రాజులను సరస్వతి వర్ణించిచెప్పు పట్ల నాయాదేశములను, సౌఖ్యహేతువులైన యందలి 
విశేషములను, వారి పరాక్రమ విజయవైభవములను వివరించి కవి తన భూగోళ 
పరిజ్ఞానమును ప్రపంచానుభవమును వ్యక్తము చేసి యున్నాడు. 
కలిరాజు వందులు (తైలోక్యవాసులు విన వాచాటులై వేదమప్రమాణమనియు, 


షం ధర్మమనియు, కామదేవుండే దైవమనియు, మరణమె యపవర్షమనియు, 
“కహాంజలి 


దేహమనలదగ్గమైపోవును గావున నింక పాపమనున దందుండదనియు, జనులు సౌఖ్యదములైన 
పరదార సంగమాది దోషములను యథేచ్చముగా నాచరింప వచ్చుననియు పల్మినపల్ములు 
వింత హేతువాదపద్ధతితో గూడి యాస్తికులైన వారికి జుగుష్సావిషాదములను గలిగించును. 
వారు విగ్రహపూజ నపహసించిన యీ క్రింది పద్యమపూర్వమైన హేతువాదముతోగూడి 
వారు చెప్పునది సత్యమేమోయను భ్రాంతి కలిగించుచున్నది. 


మలిచిన రాలయందుం గుసుమంబులువోయుచు మీందనెన్నండే 
ఫలమొకనాండు గల్లునను పల్మది యెవ్వండు నమ్మినాడు, కో 
మలవనరాజిలోనం గుసుమంబులు గోయుట యెప్పు డప్పుడే 

ఫలములు పోవొ పోవునొ యుపాసకులార! తలంచిచూడుండా! 7-70 


విగ్రహములను పూవులతో పూజించుటవలననెప్పుడో ఫలముకలుగునను మాట 
సందిగ్ధముకాని యొక పువ్వుకోయంగనే యొక ఫలము పోవుట మాత్రము నిశ్చయమని 
యందలి హేళన. వారిమాటలువిని యింద్రాదులు కోపించినప్పుడు వారే “పరతంత్రులము 
మా యబద్ధవాక్యములకుం దప్పుపట్టకుూడని ప్రార్ధించుట పాఠకు లవిచదివి పెడత్రోవం 
బట్టకుండుటకు తోడ్చడుచున్నది. 


ఈ కావ్యమున శృంగారరసమును పోషించుటలో శ్రీనాథుండు చూపిన నేర్పనన్య 
సామాన్యమైనట్టిది. ఇందు వియోగ సంయోగ శృంగారములు రెండును వర్ణింపంబడినవి. 
నలదమయంతులిరువురు నొండొరుల గుణగణముల నన్యులవలన విని అనురక్తులై వియోగము 
ననుభవించిరి. ఇది వినుకలిచేంగలిగిన వియోగము. “జాగరోద్భ్ఫూత దృ(గ్రాగంబు 
మాణిక్యకర్ణకుండల దీప్తిం గప్పిపుచ్చు” (1-86) అనుసీసము నలుని వియోగస్థితిని “అతివ 
సమ్ముఖ వాస్తువగువస్తువును గానదాత్మయంతర్ముఖంబౌటంజేసి” (2-113) అను సీసము 
దమయంతి వియోగావస్థను జక్కగా వర్ణించుచున్నవి. “దశలంతంతకు నెక్కంగా 
విరహసంతాపాతిరేకంబున” దమయంతి కృశించి విరహబాధ సైపంజాలక చంద్రమన్మథుల 
నుపాలంభించినది. తరువాత వెలువడిన ప్రబంధములందలి చంద్రమన్మథాద్యు 
పాలంభనములకిదియే యొజ్జబంతి. ఆమె చంద్రు నీవిధముగానుపాలంభించినది. 

హాలహల ద్వయంబు కలశాంబుధింబుట్టె వినీలపాండుర 
జ్వాలలతోడ నందొక విషంబొక వేలుపుమింగె నెందజో 
వేలుపులోలియె ననుభవించిన రెండవయీవిషంబు ని 
ర్మూలముగాక యున్నయది ముద్దియ! పాంథులపాపమెట్టిదో 2-121 
పాలసముద్రమున రెండు విషములు జనించెను. అందొకటి నల్లనిది, రెండవది 
తెల్లనిది. నల్లనివిషమును లోక రక్షణార్థమై శివుండు భక్షించెను. వేల్పులందబు ననుభవించు 


27 


చుండినను తెల్లని రెండవ విషము నిర్మూలము కాకున్నది.. అదియే చంద్ర రూపమైనది. 
దమయంతికి విరహోద్దీపకుండైన చంద్రుండు విషమువలె పొడగట్టను. అవస్థానుగుణముగా 
జీవులకు ప్రకృతి యందలి వస్తువులు సుఖమునో దుఃఖమునో కలిగించుచుండుట సహజమే. 
మన్మథుండు పుష్పబాణుండు. ఆ పుష్పములైనను లెక్కకైదే. బ్రహ్మయట్లు కల్పించుటకు మన్మథుని 
మనఃక్రౌర్యమే హేతువని దమయంతి భావించుచున్నది. 

కామ! పరమేష్టి నీమనః క్రౌర్య మెటింగి 

పుష్పములు నీకు నాయుధమ్ములుగంజేసె 

నవియు బహుళముగాం జేయదైదె చేసె 

నింతకైనను బ్రతుకునే యిజ్ఞగంబు 2-136 


మన్మథునిబాణము లయోమయములు బహుళములు నైనచో నింక వియోగులు 
(బ్రదుకుటయే దుర్లభమని యామె భావము. నలుండింద్రాదుల విరహబాధను దమయంతికి 
విపులముగా వివరించి వారిలో నెవరినైన వరింపుమని యామెను బహువిధముల ప్రార్థించెను. 
అచ్చటి భావములు హృదయంగమములుగా నున్నవి. మున్ను ముక్కంటితో మోహరించి 
మదనుండతనుండై పోయెను. వేయికన్నులుగల యింద్రునితో విగ్రహించి యింకేమికానున్న 
వాందో యని నలుండు దమయంతితో తెల్పుచున్నాండు. 


మూండు కన్నుల వేల్పుతో మోహరించి 

నేండు దేహంబు లేక యున్నాండు తాను 

వేయికన్నుల వేల్చ్పుతో విగ్రహించి 

వనిత యింకేమి కానున్నవాందొ మరుండు 4-283 


పద్యము చిన్నదైనను భావ మతిగంభీరముగా నున్నది. ఇంద్రుడు చిలుకలు పలికి 
కలంగించునేమోయని నందనవనమునకరుగ మానినాందనియు.ంశిరసున చంద్రరేఖ 
యుండుటచే తద్భయమున శివునిపూజించుట మానినాండనియు తెల్పి నలుండింద్రుని 
వియోగార్తిని లెస్సగా వివరించియున్నాడు. 


చిలుకలు వల్మునో చెవులు చిల్లులు వోవంగనంచు నెన్నండున్‌ 

వెడంలడు నందనోపవన వీధులకై, యటుమౌళిభాగ ని 

ర్మల శశిరేఖచేయు నపరాధమునన్‌ గజదైత్య శాసనుం 
గొలువండు పాకశాసనుండు కోమలి! నీ దెసకూర్మి యెట్టిదో 4-24 
ఇట్లే నలుండగ్నియమవరుణుల విరాళిని కూడ విశదముగా వర్ణించి తన దూత్యవిధిని 
జక్కగా నిర్వహించెను. అగ్నిముక్కంటి కంటిమంటల దాపున నుండి తన ప్రాణముల 
నపహరించి యుండుటచే నాపగతీర్చుకొనుటకై మన్మథుండిప్పుడు దమయంతి దృక్మోణము 
& తాజ్యంటలి 


ప్రాపునకోల్మొని తనయైదు బాణములచే నతని యభిమానమును గొల్లపుచ్చుచున్నాండని 
నలుడగ్ని దీనావస్థను వివరించుచున్నాడు. 


స్థాణుని లోచనాంచలము దాపుగం దీవ్రతరార్చులన్‌ నిజ 

ప్రాణము గొన్ననాంటి పగయాత్మం దలంచియొ నీకటాక్షద్భ 

కోణము ప్రాపునన్మరుండు గోల్మొని పంతమెలర్చంగాం గొనెన్‌ 

బాణదశార్థ పాతమునం బావకు భూరిమనో£_ఖిమానమున్‌ 4-31 


దమయంతి యేడద్చినప్పు డంతర్గత విప్రలంభ వేదనాభర ముద్ధీపితమగుటచే నొడలు 
మజచి నలుడు దమయంతితో నాడిన పలుకులు శృంగార రసకళికలై యింపుమీజుచున్నవి. 
సప్తమాశ్వాసమునందలి నలదమయంతుల విహారముల వర్ణనము సంభోగ శృంగారమున 
కాలవాలమై యున్నది. ఈ సందర్భమున దమయంతి లజ్ఞాముగ్గతలను నలుని శృంగారచేష్టలను 
శ్రీనాథుండు మనోహరముగా వర్ణించియున్నాండు. అట్లే అష్టమాశ్వాసము నందలి 
నలదమయంతులగోష్టి యత్యంత సరసముగా వర్ణింపంబడినది. 


దాస్యము నిన్నరే కుసుమ ధన్వుం డొకండును సాక్షిగా సరో 

జాస్య వహించినాండ వినుమప్పుడ మొక్కుటలేదు నీకు వి 

శ్వాస్యుండం గాన మొక్కుగొను స్వస్తటినీ సలిలాభిషేకసా 

రస్య పవిత్రమస్తకము వ్రాల్చెద నీపద యుగ్మకంబుపై 8-44 

అని నలుడు పల్ముట శృంగార రసానుకూలమై యాతని నిర్మలమైన యనురాగమును 

జాటుచున్నది. ఈ సందర్భమున దమయంతి ప్రణయకోపము నుపశమింపం జేయుటకై 
నలుడు పల్మిన పల్ములన్నియు నిట్లే రసభరితములై యింపునింపుచున్నవి. బువ్వపుబంతి 
వర్ణించు సందర్భమున శ్రీనాథుడు శృంగారమునేకాక హాస్యమును కూడ నెడనెడ చొప్పించి 
యున్నాండు. 


కలికి వరాటరాజపుడు గప్పురవీడెము వెట్టె నవ్వుచు 

న్నలునడపంబు వానికి ఫణాధరవల్లి దళాంతరంబునన్‌ 

బలితపుం దేలు మైనమునంబన్నియతండది సూచి భీతింద 

మ్ముల మిలవైచిన న్నగిరి మూంగిన రాజకుమారు లందబున్‌ 6-141 


ఇందు పరిహాసజనితమైన హాస్యము వెల్లడియగుచున్నది. చతుర్ధాశ్వాసమున 
దమయంతి యేడ్చు సందర్భమున కరుణమును, కలిపురుషుడు నిషధలో వర్తించిన తెజంగు 
వర్ణించు సందర్భమున బీభత్సమును, సరస్వతి నలునికి చింతామణీ మంత్రమునుపదేశించు 
సందర్భమున శాంతమును స్ఫురించుచున్నవి. 


29 


కవి యిందు నాయికానాయకులైన నలదమంయతులయు హంస యొక్కయు, 
దిక్సాలురయు, కలిరాజాదుల యొక్కయు శీలస్వభావములను జక్కగా చిత్రించియున్నాండు. 
నలుండు సౌజన్య సౌందర్య సారస్యములకు నెలవైనవాండు. ఆడినమాట తప్పనివాండు. 
ఇంద్రుందర్ధించినప్పుదైన నిచ్చెదనని మొదట వాగ్జానమొసంగి యుండుటచే నతండు 
దమయంతి కడకు దూతగా నరుగవలెనని దేవతలు నిజాభిలాషమునకు విఘాతకరముగా 
కోరినను వెనుదీయక వియోగభారముతో దూత్యభారమును గూడ వహించినాండు. అతండు 
తన పేరు చెప్పకయే దిక్సాలురలో నెవరినైన వరింపవలెనని పలువిధముల దమయంతిని 
ప్రార్థించి తన విధినెంతో మనశ్ళుద్ధితో నిర్వహించినాండు. తరువాతనైన తనపేరు చెప్పియాతం 
డు దూత్యభంగ మొనరింపలేదాయను సందేహమును కవి చక్కగా నివారించి యున్నాండు. 
దమయంతి వెక్కివెక్కి యేడ్చినప్పుడతండు “దివిజోపకారకార్యప్రయోజన సంస్తంభితంబైన 
విప్రలంభ వేదనాభరంబప్పుడుద్దీపితంబై భరింపం గొలందిగాక... తన్నును తన వచ్చిన 
కార్యంబును దన్నుంబు త్తెంచిన వేల్పులను మజచి యవస్థావశంబున నుచితానుచిత వివేకంబు 
దపుటయు భావనా నిరూఢంబులైన ప్రియా విలాపంబులుగా వితర్శించుచు” తన 
నామధేయమెణింగించెను. అది యతండు వివశుండై చేసిన పనియే కాని యుద్దేశపూర్వకముగా 
చేసినదికాదని కవి సమర్థించి యున్నాడు. మటియు సంప్రాప్త సంస్మారుండై నలుండు 
పశ్చాత్తాపము పొందిన తెజింగుకూడ నతని మనః పారిశుద్ధ్యమును వెల్లడిచేయు చున్నది. 


ఆదింబరోపకార పరులై చరించిన యట్టి యాంజనే 
యాదులంబోలనైతి నిపుడక్కట! దైవతకార్య సిద్ధివి 
చ్చేదమునొందె నేమియని చెప్పుదునింక నమర్య పంక్తికు 
న్మాదులు సంఘటింపంగ సమర్భులె యెందును రాయబారముల్‌ 


అని పశ్చాత్తప్తుండై యతండు “చేతనాహానింగార్యంబు చిన్నవోయెంజేతనా హాని 

దైవంబుచేతవచ్చె” నని సరిపుచ్చుకొనెను. తరువాత దమయంతి చెలిపల్మిన పల్ములనాతండు 
వినకపోవుటయేకాక “అక్కటదైవకార్యమిటు లాజడిపోవునెయంచు” నాత్మలో విచారించెను. 
అప్పుడు హంసయరుదెంచి 

నీయంతఃకరణమ్ము నిర్మలము వర్ణింపంగ శక్యంబె నీ 

భూయస్త్వంబు జగత సిద్ధములు నీపుణ్య ప్రభావంబులే 

లా యీలాగునం జింతనొందెదవు కార్యావ్యాప్తి యౌగాదటే 

యా యింద్రాదులు నీ నిజంబెజుంగరే యబ్బారివంశాగ్రణీ | 4-107 


అని యాతని యంతఃకరణ నైర్మల్యము నుగ్గడించి యోదార్చెను. దేవతలు కూడం 
“దన్మనశ్ళుద్ది” కాత్మల ముదంబందిరి. అందుచేతనే స్వయంవరానంతరము వారతనికి 


30 


వరములు (ప్రసాదించుటేకాక కలి దురుద్దేశము నెటింగి యాతని వారించియుండిరి. 
కావ్యాంతమున నలుని నైష్టికతయు శివ విష్ణు భక్తియు వ్యక్తము చేయంబడినవి. అందుచేతనే 
యతండు పుణ్యశ్లోకుండని కీర్తింపంబడియున్నాండు. దమయంతి యనురాగము నిర్మలము 
నచంచలమునైనది. ఆమె నలుని గుణగణములు విని యతనినే త్రికరణశుద్ధిగా వరింప 
నిశ్చయించినది. దేవతలలో నెవరినైన వరింపుమని నలు౯డెన్ని విధముల ప్రోత్సహించినను 
ఆమె తన నిశ్చయమును సడలించుకొనలేదు. “అనలసంబంధ వాంఛనాకగునయేని అనల 
సంబంధవాంఛనాకగును జూవె” యనుటయే యామెస్థిర సంకల్పము శుద్ధియు పాతివ్రత్యమునే 
సరస్వతికిని దేవతలకును ఆమెపై దయపుట్టుటకుంగారణములు. దేవతలామెను 
“ఆదిమశక్తియెన తుహినాచలరాజతనూజవోలె ముత్తైదువవై నిజేశ్వరుని యర్ధశరీరము పాలు 
గొమ్మని దీవించిరి. సరస్వతి “నీదుపాతివ్రత్య నియమంబునకుందప్పు ఖలుండు భస్మంబవుం 
గాతమపుడ” “నిక్కమిదియాదిగాంగ నోనీరజాక్షి కామరూపిణివగుము మాకరుణంజేసి” యని 
యామె నాశీర్వదించెను. దూతగా వచ్చినవాడు నలుండని యెజుంగక ముందామె ప్రదర్శించిన 
ప్రగల్బతను ఎటింగినపిమ్మట ప్రకటించిన లజ్ఞా వినయములను, స్వయంవరానంతరము 
విహారాదులందు చూపిన పత్యనురక్తిని కవి చక్కగా వ్యక్తీకరించి యున్నాండు. దిక్సాలురకు 
దమయంతిని వరింపవలెనను వాంఛ జనింపకుండవలసినది. జనించిన పిమ్మట వారు నలునే 
దూతగా బంపుట యాతని శీలమునకు వన్నె కల్గించుటకేయని తోంచును. అట్లేవారు 
స్వయంవరమునందు పాల్గొనుటయు దమయంతీ పాతివ్రత్యమును బయల్పజచుటకే. 
స్వయంవరమున దమయంతి తమ్ము వరింపమికి వాంరుఖిన్నులయ్యును ఆపుణ్య దంపతులకు 
వరము లొసంగుటయు కలిని నలవంచనాకార్యము నుండి నివారించుటయు వారి సహజ 
సౌజన్యమును చాటుచున్నవి. తమమనోరథము విఫలమైనను వారు నలుని మనశ్ళుద్ధిని 
ప్రశంసించుట వారి దివ్యత్వమునకు నిదర్శనము. కవి కలి వికృతరూపమునేకాక మౌర్ధ్యమును 
దౌర్జన్యమును విశదముగా వర్ణించెను. కలి నిషధరాజ ధర్షణార్థము శుద్ధాంతలీలా వనమందలి 
తోడి మ్రానికోటరంబున వసించి రంధ్రాన్వేషణ తత్పరుండై యుండుటయు, సరస్వతి జసిద్ద్ర 
పాతివ్రత్యమునకుం దప్పుఖలుండు భస్మమగు”నని వర మొసంగుటయు నుత్తరకథా 
సూచకములై శ్రీహర్పుండుత్తర భాగమునుకూడ రచించెనేమోయను ననుమానము 
నావహించుచున్నవి. నల దమయంతుల కొండొరులపై ననురాగము కలిగించి దౌత్యము 
నెజిపిన హంస వాక్సాతుర్యమును మహానుభావతను కవి చక్కగా ప్రకటించెను. నలుడు 
హంసను 

సరసత్వంబు నిగూఢ కార్యఘటనా చాతుర్య సంపత్తియుం 

బురుషార్దెక పరాయణత్వమును నభ్యుత్తాన లీలాధురం 

ధరతా (ప్రాఢియునుం గృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్‌ 

సరసీజాసన వాహనాన్వయవతంసా! హంస నీ కందముల్‌ 


అని ప్రశంసించుటలో స్వార్థముకంటె సత్యమే యెక్కువ. 


31 


నైషధము వర్ణన ప్రధానమైన కావ్యమని ముందే చెప్పితిని. అయ్యును కవి యిందు 
రెండుమూండు సందర్భములందు చక్కని సంభాషణరచనా చాతుర్యమును, నాటకీయతను, 
బ్రదర్శించి యున్నాండు. నలదమయంతులకును హంసకును జరిగిన సంభాషణములను, 
చతుర్థాశ్వాసమందలి నలదమయంతుల సంభాషణమును, కలి దిక్సాల సంభాషణమును 
ఇందుకు నిదర్శనములు. నలదమయంతుల యుక్తి ప్రత్యుక్తులును ప్రతిబందీరచనా 
చాతుర్యమును ప్రశంసాపాత్రములై యొప్పారుచున్నవి. దూత నలుండని తెలిసినపిమ్మట 
దమయంతి “యవని కాంతరమున నోలమాసగొనుట” నాటకీయముగానున్నది. అష్టమాశ్వాస 
మందు నలునికిని దమయంతి చెలియెన కళావతికిని జరిగిన శృంగారసంభాషణము 
చమత్మారగర్భితమై సహృదయ హృదయావరకమై యలరారుచున్నది. 
మదగజరాజ కుంభముల మచ్చరికించు నురోజకుంభముల్‌ 
గదిసి కలంత మేరయును గైకొని యున్నవి యెల్లవారికిన్‌ 
విదితముగాంగ నిట్టితతి నీ చెలిడెందమునందు నేమియుం 
గదలక మాకు నుండ నవకాశము లేదుగదే కళావతీ! 8-65 


అని నలుడు పలుక కళావతి 


రమణిహృదయంబునను మహారాజవీవు 

గరిమ విచ్చేసి యుండిన కారణమున 

దీని వక్షోరుహంబు లాలోననుండ 

నెడము లేకున్న మతికదా వెడలె వెలికి 8-66 


అని సమాధానమొసంగెను. ఇట్లే యా సంభాషణమంతయు చకృనియుక్తి ప్రత్యుక్తులతోం 
గూడి సరసమై యొప్పారుచున్నది. బువ్వపుబంతి వర్ణనము నందలి 


ఉష్ణశీతాన్న కబళంబు లొకండు సూపం 

బవలొ రాత్రియొ గెడ గూడ నవసరమని 

దానికుత్తర మొకలతా తన్వియిచ్చె 

నధర బింబంబు విజిచి సంధ్యాగమమని 6-237 


మున్నగు పద్యములు సమయోచితములును నసరనవ్యంగ్యపూరితములునై 
హృద్యములుగా నున్నవి. 

నిజమునకు శృంగారనైషధము శ్రీహర్నుని సంస్కృత కావ్యమున కనువాదమే 
యయ్యును అది యెచ్చటను అనువాదమువలె కనిపింపదు. శ్రీనాథుండు సంస్కృత కావ్యమును 
బాగుగా పఠించి స్వాయత్తము కావించుకొని యందలి భావములను స్వేచ్చగా వివరించెను. 
అందుచేతనే యతని రచనయందు కుంఠితగమనముగల పద్యమొక్కటియును గానరాదు. 


32 ఆహ్యలజలీ 


పద్యమును నిరాఘాటముగను ధారాళముగను నడపించుట యతనికి వెన్నతో నలవడినవిద్య. 
ఆతండు సంస్కృతపదములనే వాడెను. అయినను ఎడనెడ నాతడు వాడుచుండు రమ్యములైన 
తెలుంగు జాతీయములును నుడికారములును తెలుగుపై నాతనికింగల యధికారమును 
ఆసక్తిని వెల్లడించుచు చదువరుల హృదయముల కపారమైన యానందము నావహించు 
చుండును. అతని సీసపద్యముల నడక మత్తేభగమనమునకెనయై, వైవిధ్యశోభితమై చదివిన 
కొలంది చదువవలయునను నుత్మంఠరేకెత్తించుచుండును. “కాలకంఠ కలోరకంఠహుంకారంబు 
చెవులు సోకనినాంటి చిత్తభవుండు” వంటి పద్యములు ధ్వనిగాంభీర్యమున కాలవాలమై 
వినువారి వీనులకు విందొనగూర్చుచుండును. అతని రచన యర్ధ, శబ్బాలంకార పూరితమై 
మిక్కిలి ప్రాఢముగా నుండును. నైషధమున శ్లేషయును, అనుప్రాసాది శబ్దాలంకారములును 
అక్కడక్కడ కనిపించును. సరస్వతి పంచనలళిని వర్ణించునప్పుడు శ్లేషవాడంబడినది. అచ్చటి 
పద్యములందొక యర్థము నలునికిని వేటొకయర్ధ్థము దిక్సాలురలో నొకటికిని అన్వయించును. 


తామరసపత్రనేత్ర! యీతండ నలుడు 

లావుగలవాండు లోకపాలకులలోన 

బహుతర స్నేహరుచి మహాబలసహాయ 

సంపదుద్దాముం డితని వీక్షింపుమబల 5-167 


ఈతండు+అనలుండు ఈతండగ్ని ఈతండు +అ+నలుందు-ఈతందేనలుందు; లోక 
పాలకులు-దిక్సాలకులు; దేవతలు; రాజులు స్నేహము-మైత్రి-నూనె; మహాబలము-గొప్ప సేన; 
వాయువు అనునవి యీ పద్యమునందలి రెండర్ధములుగల పదములు-ఉపమోత్రేక్షా 
రూపకాతిశయోక్తి అర్భాంతరన్యాసములనతండు విరివిగా వాడియున్నాడు. 


ఇరులగెలిచిన యంతఃపురేందు ముఖుల 

కురులు మరుండును వేటకాండురులుచేసి 

మరులు గొలుపంగ లేండయ్యె మనుజవిభుని 

సరులు లేని దృక్టంజన శాబకముల 3-90 


అది కులబలాచార సహాసనాస 
హాతి సాహసకౌతూహలావసదము 4-50 


లలితకలాపికోమల కలాపకలాపపే 
శల మృదుకేశ మంజరులు 6-51 


మున్నగునవి యాతని కనుప్రాసయమకాది శబ్దాలంకార ప్రయోగమునంగల 
కౌశలమును ప్రదర్శించును. 


33 


కాంతయ్రు బిందుచ్యుతి కైతవమునం 

దివిరి బింద్యుచ్యుతక కేలిం దవిలెదీవు 

సారె సారెకునాదు సంసారమును స 

సారముగంజేయుచు మసార సారనయన 4-90 


అనునదాతని చిత్రకవితారచనా పాటవమునకు తార్మాణము. శ్రీనాథుండు నైషధమునం 
దచ్చటచ్చట మనోహరములైన వచనములను రచించి యుండెను. “అక్కటకటా! 
దైవంబనీకంటికిం బేలగింజయుం బెద్దయయ్యెనే జననీ! ముదిముప్పుగాలంబున సుతశోక 
సాగరం బెబ్బంగినీందంగలదానవు” (1-110) మున్నగు వచనములలంతి యలంతి 
వాక్యములతోడను జాతీయములతోడను గూడి సరసములును రమణీయములునై 
యొప్పారుచున్నవి. నైషధమున ఛందో వైవిధ్యమంతగాం గానరాదు. స్వయంవరాగతులను 
వర్ణించుటకై భీమరాజు సరస్వతిని ప్రార్థించు సందర్భమున సంస్కృతభాషాదండకమున్నది. 
ఈ విధముగా మూలమున కెందును దీసిపోని భంగి శ్రీనాథుడు నైషధము నాంధ్రీకరించి 
యాంధ్రభారతి యటితి కపూర్వాలంకారమును సమకూర్చినాండు. 


ఇమ్మహా కృతిం బఠియించు నెవ్వందేని 

యాతం డపగత కలిదోషుండగుచుంగాంచు 

నాయురారోగ్య విమల విద్యావివేక 

భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. 8-203 


శకి శ్రీకి శక 


34 


కుసురుశం సుధామీయోప్తుం సెద్దినార్యీని 


నునుచరిత్రునం 


ఆంధ్ర ప్రబంధముల కాద్యముగను ఆదర్శప్రాయముగను పరిగణింపంబడు 
మహాకావ్యము మనుచరిత్రము. కొందణి యభిప్రాయము ననునరించి ఆంధ 
పంచకావ్యములలో కూడ మొదటిదిదే. భారత భాగవతముల తరువాత నాంధ్రదేశమున 
దీనితో సమానమైన ప్రచారము పొందిన మహాకావ్యము మటియొకటి లేదు. దీనిని 
రచించినవాం డల్లసాని పెద్దన. ఇతండు చొక్కయా మాత్యుని పుత్రుడు. అన్నూరు శాసనమును 
బట్టి యితండు బుగ్వేద శాఖీయుందని, ఆశ్వలాయన సూత్రుండనియు, వశళిష్టగోత్రుండనియు 
తెలియుచున్నది. ఆశ్వాసాంతగద్యలలో నితండు “నందవరపుర వంశోత్తంసుండ” నని 
చెప్పుకొనెను. నందవరీకులు నియోగి బ్రాహ్మణశాఖకు చెందినవారని చెప్పుదురు. ఇతని 
గురువు అహోబలమఠస్థాపకుండైన శఠకోపయతి. 


కొలుతున్‌ మద్దురు విద్యా 

నిలయున్‌ గరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా 

దళితాశ్రిత జన దురిత 

చ్చల గాధధ్వాంత సమితి శఠకోపయతిన్‌ 1-6 


అని మనుచరిత్రావతారికలో నితండు స్తుతింపబడి యున్నాండు. ఇతండు 1437వ 
సంవత్సరము ప్రాంతమున జన్మించి 1515వ సంవత్సరము వణకు జీవించెనని తిరుపతి 
దేవస్థానము వారు ప్రకటించిన శిలా శాసనకర్తల వంశావళులయం దున్నది. పెద్దన జన్మచే 
నద్వైతి యయ్యును రాయలవారి ప్రభావమువలననో గురువుగారి ప్రోత్సాహము వలననో 
వైష్ణమతము నవలంబించెను. మనుచరిత్ర గద్యములో నితండు పంకజాక్ష పాదాంబుజాధీన 
మానసేందిందిరుండనని వ్రాసికొనెను. మనుచరిత్రమునకు ముందితండు హరికథాసారమను 
నొక ప్రబంధమును రచించినట్లు లాక్షణి కోదాహృతములైన పద్యములనుబట్టి తెలియుచున్నది. 
అందలి షస్ట్రంతములతోం గూడిన యొక పద్యమును బట్టి అది శరకోపయతికే అంకితము 
చేయంబడెనని యూహింపవచ్చును. ఈ (గంథమిప్పుడు లభించుట లేదు. లబ్ధ్బములైన 
ఏడెనిమిది పద్యములను బట్టి యందు శ్రీహరి యవతారముల కథలు వర్ణింపబడి యుండునట్లు 
తోంచుచున్నది. రాయలవారి కొలువునందలి కవులలో వయసు చేతను ప్రతిభాసంపద చేతను 
పెద్దయై పెద్దన రాయలవారిచే నపార గౌరవ సత్మారములు పొందియుండెను. రాయలు 
గండపెండేరమును స్వయముగా నతని కాలికి తొడుగుటయు, అతని కాంధ్రకవితాపితామహ 
ఆజ్యలటలీ వ 


బిరుదము నొసంగుటయు, మనుచరిత్ర మందుకొనువేళ పల్లకి తాను చేతంబట్టి యొత్తుటయు 
నిందుకు నిదర్శనములు. 


పెద్దన బళ్ళారి ప్రాంతమందలి దూపాడు పరగణాలోని దోరాల గ్రామమున 
జన్మించియుండెనని కవిచరిత్రయందున్నది. అతని జన్మస్టలము కడప మండలాంతర్గతమైన 
కమలాపురము తాలూకాలోని కోకటగ్రామమో తత్సమీపమందలి పెద్దనపాడో యైయుండునని 
కొందు విమర్శకుల యభిప్రాయము. పెద్దనపాడు గ్రామమున నిప్పటికిని పెద్దనపేర ప్రథమ 
తాంబూలమిచ్చు సంప్రదాయ మున్నదంట! మజియు నాగ్రామ సమీపమందే కల పెద్దనచెటువు 
పుణ్యసముపార్దనమునకై పెద్దనయే త్రవ్వించెనని యచ్చటివారు చెప్పుదురు. పెద్దన 1470 
సంవత్సరము ప్రాంతమున జన్మించి నలువది యేండ్ల ప్రాయమున రాయల యాస్థానము 
ప్రవేశించి 1533వ సంవత్సరము ప్రాంతమున మరణించియుండునని విమర్శకుల 
యభిప్రాయము. రాయలవారి మరణానంతరముకూడ నాతండు కొంతకాలము జీవించెననుట 
కతండు రాయలవారిని గూర్చి రచించిన “ఎదురైనచో దనమదకరీంద్రము డిగ్గి కేలూంత 
యొసంగి యెక్మించుకొనియె” నిత్యాది సీసపద్యమును, రాయల మరణానంతరము గజపతి 
విజయనగరముపై దండెత్తి రాగా పెద్దన యతనికి పంపెనని విశ్వసింపంబడుచున్న 
“రాయరావుతుగండ రాచయేనుంగు వచ్చి యారట్లకోట గోరాడునాండు” ఇత్యాది సీసపద్యమును 
తార్మాణములు. పెద్దన రాయలకు బాల్యమున గురువై యుండెనను ప్రతీతిగూడ నున్నది. 


“కోకట గ్రామాద్య నేకాగ్రహారము లడిగిన సీమలయందు నిచ్చె” నను పాదమును 
బట్టి రాయలు పెద్దనకొక్క కోకట గ్రామమునే కాక మటికొన్ని [గ్రామములనుగూడ 
నగ్రహారములుగా నిచ్చినట్లు తెలియుచున్నది. చిత్తూరు మండలమునందలి మేల్చాడు 
గ్రామమునకు సంబంధించిన రికార్డులో రాయలు పెద్దనకు తానెంపూడి యను గ్రామము 
నగ్రహారముగా నిచ్చినట్లు తెలుపంబడి యున్నది. రాయలగ్రహారముగా నిచ్చిన యితర 
గ్రామములేవో తెలియుటలేదు. ఈ అగ్రహారముల నిచ్చుటయే కాక రాయలవారు పెద్దనకు 
కటకాదిసీమ నాయంకరముకూడ నిచ్చి గౌరవించినట్లు తెలియుచున్నది. నాయంకరమనం 
గా ఆధిపత్యము (ఇప్పటి గవర్నరు పదవివంటిది). “నిరుపహతిస్థలంబు రమణీప్రియ దూతిక 
తెచ్చియిచ్చు కప్పురవిడె” అను చాటువును బట్టి పెద్దన భోగపరాయణుండని భావించుట 
కవకాశమున్నది. అతండు రాజోచితభోగము లనుభవించినను బెదార్య సంపన్నుందనియు, 
వైష్టవమతము నవలంబించినను శివునియందుకూడ భక్తి కలిగియుండెననియు నాతండు 
వేయించిన దానశాసనములవలన విశదమగుచున్నది. అతండు కోకట గ్రామమునందలి 
కొంత భాగము నా గ్రామమందలి సకలేశ్వర దేవునికి ధూపదీపనైవేద్యములకై దానము 
చేసినట్లొక శాసనమును (1518), ఆ (గామమునందే కల మటికొంత భూమి నచ్చటంగల 
చెన్న కేశవస్వామివారి దీపారాధనమునకై దానము చేసినట్టింకొక శాసనమును (1518) 


36 హజ్యలటలీ 


తెల్పుచున్నవి. అతండు కోకట గ్రామమును వైష్ణవుల కగ్రహారముగా నిచ్చి గురుస్మ ఎ్రక్యర్ణము 
దానికి శఠకోపపురమని పేరు పెట్టినట్లు చెప్పుదురు. అతండున్నూరునందలి కొంతభూమి 
నా గ్రామమందలి వరదరాజస్వామి వారికిని, అమ్మవారికిని, అంగరంగ వైభవములకును, 
ధూవదీప నైవేద్యాదులకును దానము చేసినట్లున్నూరు శాసనమువలన (1519) 
తెలియుచున్నది. కోకట గ్రామమునకు సంబంధించిన కైఫియతలో నతండు పినాకిని నుండి 
కోకటమున కొక కాలువ త్రవ్వించినట్లు చెప్పంబదియున్నది. కోకట గ్రామ దానశాసనములలో 
లేని ఆంధ్రకవితాపితామహ బిరుద మున్నూరు శాసనమున కానవచ్చుచుండుటచే రాయలా 
బిరుదము నాతనికి 1518-1519 సంవత్సరముల నడుమ నిచ్చియుండునని భావింపవచ్చును. 
ఆ బిరుదము మనుచరిత్రావతారికయందును గద్యములందును గూడ గోచరించుటచే 1519వ 
సంవత్సరము తరువాతనే యతండు మనుచరిత్రమును రచించి యుండునని 
నిశ్చయింపవచ్చును. పితామహుండనగా బ్రహ్మ ఆంధ్రకవితా పితామహుడనగా నాంధ్ర 
కవిత్వమునకు (బ్రహ్మయని యర్థము. ఆంధ్ర కవిత్వమును సృష్టించిన వాండతండు 
కాకపోయినను అందలి విశిష్ట ప్రక్రియయైన ప్రబంధమునకు రూపుదిద్ది దానిని 
ప్రచారమునకుం దెచ్చినవాండగుటచే రాయలాతనికా బిరుదము నొసంగెనని భావించవచ్చును. 


పెద్దన తన మనుచరిత్ర ప్రబంధమును రాయలవారికే యంకితము చేసెను. అతం 
డు రాయలు తన్ను మనుచరిత్రమును వ్రాయుమని యడిగిన పరిస్థితులను మనుచరిత్రా 
వతారికలో వర్ణించియుండెను. ఒకప్పుడు రాయల వారు భువన విజయ సభాస్థిత 
సింహాసనమున గూర్చుండి ప్రాజ్ఞులతోం గవితా గోష్టి యొనరించుచు పెద్దనను జూచి, 


AA 


“సప్తసంతానములలోం (బ్రశ స్తింగాంచి 
భిీలముగాకుండునది ధాత్రింగృతియకాన 
కృతిరచింపుము మాకు శిరీషకుసుమ 
పేశల సుధామయోక్తులం బెద్దనార్య! 


హితుండవు, చతురవచోనిధి 
వతులపురాణాగమేతిహాసకథార్థ 
స్మృతియుతుండ వాంధ్రకవితా 
పితామహుండ వెవ్వరీడు పేర్కొననీకున్‌ 


మనువులలో స్వారోచిష 

మనుసంభవ మరయ రససమంచిత కథలన్‌ 

విననింపు, కలిధ్వంసక, 

మనఘ! భవచ్చతుర రచన కనుకూలంబున్‌ 1-14,15,16 


37 


కావున మార్మండేయోక్త ప్రకారంబునం జెప్పు” మని యడిగి కర్పూర తాంబూల 
మొసంగెను. పెద్దనయు మహాప్రసాదమని యామహాప్రబంధము రచించుటకా రంభించెను. 
అతండు గద్యములందు తన కావ్యమును స్వారోచిషమనుసంభవమనియే పేర్మొనెను. కాని 
దానికి లోకమున మనుచరిత్రమను పేరే బహుళ వ్యాప్తియందున్నది. నిజమునకందు 
స్వారోచిషమనువు జననవృత్తాంతమేకాని యతని చరిత్రయేమియు లేదు. అందుచే దానిని 
స్వారోచిషమను సంభవమనుటయే యుచితముకాని “మనుచరిత్రం” బందు కొనువేళ అని 
పెద్దనయే దానిని మనుచరిత్రయని పేర్మొనియుండుటచేత నా సంక్షిప్త నామమే లోకమున 
నెక్కువ ప్రచారము పొందినది. 


మను చరిత్రమందలి కథయిది. ఆర్యావర్తదేశమున వరణానదీతీరమందు 
అరుణాస్పదమను పురమొకటి కలదు. అందు ప్రవరుండను పేరుగల విప్రకుమారుందొకం 
డుండెను. అతండు మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి, భాషాపరశేషభోగి; కర్మఠుండు; 
నిరంతరాధ్యాపనతత్పరుండు. అతండనుకూలవతియిన భార్యతోడను, తల్లిదండ్రులతోడను గూడి 
అతిధులకు నభ్యాగతులకు నుచితవిధమున సేవచేయుచు కాలము గడుపుచుండ నొకనాం 
కౌషథ సిద్దుండొకండాతని యింటి కరుదెంచెను. ప్రవరుండాతని కర్థ్యపాద్యాదులొసంగి, 
యిష్టమృష్టాన్న కలన సంతృప్తుని గావించి “స్వామీ! మీరెందుండి యెందేగుచు నిచ్చటికరు 
దెంచినారు? ఏయే దేశములను జూచినారు. ఏయే తీర్థములందుం గుంకిడితిరి? ఏయేగిరి 
ద్వీపవనసముద్రములను దర్శించితిరి తెల్పడనియడిగెను. సిద్దుండు “నేను కేదారేశ్వరుని 
భజించితిని. హింగుళాశక్తి నారాధించితిని, ప్రయాగనిలయుండైన పద్నాక్షుని సేవించితిని. 
బదరీ నారాయణుని గంటిని. ఈ యా దేశములననేల సమస్తాశావకాశములను జూచితి” 
నని పలికెను. ప్రవరుండంత “మిమ్ముచూడంగా చిన్న ప్రాయము వారుగాంగన్పించుచున్నారు. 
ఇన్ని ప్రదేశములు స్వల్పకాలములో నెట్లుచూడజాలినా” రనియాశ్చర్యమున ప్రశ్నింప నతం 
డు తనకీశ్వరకృపచే పాదలేపమను దివ్యౌషధరసము లభించెననియుం దత్రభావముచేం దాను 
మనోవాయువేగముల మించువేగముతో సంచరింపం జాలుదు ననియు బదులు చెప్పెను. 
ప్రవరుండంత తన్నుగూడ తీర్ధయాత్ర వలన ధన్యాత్ముని గావింపవలెనని వేడుకొనెను. సిద్దు 
డప్పుడొక దంతపు బరణినిదీసి యందలి యొకరసమిది యదియని చెప్పక యాతని 
పాదములకు పూసివెడలిపోయెను. (ప్రవరుడు దానిప్రభావమున హిమవత్పర్వతమును 
జూడనేగెను. 


అతండాపర్వతమందలి వింతలన్నియు మధ్యాహ్నమువజకును జూచి యింకనింటికిం 
దిరిగి పోవందలచుచుండంగా మంచువలన సిద్దుండు పూసిన పాదలేపముకరంగిపోవుట వలన 
నట్లుచేయంజాలక చింతాసాగరమున మునిగి తన్నిల్లు చేర్చువారెవరైన కనంబడుదురేమోయని 
వెదకుచు నొకృచోగారుడోత్మీర్ణమైన భవనమున వీణవాయించుచున్న యొక దేవతాకాంతను 


జూచెను. ఆమెయు నతనిగాంచి, లేచి మదనబాణభిన్నహృదయయైవచ్చి యాతని 
త్రోవకడ్డముగా నిలబడెను. అతండామెకు దనపేరును వృత్తాంతమును నెటింగించి 
తనపురమునకు పోవు మార్గము తెలుపుమని యడిగెను. ఆమె తన పేరు వరూధిని యనియు, 
ఘృతాచీతిలోత్తమాదులు తన చెలికత్తెలనియుం దెలిపి 


“నిక్కము దాపనేల ధరణీసురనందన! యింక నీపయిం 

జిక్కె మనంబు నాకు, ననుం జిత్తజు బారికి నప్పగించెదో 

చొక్కి మరంద మద్యముల చూజలం బాటలుపాడు తేంట్ల సొం 

పెక్కినయట్టి పూవుం బొదరిండ్లను గౌంగిట గారవించెదో 2-51 


అని తన మనోరథ మెటింగించెను. ప్రవరుండు తానప్పుడిల్లు చేరనిచో కర్మభంగమగున 
నియు, జననీజనకు లాంకటసోలుచుం దనకొజకెదురు చూచుచుందురనియు, బ్రాహ్మణుం 
డింద్రియవశుండై చరించినచో బ్రహ్మానందమునకు దూరుండై చెడుననియుం బలికి యెటిం 
గినచో నగర మార్గము తెలిపి పుణ్యముకట్టుకొమ్మని ప్రార్థించెను. వరూధిని వలపునిలుపం 
జాలక యాతని గౌంగిలించుకొని యధరమిమ్మని యాశించెను. ప్రవరుడు “హా శ్రీహరీ” 
యనుచు నోరమోమిడి యామెను పొమ్మని త్రోసివేసెను. త్రోయునప్పుడు నఖాంకురము 
సోకెనని చూపియామె వేదన నెపముననేడ్చెను. పిమ్మట నామె తనకోరిక కనుకూలమైన 
హేతువాద మొనరించుచు నేమేమోపలుకుచుండ నాతండు వినిపించు కొనక యామెమేని 
జవ్వాదిపస కదంబించు నొడలు కడిగికొని తానుపాసించుగార్హపత్యాగ్నిని దన్నిల్లు చేర్చుమని 
ప్రార్థించెను. పిమ్మటనతండాయగ్ని ప్రసాదముచే లభించిన పవన జవమున నిజమందిరమున 
కరిగి నిత్యకర్మకలాపము యథావిధిగా నొనరించెను. 


ప్రవరుండరిగిన పిమ్మటవరూధిని యాతనికై వెదకి యెచ్చటనుగాంచక వివిధ మన్మథ 
దశాంతరములొంది వేగుచుండెను. అంత సంధ్యాకాలమయ్యెను. క్రమముగా నంధకారము 
దెసలవ్యాపించెను. చంద్రుండుదయించెను. వెన్నెల కురిసెను, వరూధిని వియోగవేదన 
భరింపజాలక సఖులతో కేళీవనమునకరిగెను. అచ్చట వియోగబాధ మథింత అగ్గలమగుటచే 
నామెగ్భహమునకుం దిరిగి వచ్చి చంద్రుని, మన్మథుని మలయవాయువును ఉపాలంభించి 
మూర్భిల్ల సఖులు శీతలోపచారము లాచరించిరి. ప్రభాతమయ్యెను. చెలికత్తెలామె నుచితోక్తుల 
ననునయించి యంతికోద్యానమునకుం గొనివచ్చిరి. 


అంతకు ముందే వరూధినిని వలచి విఫలుందై మన్మథవేదనచే వేగుచున్న గంధర్వ 
కుమారుం డొకండామె ప్రవరునివలచుటయు నతండామెను దిరస్మరించి వెడలి పోవుటయు 
నెటింగి, శాంబరీ మహిమచే తాను ప్రవరునివేషమునే కాక దేహకాంతినిగూడ గ్రహించి, 
యా యుద్యానవనముంజేరి, దేవపూజకై పూవులు కోయుచున్నట్లు నటించుచుండెను. 


39 


వరూధిని చెలికత్తెలుద్యానవనసౌందర్యము వర్ణించుచుండ వినుచు నచ్చటి కరుదెంచి వారితో 
కొంతతడువు పుష్పాపచయము కావించెను. తరువాత చెలులు జలక్రీడ సల్పుచుండ నామె 
యటునిటు తిరుగుచు పూలుకోయు నా కపట భూసురుని గాంచి చెంతకేగి. 


ఏలర యీచలంబుడిగి యేలర! బాలరసాల మాలతీ 

జాలములో, శశాంకకరజాలములో వలవంత న[్రువుల్‌ 

జాలుగ నాల్గు జాలు నింకం జాలు భవంబను నంత కాకకుం 

బాలయి రాత్రి పంచశరుబారికిం జిక్కితి నీకు దక్కితిన్‌ 8-93 


అని యేడ్చుచుం బలికెను. ఆ గంధర్వుండు జాలిపడి యామెకోరిక కొడంబడినట్లు 
నటించి “కవయు సమయమున నీవు కన్ను(గవ మూయవలయును. మా దేశమునందలి 
యాచారమిది. కన్ను తెజిచినచో పాపమగును. మతియు నీ యభీష్టము నెజవేరినను నేను 
నిన్ను సమ్మతింపంజేసి యరుగువబికు నీవు నన్ను వదలిపోరా”దని నియమ మేర్చటతిచెను, 
వరూధిని యట్లు చేయుట కంగీకరించి చెలులింటి కరుగ నతనితో క్రీడించెను. అట్లు కొంత 
కాలము గడవ నామె గర్భవతి యయ్యెను. గంధర్వుడు తన యభిమతము చేకూటిన కతమున 
తన వంచన యెతింగిన నామె శపించునేమో యనియు చెప్పకుండ నరిగినచో మదనశర 
పరంపర కగ్గమై ప్రాణములు వీడునేమో యనియు శంకించి యొకనా డామెకడకేగి “మున్ను 
నా పాదములకు పాదలేపము పూసిన యోగి తీర్ధయాత్రావశమున నిచ్చటి కరుదెంచి 
సంసారస్థితులన్నియు చెప్పినాడు. అచ్చటి పరిస్థితు లధ్వాన్నముగా నున్నవి. నేను 
పోవలయును. ఆ సిద్దుండావిద్యను నాకు పూర్తిగా నెతింగించెను. అప్పుడప్పుడు వచ్చుచు 
పోవుచుందు”నని యొక విధమున నామె నంగీకరింపంజేసి యథేచ్చనరిగెను. 


వరూధిని నవమాసములు నిండినపిమ్మట నొక శుభముహూర్తమున కుమారుని 
ప్రసవించెను. అచటి మునులతనికి స్వరోచి యని పేరు పెట్టిరి. అతడు పెరిగి పెద్దయై 
మంథపర్వతతటిని విశ్వకర్మ నిర్మితమైన నగరమున నాటవిక సేనా సేవితుండై సామ్రాజ్య 
మనుభవింపం దొడంగెను. ఒకనాండొక యెజుకుటేండాతని దర్శించి కైలాసగిరి ప్రాంత 
కాంతారమునందలి మృగముల వర్ణింప నతనికి మృగయాకౌశల మతిశయించెను. తరువాత 
నతండనుచరుల మృగయాసాధనముల నన్నింటిని నియమించి వారితో నేగి మృగములను 
పక్షులను వేటాడి యొక్కచో విశ్రమించెను. అప్పుడు కొన్ని దుశ్ళకునములు తోంపనొక 
శాకునికుండు “మనము వేట నెపమున చాలదవ్వు వచ్చితిమి. ఈ శకునములు కొజగానివిగాం 
దోచుచున్ని”వని పలుక స్వరోచి సజ్యకార్ముకుండై యేయాపదనైన నెదుర్మొన సిద్ధముగా 
నుండెను. అప్పుడాతని మేన జయలాభ సూచకములైన కొన్ని నిమిత్తములు పొడకట్టిన 
నాతండు ప్రాణరక్షాసంశయమగు నొక యుద్ధమగుననియు చివరికి జయము లభించుననియు 
నూజడిలి యుండెను. ఆ సమయమున “హా! హా! వనిత ననాథ నబల నార్తవిపన్నన్‌ గావరె 
40 ఆజ్యలజలీ 


యీ పుణ్యమునం బోవరె” యను నాడుమొజ వినిపించెను. అది యేమని స్వరోచి 
మొబవచ్చినవంక చూచుచుండ భయశోకాక్రాంతయైన కాంత యాతని యెదుటి కరుదెంచి 
“రాజా! నేంటికి మూండునాళ్ళ నుండి భయంకరుందైన యొక రాక్షసుండు నా ప్రాణములు 
గొనుటకై నన్ను వెంటాడుచున్నాండు. ఇందీవరాక్షుండను గంధర్వునికి మరుదశ్వ 
పుత్రికయందుం బుట్టినదానను, నాపేరు మనోరమ, పారర్షి పట్టి కళావతియును, మందార 
విద్యాధరాత్మజ విభావసియు నాకు ప్రాణసఖులు, మేము మువ్వురము నొకనాండు 
కైలాసపర్వతమున పుష్పాపచయము కావించుచు నొక బిలమున నొడలంతయు రోమతలతితో 
నిండియుండిన యొక ముసలిమునిని గాంచితిమి. బాల్యచాపలమున నేనాతని ముఖము 
పట్టుకొనంగా నాతండు కనులు తెటిచి “ఓసి దురాత్మురాల! ముసలివాండగు నన్ను స్పృశించి 
పరిహాసమొనరించితివి కావున నొక యసురకు పట్టువడు”మని శపించి కోపమున తనచేతి 
నాగబెత్తముతో నన్ను పసరముం గొట్టినట్లు గొట్టెను. అంత నా సఖులా మునిని నిందింప 
నాతండు “రాజయక్ష్మక్షోభ మెసగ నశింపుంిడని వారికి శాపమొసంగెను. వెంటనే యా 
రోగము వారి కంకురించెను. “నన్ను మూడునాళ్ళ నుండి రాక్షసుందొకండు వెంటం 
దజుముచున్నాండు. నీకస్తహృదయమను విద్య నొసంగెదను. దీనిని గ్రహించి రక్కసుని దునిమి 
నన్ను రక్షింపు”మని వేడుకొనెను. స్వరోచి శుచియై యావిద్య (గ్రహించెను. ఇంతలో 
నా రక్కసుం డచ్చటి కరుదెంచెను. స్వరోచి యాతనితో యుద్ధమొనరించి చివరి కాగ్నేయాస్త్ర 
మతనిపై ప్రయోగించెను. అతండు రాక్షస రూపమును విడిచి గంధర్వుండై స్వరోచిని 
గౌంగిలించుకొని “నీ దర్శనముచే ధన్యుందనైతిని. నేనిందీ వరాక్షుందడను గంధర్వుండను. 
నీ తల్లికి తమ్ముండను. నేనొక మునిశాపము కతమున నిట్లు రాక్షసుండనై యీ 
నా కూతుప్రాణములు గొన వెంట దజుముచున్నా”నని పలికెను. అప్పుడు మనోరమ యచ్చటి 
కరుదెంచి తండ్రి పాదములకు నమస్కరించెను. 


స్వరోచి యిందీవరాక్షునింగాంచి యతనిని ముని శపించుటకుం గారణము చెప్పుమని 
యడిగెను. ఇందీవరాక్షుండు తన వృత్తాంతము నిట్లు చెప్పెను. “నేను నలనాభుండను 
గంధర్వునికుమారుడను. (బ్రహ్మమిత్రుడను బుషి శిష్యులకు నాయుర్వేదము బోధించుచుండెనని 
విని నేనతని దర్శించి యావిద్య నాకుంగూడ ననుగ్రహింపుమని ప్రార్థించితిని. అతండు 
తిరస్మరించెను. నేనంత మాయచే కపట శిష్యుందనై విద్యనంతను నేర్చి యొక నాండు మునితో 


తండ్రీ నాకు ననుగ్రహింపంగదె వైద్యంబంచుం బ్రార్థించినన్‌ 

గండ్రల్‌ గానటులాడి ధిక్కృతులం బోకాల్మంటి వోహో మదిన్‌ 

దీండ్రల్‌ గల్లినవారికే కరణి నేనిన్‌ విద్య రాకుండునే 

గుండ్రా డాచినం బెండ్లి యేమిటికిం జిక్కుం గష్టముష్టింపచా. 5-17 


అని పల్మితిని. 


41 


అంత నాతండు కోపించి “ఓరి కుటిలాత్మా! ఆసురియగు మాయ మాయెడ 
ప్రయోగించి వంచించి విద్యనపహసించితివికావున నసురవై వసియింపు” మని శపించెను. 
అంతనేను శాపమునకవధి ప్రసాదింపుమని దీనుండనై యతని ప్రార్థించితిని. అతండు 
దయదాల్చి “కొన్నినాళ్ళకు నీవు నీ కూంతు మ్రింగబోయి యొక ధన్యుని దివ్యశరార్చింబెలి 
శుభము నొందుదు” వని యనుగ్రహించెను. నేనింటికరిగి రక్క్మసుండనై పురమునను అంతః 
పురమునను ఇరుగు పొరుగూళ్ళనుగల వారినందటిని మెసవ నారంభించితిని. నా భార్యను 
పుట్టినింటి వారుత్సవదర్శన మిషమునంగొనిపోయిరి. నే నశనముగానక కైలాసవనమున 
పూలుగోయు నీ కన్నియ నాకటికై మ్రింగ వెంటందజుముచు నిచ్చట నీ దర్శనమున 
పాపవిముక్తుండనై నిజ ప్రకృతింబొందితిని. ఈయుపకారమునకుం బ్రత్యుపకారము చేయం 
జాలను. ఈ నా తనయను నీకు భార్యగానిత్తును, ఆయుర్వేదముతోంగూడ నీమెను గ్రహించి 
పెండ్రియాడుము”. స్వరోచి యావృత్తాంతము విని సంతసించెను. పిమ్మట నిందీవరాక్షుండు 
తన కూంతును స్వరోచిని మంథగిరికింగొనిపోయెను. తరువాత మనోరమాస్వరోచుల 
కతివైభవమున వివాహము జరిగెను. వివాహానంతర మిందీవరాక్షుడు కూంతునకు నల్లునకు 
వివిధములైన కానుక లొసంగెను. 


కేళలీగృహమున స్వరోచి మనోరమను గౌంగిలించి కవయందమకించు సమయమున 
నామె కన్నీరు కార్చుచు దుఃఖింప దొడంగెను. అతండందుకు కారణమేమని యడిగెను. 
ఆమె తనప్రాణసఖులు దారుణరోగమునకు పాలై కుందుచుండం దాను దుఃఖింపకెట్లుందునని 
పలికెను. పిమ్మట నాతడు మనోరమతో నా సఖులున్న చోటికరిగి వారికిందగిన చికిత్స 
యొనరించి యనామయ ధన్యలంగావించెను. వారెంతయు సంతోషించిరి. పిమ్మట విభావసి 
తన వృత్తాంతము నాతనికిందెల్పనెంచి “అనఘా, నేను మందార విద్యాధరుని కూంతురను. 
నన్ను విభావసి యందురు. మృగపక్షి జాతుల భాషలెల్ల నేనెలింగియుందును. ఆ విద్య నావలన 
(గ్రహించి నన్ను వివాహమాడు”మని ప్రార్థించెను. అప్పుడు కళావతి తన వృత్తాంతమునిట్లు 
చెప్పెను. 

“పారుండను (బ్రహ్మర్షి మా తండ్రి. అతండు నేలపై నంగుష్టము మోపి చతురగ్ని 
మధ్యమున నిల్చి ముకుందునిగూర్చి తపమాచరించుచుండ భీతుండై యింద్రుందతని కడకు 
పుంజికస్టలయను నచ్చరను బంపెను. అప్పుడు వసంతర్తువు విలసిల్లెను. ఆమె చెలికత్తెలతో 
ముని సమీపమున పూలుకోయు నెపమున విహరించుచుండంగా నతండామెనుగాంచి 
మదనబాణవిఖండిత ధైర్యుండై పర్ణశాలాంతరము చేర్చి కందర్పకేళిందేలెను. కొంత కాలమున 
కామెగర్భముదాల్చి నవమాసములు నిండినతటి నన్నుగాంచి విపినాంతరమునం బాజవైచి 
యరిగెను. మునియు నన్ను గూర్చి చింతింపండాయెను. నేను చంద్రకిరణములనుండి 
స్రవించు నమృతరసము నాని యెట్లో జీవించితిని అంత మునినన్నుంగాంచి శశికళా 


42 


సంవర్థితనగుటచే నాకు కళావతియను పేరు పెట్టి పెంచుచుండెను. నేను క్రమముగా 
యౌవనముపొంది తండ్రికి సేవచేయుచుండ దేవాపి యను ఖేచరుంండొకండు నన్నుం జూచి 
వలచి బంధువులతో నరుదెంచి మా తండ్రికి తన భావమును తెలిపెను. మా తండ్రి వారి 
వేషములు చూచి యసహ్యించుకొనుచు వారిని నిందించెను. దేవాపి తన మనోరథము 
విఫలమగుటచే క్రోధాంధుండై నాంటి యర్ధరాత్రి సమయమున మా తండ్రిని సంహరించెను. 
తెల్లవారిన పిమ్మట నతనికగ్ని సంస్మారముకావించి, చిన్న నాటినుండియు పెంచి పెద్ద చేసిన 
తండ్రి మరణించెంగదా యని వగచుచు, నేను ప్రాణత్యాగ మొనరింపంబోవుచుండ పార్వతి 
యాకసము నుండి దిగివచ్చి” అందమునకు నిలయమైన యీ తనువునిట్లు విడువనేల? 
సాహసముడుగుము. న్వరోచి నీకు భర్తయగును. అతని జేవట్టి నీవప్రతిమాన 
వైభవమునందెదవు. అదిగాక నీకు నేను పద్మినియను విద్యనొసంగెదను. తతసాదమున నీ 
కభీష్ట సౌఖ్యములు సిద్ధించు” నని పల్మియా విద్య నాకుపదేశించి యరిగెను. ఆమె మాటలు 
థైర్యముగొలుప నేనింతవబికు ప్రాణములు పట్టుకుని యున్నదానను. ఆ స్వరోచి 
వీవేయనుకొందును. ఆ విద్యారత్నముతోగూడ నన్ను పరిగ్రహింపుము” ఆ మాటలువిని 
స్వరోచి యా విద్యలు రెండును గ్రహించి యా యిరువురు కన్యల నొక్క సుముహూర్తమున 
పెండ్లియాడెను. 

స్వరోచి యా మువ్వురు భార్యలతో నాయా ప్రదేశముల విహరించుచు నొకనాండొక 
కాసారతీరమున కరుదెంచెను. ఆ సమయమునందుండిన యొక హంసి దవ్వులనున్న చక్రవాకిని 
విల్చి “ఈ పతియు సతులు గవగూడి యుండగా నేమి తపమాచరించిరో కదా!సతీపతులకు 
వలపు సమయమై యుండుట పూర్వజన్మపుణ్యము. ఈ రాజున కీ సవతులపైని ఈ 
సతులకీరాజుపై ప్రేమ యగ్గలమై యొప్పుచున్నది. పూవుయుతావియువలె నాకు వీరధికమైన 
యానందము నావహించుచున్నాిరని పలికెను. ఆ మాటలు విని చక్రవాకి, 


“పలువురయందు నొక్కనికి బ్రాంతియు నొక్క్మనియందుంజూడన 

గ్గలమగు ప్రేమ పల్వురకుంగల్గుట యద్భుత మట్లుగాన యి 
వ్వెలందులయందుంగూర్శిపస వీనికి నేమియులేదు వీనియం 

దలవడంగల్లదీ జలరుహాక్షులకుం బ్రియ మెవ్విధంబునన్‌ 6-70 


తగులునెవ్వండొక్క తరుణికి నొకనికి 
మెలంతవలచు నదియుమేలనంగ 
వచ్చుంగాని పెక్కువనితలపై (గూర్మి 
గలుగుననుట బొంకుగాదె తరుణి! 6-74 
వేయిమాటలేల? నేనొక్కతెనే భాగ్యసమన్వితను. నావిభుండొక్కందే ధన్యుంొదని 
ప్రత్యుత్తరమిచ్చెను. స్వరోచి మృగపక్షి భాషల నెజింగినవాండు కావున నా చక్రవాకి పల్ములు 
విని లజ్జితుండయ్యు పట్టరాని తమకమున నా నెలతలతో నూటేండ్లు సౌఖ్యమనుభవించెను. 
ఆజ్యలటీ 43 


ఒకనాండతండు లేడిపిండు తన్ను జుట్టిరా నావనమున చరించునొక హరిణమును 
గాంచి తన సతులకుంజూపించెను. ఆ సమయమున నాడులేళ్లు ప్రియు నాననము 
మూర్శొనుచు నట్టు నాకుచుండెను. అప్పుడు హరిణము, 


హుంకారంబొనరించి వేతలంగుం డోహో! నేను స్వారోచినే 

పంకేజాక్షులతోడ నెల్లపుడు దర్పస్ఫూర్తింగ్రీడింప ల 

జ్ఞాంకూరంబడంగించినారు తలపోయంజాల రోంతయ్యె మీ 

రింకంబోయి వరింపు డొక్కరుని భోగేచ్చన్నివారించితిన్‌ 6-79 


వీని విధమున వనితాధీనుండనై పెంపుదక్కి తిరుగుచుండుటకు నేను వెల్టినే” యని 
పలుక నాడులేళ్లు మసలక వెడలిపోయెను. స్వరోచి యామాటలు కూడ విని వైరాగ్యము 
దయించినను దుర్వారములైన కోర్కెలకు వశుండై తనభార్యలతో నాజు నూటేండ్లు విహరించెను. 
తరువాత మనోరమాదులగు మువ్వురు భార్యలయందును నతండు విజయ మేరునందన 
విభావసులను మువ్వురు తనయులను గాంచి పద్మినీ విద్యా ప్రభావమున మూందునగరములు 
కల్పించి వారినందు పట్టముగట్టి యానందమున కాలము పుచ్చుచుండెను. 


ఒక నాడతండు వేటకరిగి యొక యేకలమును గాంచి దాని నేయంబోవుసమయమున 

నొక హరిణాంగన యా బాణము తనపై విడువుమని యతని ప్రార్థించెను. అతండు నీకు 
“తనువుపై రోంతపుట్టటకు కారణమే”మని యడిగెను. అంత నాహరిణాంగన 
“అన్యకాంతాసక్తుండగు వానితోంగూడందలంచు కంటె మరణమే మేల”ని బదులు పలికెను. 
రాజు నీ హృదయమెవ్వనిపై నిలిచెనో చెప్పుమని యడిగెను. హరిణి నా మనము నీయందే 
తగిలి మదన బాణముల కగ్గమై బాధపడుచున్నదని పలికెను. అతండు “నీవు హరిణాంగనవు. 
నేను నరుండను. మన యిరువురికి మిధునకృత్యమెట్టు చేకుజు”నని యడుగనది “నీ 
వనురాగమున నన్నాలింగన మొనరింపుము. అంతియచాలు”నని వేడుకొనెను. కృపార్షుం 
డగుటచే స్వరోచి దానిని గౌంగిటంజేర్చెను. అంత నాహరిణి వనదేవతయయ్యెను. స్వరోచి 
“మృగివైన నీవంగనవెట్లెతివో చెప్పు” మని యడిగెను. హరిణి “నేనీ వనదేవతను. సకల 
భూభువన రక్షాదంక్షుండైన మనువును నీ వలనంబడయు మని దేవతలందబును బ్రార్ధింప 
నిటువచ్చితిని. అనురాగవతినైన నన్ను వరించి నాయందు తనయుంబడయుము. దాన నీకు 
పుణ్యలోకావాప్తియగునని పలికెను. స్వరోచి యంగీకరించెను. వనదేవత యతనితో క్రీడించుచు 
గర్భవతియై యొక శుభదినమున తేజోనిధియైన యొక కుమారుని గాంచెను. స్వారోచిషుం 
డను పేరుగాంచిన యతండు శాంతి దాంతి దయాసత్యశౌచనిరతు(డై యచ్యుతుని గూర్చి 
తపమాచరించెను. విష్ణువాతనికి ప్రత్యక్షమయ్యెను. అతండాతనికి సాష్టాంగ ప్రణామమాచరించి 
భక్తితో నతనిబొగడియతని దశావతారములు వర్ణించెను. విష్ణువుప్రీతుందై వరము 
వేడుకొనుమనెను. అతండు “దేవా! భవద్దాస్యసుఖము వేడెదను. సాలోక్యమొసంగుము. 
44 తెసంటలి 


ఇతరములే నొల్లోనని ప్రార్థించెను. విష్ణువు “నీకు సాలోక్యము తుదినిచ్చెదను. ద్వితీయమనువవై 

ధర్మాలోలబుద్దినిలనేలు మనిపల్కి యాతని మనుత్వమునకు పట్టముగట్టి యదృశ్యుందయ్యెను. 
టి ల ల 

స్వారోచిషముండు యధథాశాస్త్రముగా ([బ్రజలను (బ్రజలవలె పాలించెను. అతండు 

భూమినిపాలించుసమయమున వానలు సకాలమున వర్షించెను. ప్రజలు పుత్రపొత్రా 

యురారోగ్యైశ్వర్యవంతులై నూటేండ్లు జీవించిరి. స్త్రీలు పతివ్రతలై చరించిరి. అగ్నితస్మర వ్యాధి 

భయములడంగెను. ప్రజావృద్ది తామరతంపమయ్యెను. 


రాయలు పెద్దనను మార్మండేయోక్త ప్రకారముగా మనుచరిత్ర రచింపుమని యడిగెను. 
పెద్దనయు సంస్క ఎతాంధ్ర మార్మండేయ పురాణములను చదివి యందలి కథావిధానమునం 
గొన్ని మార్చుచేర్చులొనరించి మనుచరిత్ర నాదర్శప్రబంధముగా రూపొందించెను. ప్రబంధము 
వర్ణన ప్రధానమైన కావ్యమగుటచే పెద్దన మూలమున లేని పెక్కు వర్ణనముల నాంధ్ర 
ప్రబంధమున క్రొత్తగా చొప్పించెను. హిమవద్వర్ణనము, సంధ్యాంధకార చంద్ర చంద్రికా 
వర్ణనము, చంద్రమన్మథమలయమారుతోపాలంభములు, పుమ్పాపచయవర్ణనము, సంభోగ 
వర్ణనము, మృగయావర్ణనము, యుద్ధవర్ణనము, మందరపర్వతవర్ణనము, పౌరకాంతావర్ణనము, 
వివాహవర్ణనము, వసంతవర్ణనము, దశావతారవర్ణనము మున్నగునవి యందు ముఖ్యమైనవి. 
అందుచేతనే ఆంధ్రమార్మండేయ పురాణమున నూటయేంబది పద్యములలో వ్రాయబడిన 
యీ కథ ప్రబంధమున సుమారెనిమిది వందలపద్యముల నాక్రమించుట సంభవించినది. 
సంస్కృతమున బ్రాహ్మణ ప్రవరుండని మాత్రముండంగా మారన యతనికి ప్రవరాఖ్యుందని 
పేరు పెట్టెను. పెద్దనదాని ననుసరించెను. వరూధిని చెలికత్తెలలో నొకతెపేరు, విభావరి 
యని మూలమున నుండ పెద్దన దానిని విభావసిగా మార్చెను. ప్రవరవేషము వేసికొని 
వరూధినిని వరించిన గంధర్వుని పేరు కలియని మూలమందున్నది. పెద్దన గంధర్వకుమారుం 
డనియెనే కాని కలి యని యెచ్చట నాతని పేరు పేర్కొని యుండలేదు. “మనువులలో 
స్వారోచిషమనుసంభవ మరయ”నను పద్యమునందలి 'కలిధ్వంసక* మను విశేషణ 
మాతనిపేరు ధ్వనింపంజేయుచున్నదని కొందటు విమర్శకులు తలంచిరి. కాని 
మనుచరిత్రమున నా పేరునకే ధ్వంసము కలిగినదిగాని యా గంధర్వునికెట్టి ధ్వంసమును 
కలిగియుండలేదు. 


పెద్దన యౌచిత్య పోషణమునకై మూలకథలోం గొన్ని మార్పులు కావించెను. 
సంస్కృతమున నిద్భండం చూచిన తీర్గక్షేతాదులనువిని ప్రవరుండాశ్చర్యము 
ప్రకటించినట్లున్నది. తెలుంగు పురాణమున “వాయపు రజ్ఞావేల మునివల్లభ...నమ్మనెద 
నీపలు”కని ప్రవరుండన్నట్లు వ్రాయంబడినది. అతిథిని గూర్చి యిట్లనుట యుచితము 
కాకుండుటచే పెద్దన అది విడిచి ప్రవరునిచే వినయపూర్వక ప్రార్థన చేయించెను. మూలమున 
సిద్దుండు పాదలేపమును ప్రవరుని కిచ్చినట్లు చెప్పంబడినది. పెద్దన యొక పసరిదియది 


ఆహ్యాలజలీ 45 


యని చెప్పకుండ నాతండే ప్రవరుని పాదములకు పూసెనని వర్ణించెను. ఈ మార్చు తరువాతి 
కథకెంతో యనుకూలముగా నున్నది. మూలమున మంచుచే పాదలేపము కరంగిన కతమున 
శీఘ్ర గమనసత్వము చెడినపిమ్మటకూడ ప్రవరుందింకను గొన్ని వింతలను జూచుచుండెనని 
కలదు. పెద్దన దీనిని దొలంగించెను. వరూధిని తన్ను గౌంగిలించుకొన్నప్పుడు ప్రవరుం 
డోరమోమిడి యంసద్వయం బంటి పొమ్మంచుం ద్రోయుట పెద్దన కల్పించిన సన్నివేశమే. 
మూలమున “నాతండంటకంటకు నన్ను మృగాక్షయని మాత్రమన్నట్లు వ్రాయంబడినది. 
పెద్దన మాయాప్రవరుండు సంగమ సమయమున వరూధిని కన్నులు మూయవలెనను 
నియమముతోపాటు “వాంఛితము దీర నను నీవు వదలంజెల్లదేను నిను సమ్మతిలంజేసి 
యరుగుదనుక” నను రెండవ నియమముకూడ సూచించెను. ఇది యావశ్యకమైన పెంపు. 
లేనిచో గంధర్వకుమారునికి తనివితీరుట యెట్లు? ముసలిమునిని జూచి మనోరమ నవ్వెనని 
మాత్రము మూలమున నున్నది. ఆ నేరము శాపమునకుం జాలదని కాంబోలు పెద్దన “బూచి 
వోలె నున్న వాచంయముని మోము” నామె పట్టెనని వర్ణించెను. తరువాత ముని శపించి 
నాగబెత్తముతో మనోరమను బసరముం గొట్టినట్టు కొట్టెనని పెద్దన కల్పించెను. అప్పుడుకాని 
చెలికత్తెలు మునిని నిందించుటకు సాహసింపరని యాతండు భావించియుండును. మూలమున 
వారిలో నొకతెకు కుష్టువ్యాధియు నింకొకతెకు రాజయక్ష్మమును కలుగవలెనని ముని 
శపించినట్లున్నది. పెద్దన ముని యిరువురికిని రాజయక్ష్మమే కలుగవలెనని సమానమైన 
శాపమొసంగెను. ఇరువు రొనరించిన యవరాధము సమానమేకదా! మూలమున 
వరూధినీందీవరాక్షులకుంగల సంబంధము తెలుపంబడలేదు. పెద్దన యాతండు వరూధిని 
తమ్ముండని తెల్పి తెలుంగునాట విరివిగాం గనంబడు మేనటికమును సూచించెను. 
విద్యాగ్రహణానంతర మిందీవరాక్షుండూరక నగుచుండెననియు బ్రహ్మమిత్రుండాతని 
శపించెననియుం గలదు. మటియు నందా శాపము సప్తరాత్ర మాత్ర పరిమితమైనది. పెద్దన 
బ్రహ్మమిత్రుని కోపమునకుం గారణమైన యిందీవరాక్షుని పరుషోక్తులనుగూడ వర్ణించెను. 
మనోరమ తన చెలికత్తెల రోగముసంగతి స్వరోచితో వివాహము కాకముందే చెప్పినట్లు 
మూలమందున్నది. పెద్దన ప్రథమ సమాగమమునకు ముందామె యాతనికా విషయము 
తెల్పి వారికి రోగవిముక్తి కలిగించినట్లు మార్చి వ్రాసెను. ఈ మార్చెంతయు నౌచిత్య భాసురమై 
యొప్పారుచున్నది. మూలమున మను జననానంతరము స్వరోచి హంసమిథునము వాక్యములు 
విని నిర్విణ్లుడై భార్యలతోంగూడ నడవికేగి తపస్సానరించి యమరత్వమొందెనని యున్నది. 
పెద్దన యా విషయమును విడిచివైచెను. కాని మనువే విష్ణువును గూర్చి తపస్సానరించెననియు 
విష్ణువాతనికి ప్రత్యక్షమై మనుత్వమునకు పట్టము కట్టె ననియు కల్పించి వ్రాసెను. ఈ 
సందర్భమున నాతండు విష్ణు దశావతార స్తోత్రమున కవకాశము కల్పించుకొని తన విష్ణుభక్తిని 
ప్రదర్శించెను. అతండు మార్మందేయ పురాణమునందలి కథావిధానమునే కాక మారన 
యనువాదమందలి భావములను పదబంధములనుగూడ సన్నిహితముగా ననుసరించెను. 
న ఆజ్యజటలీ 


పురాణములకును ప్రబంధములకును వస్తు సంవిధానమునం గొంత భేదము 
గోచరించును. పురాణములలో ప్రధానకథకు నడుమ ప్రసక్తాను ప్రసక్తముగా నుపకథలు, 
ఉపాఖ్యానములు, ధర్మతత్త్వ ప్రసంగములు చెప్పంబడుచుండును. అందు కవికి కళాదృష్టికంటె 
ధర్మతత్వోపదృష్టి హెచ్చుగా నుండును. ప్రబంధములందట్లు గాక యొకే కథ సర్వాంగ 
సుందరముగా (ప్రపంచింపంబడుచుండును. నాయికా నాయకులకు సంబంధింపని యితర 
వృత్తాంతముల కందు దావులేదు. అట్టివందు చొప్పింపంబడుచో నందలి వస్త్విక్య్వమునకు 
భంగము కలుగును. మనుచరిత్రమునందలి వస్తువును వరూధినీ ప్రవర వృత్తాంతము, వరూధినీ 
మాయాప్రవర వృత్తాంతము, స్వరోచి వృత్తాంతము, మనోరమా వృత్తాంతము, ఇందీవరాక్ష 
వృత్తాంతము, విభావసీ కళావతుల వృత్తాంతము, మృగీస్వరోచుల వృత్తాంతము, మనుసంభవ 
వృత్తాంతము అనునెనిమిది ప్రధాన భాగములుగా విభజింపవచ్చును. ఇందు స్వారోచిషమను 
సంభవమను మనుచరిత్రమునకు తుది రెండు భాగములతో మాత్రము సన్నిహిత 
సంబంధమున్నది. మిగిలిన వృత్తాంతములన్నియు నప్రసక్తములుగానే కనిపించును. 
అందుచేతనే మనుచరిత్రమున వస్వైెక్యము చెడినదని కొందజు విమర్శకులభిప్రాయ 
పడుచున్నారు. స్టూలముగాం జూచినచో నది యట్లే కనిపించును. కాని సూక్ష్మముగాం 
బరిశీలించిన పెద్దన తన కావ్యమున నావృత్తాంతములనెల్ల వర్ణించుటలో మూలకథను 
యథాతథముగా వర్ణించు నుద్దేశమేకాక కథై క్యౌచిత్యములను బోషించు నుద్దేశముకూడ 
గోచరించును. 


ఈ (ప్రబంధమునందలి ప్రధానవస్తువు స్వారోచిషమనువు పుట్టుక. మనువు 
కావలసినవాని కుండవలసిన లక్షణములల్పములైనవి కావు. అతండు వివిధ మహిత 
లక్షణోపేతుండై జగచ్చాసకత్వమున కర్షుందై యుండవలయును. వేద విద్యాప్రవీణుండు, 
కర్మనిష్టుండు, రాజనీతిచతురుండు, పరాక్రమసంపన్నుండు, వైరాగ్యశోభితుండు నైనవాండు 
కాని మనుత్వమున కర్పుఃడు కాంజాలండు. స్వారోచిష మనువు నందాలక్షణములన్నియు 
నున్నవి. అందుచేతనే అతండు తపస్సొనరించినపుడు విష్ణువు ప్రత్యక్షమై “సాలోక్యము 
తుదినిచ్చెద, నేలుమిల ద్వితీయమనువవీవై నయధర్మాలోల బుద్ధిం దిరముగ వేలుపులకుం 
దపసులకును విధికిం బ్రియముగాన్‌” అని నియోగించెనను విష్ణు వచనానుసారముగా నతం 
డట్లే పరిపాలనము సాగించెను. 


స్వారోచిష మనువున కుత్తమ మనులక్షణములెట్లు సంక్రమించెను. అతండు స్వరోచికిని 
వనదేవతకును బుట్టినవాండు. అందాతని దివ్యత్వము సువ్యక్తమే. స్వరోచి వరూధినికిని 
గంధర్వునకును బుట్టెను. వారిరువురును విలాస పరాయణులే. ఇంద్రియ నిగ్రహము వారిలో 
మృగ్యము. అట్టివారి సంతతి మనుత్వమున కెట్లర్హత సంపాదింపంగల్లెను? స్వరోచి జననమున 
నొక రహస్యమున్నది. అతండు మాయాప్రవరునికి వరూధిని యందు జన్మించెను. వరూధినికిం 


ఆహ్యాలజలీ 47 


దన్ను కలసినవాండు గంధర్వుండని తెలియదు. అతండు మొదట తన్ను దారి యడుగుటకై 
వచ్చి వలపించిన ప్రవరుడనియే ఆమె హృదయపూర్వకముగా భావించెను. ఆమె శారీరకముగా 
గంధర్వునితోడనే కూడినను మానసికముగా ప్రవరాఖ్యునే భావించుచుండెను. పెద్దన 
యీవిషయము నీ క్రింది సీసపద్యమున ప్రస్ఫుటము కావించినాండు. 


మున్ను విప్రాకారమునం గూడుచో శంకం 
గనుమూయంబంచె నాఖచరభర్త 
యవ్వరారోహయు నాసక్త గావున 
నిచ్చలో నటుసేయనియ్యకొనియె 
నా ప్రతిజ్ఞా పూర్తి యయ్యెం దనంత న 
వ్వనితకు రతి పారవశ్య పటిమ 
నపుడు తత్ర్రవర సమిద్ధ శిఖీ దీప్తి 
శాంబరీ మహిమచే సంగ్రహించి 


నట్టి గంధర్వమూర్తి సౌఖ్యానుభూతిం 

జలన మేదిన మానసాబ్దమున నిలువ 

వెలసెం దేజోమయంబైన వృద్ధి నట్టి 

మేటి గర్భంబు; నెలలు తొమ్మిదియు నిండె 4-3 


సంగమసమయమున నామె వేద విద్యాపారగుండు, అలేఖ్యతనూవిలాసుండు, 
నిత్యాగ్నిహోత్రి, జితేంద్రియుండునైన ప్రవరునే తలపోయుచుందెను. భావనామహిమచే 
నామెకాసంగమమునకు ఫలితముగా జనించిన సంతానమున గూఢముగా నా (ప్రవరాఖ్యుని 
గుణములన్నియుం (బ్రవేశించెనని చెప్పవచ్చును. అవి స్వరోచియందు గుప్తములై యుండి 
అతని సంతానమునందు వ్యక్తములయ్యెను. “అనిమేషస్థితి మాన్న్చె బిత్తరుపుం జూపు” అను 
పద్యమున పెద్దన మనుష్యుని భావించుటచే గీర్వాణ వధూటికి మానుషత్వము చూపట్టెనని 
యుక్రేక్షించి భావనామహిమను వ్యక్తము కావించెను. శారీరక బలముకంటె భావనాబలము 
వరీయముకదా! మజియుం దల్లిదండ్రుల గుణరూప విశేషములు వారి సంతానమునకు 
సంక్రమించుట సర్వసామాన్యమైన విషయము. ఒకప్పుడు తండ్రిగుణములు పుత్రునందుం 
గాక పౌత్రునందుప్రస్ఫుటము లగుటయుంగానిపించును. ఇట వరూధినీభావనాస్థితుందైన 
ప్రవరాఖ్యుని గుణరూప విశేషము లామె పౌత్రుండైన వ్యక్తి యందుంజొచ్చి, సహజసిద్ధములైన 
ధైర్య విక్రమాదులతోంగూడి యాతని మనువుగా రూపొందించెను. అవి లేనిచో నాతం 
డితరగుణము లెన్ని యున్నను మనుత్వమున కరుడు కాకపోయి యుండును. ఆ యర్హతను 
దానిని జేకూర్చిన పారంపర్యమును సూచించుటకై పెద్దన యితర వృత్తాంతములనుగూడ 
కావ్యమున వర్ణించినట్లు తోచుచున్నది. అతండు మనుచరిత్రమును వరూధినీ ప్రవరుల 
48 ఆజ్యలజలీ 


వృత్తాంతముతో నారంభించుట కిదికారణమని యనుకొన్నచో నందు వస్త్వైక్యమునకు భంగము 
లేదనియూహింపవచ్చును. 

కథాకథనమున పెద్దన ప్రదర్శించిన నేర్చు ప్రశంననీయముగానున్నది. 
అతండచ్చటచ్చట మూలమున లేని వర్ణనములు చొప్పించినను అవి కథా గమనమునకు 
ప్రతిబంధకములుగా లేవు. చతుర్థాశ్వాసారంభమునందలి వేట వర్ణనమే కొంచెమతి దీర్హముగా 
నున్నది. అతండు మనోరమకథను, ఇందీవరాక్షునికథను, విభావసికథను సంగ్రహముగా 
చెప్పివైచెను. కళావతి వృత్తాంతమున పుంజికస్థలాపారర్నుల శృంగారము నతండ నవసరముగా 
విస్తరించినట్లు గోచరించును. వరూధిని గర్భమును, స్వరోచి జనించి పెద్దయగుటను ఆతం 
డు మిక్కిలి సంక్షేపముగా చెప్పివైచెను. ఈ సందర్భమున నాతండు వర్ణనలచే కావ్యమును 
పెంచుట కవకాశమున్నది. కాని యతండు ప్రధానకథను దృష్టియందిడుకొని యా భాగమును 
సంగ్రహించినట్లు కన్పించును. ద్వితీయాశ్వాసమునందలి వరూధినీ ప్రవరాఖ్యుల సంభాషణ 
మునతండు నాటకమునవలె చుజుకుగను సరసముగను నడిపించెను. అట్లే ప్రసిద్ధవరులయు 
వరూధినీ మాయా(ప్రవరులయు సంభాషణలు రమ్యములుగా నున్నవి. 


మనుచరిత్రమున మాయాప్రవరుని గాంచి వరూధిని ప్రవరుందేయని భ్రాంతిచెందుట 
యందే కథయంతయు నాధారపడియున్నది. పెద్దన యాభ్రాంతిని, శాంబరీ వృత్తాంతమును 
కావ్యారంభమునందలి పద్యములలోనే కాక యచ్చటచ్చంటంగల వర్ణనలలోంగూడ ఎక్కువ 
సూచించెను. 
శ్రీ వక్షోజకురంగనాభమెదపై ంజెన్నాంద విశ్వంభరా 
దేవిన్‌ దత్మమలా సమీపమునం బ్రీతిన్నిల్సినాండోయనం 
గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిం దోంచురా 
జీవాక్షుండు కృతార్థుంజేయు శుభదృష్టిం గృష్టరాయాధిపున్‌ 1=1 
అను కావ్యాది పద్యమున విష్ణువు లక్ష్మిని కౌంగిలించుకొన్నప్పు డాతని యెదపై 
నంటుకొన్న లక్ష్మీవక్షోజ కస్తూరీ పంకమును జూచి సనందనాదు లాతండు లక్ష్మికి సమీపమున 
నింకొక భార్యయైన భూదేవినిగూడ నిల్చెనాయని భావించిన క్రమము వర్ణింపంబడినది. 


అంకముంజేరి శెలతనయా స్తన దుగ్గములానువేళ బా 
ల్యాంక విచేష్టందొండమున నవ్వలి చన్గబళింపంబోయి, యా 
వంక గుచంబుగాన కహి వల్లభహారము గాంచి వేమృణా 
ళాంకుర శంకనంటెడు గజాస్యునిం గొల్తు నభీష్టసిద్ధికిన్‌. 1-4 
అను వినాయక ప్రార్థనమున విఘ్నేశ్వరుడు పార్వతి చన్ను గుడుచుచు కుడివైపున 
నున్న స్తనమును గబళింపంబోయి యచ్చట నున్న పాపసరములను జూచి మృణాళాంకుర 


ములని భ్రాంతి వహించినట్లు వర్ణింపబడినది. ఈ రెండు పద్యములందలి భ్రాంతియు 
ఆహ్యాలజలీ 49 


కావ్యకథయందలి వరూధిని (భ్రాంతిని వ్యక్తము చేయుచున్నవి. ప్రవరాఖ్యుం డరిగినపిమ్మట 
వర్ణితమైన సంధ్యాకాల వర్ణనమందలి “ఉరుదరకుహ” రేత్యాది సీసములందలి భ్రాంతి 
పరంపరకూడ తరువాత వరూధిని గుటికానున్న (భ్రాంతిని ధ్వనింపంజేయు చున్నది. 
“ఉల్లమునందు నక్కటిక మూనుట (1-2 అనుపద్యమున శాంబరీ భిల్లుందైన శివుందర్జునుని 
పాశుపత దివ్యశరాఢ్యునిజేయుట గంధర్వకుమారుండవలంబించిన శాంబరీ మహిమను 
సూచించుచు రమ్యముగా నున్నది. 


వస్తురూప సన్నివేశ వర్ణనములందు పెద్దన కృతహస్తుండు. అతండు హిమాలయమున 
నేనుంగులు తొండములు సాంచి యందుగు చిగుళ్లకై నిక్కుటయు, వనదంశములు సెలవుల 
మూంగి నెటివెట్ట పెద్దపులులు పొదరిండ్ల గుజకలిడుటయు, సెలయేటి యిసుక లంకల 
వరాహములు మొత్తములై త్రవ్వి ముస్తెలెత్తుటయు, మనుబిళ్లు ఆ పడ్డలవలె వ్రేళ్లు వాబుటయు, 
నెలుగులు మధుకోశముల శిథిలములు కావింపంగా మక్షికలు చెదరి పాటుటయు 
సహజసుందరముగా వర్ణించెను. అతడా పర్వతమున గాంచిన ముఖ్యమైన చోట్లీ క్రింది 
పద్యమున రమణీయముగా వర్ణింపంబడినవి. అవి యన్నియు పురాణసిద్ధములైన కథా 
సన్నివేశములకు సంబంధించినవి. 


నిడుద పెన్నెజిగుంపు జడగట్ట సగరు ము 
మృనుమండు తపము గై కొనిన చోటు 
జరఠ కచ్చప కులేశ్వరు వెన్నుగానరా 
జగతికి మిన్నేజు దిగినచోటు 
పుచ్చడీక తనంబు పోంబెట్టి గిరికన్య 
పతిం గొల్వ నాయాసపడినచోటు 
వలరాచ రాచవాం డలికాక్షు కనువెచ్చం 
గరంగిన యల కనికరపుం జోటు 


తపసి యిల్లాండ్ర చెలువంబు తలంచి తలంచి 

మున్ను ముచ్చిచ్చును విరాళి గొన్నచోటు 

కనుపపులువేల్పుం బడవాలుం గన్నజోటు 

హర్షమునంజూచి ప్రవరాఖ్యుం డాత్మలోన 2-9 


ఇందొక్నక్క గాథకు సంబంధించిన రెండేసి సన్నివేశములు వర్ణింపంబడినవి. 
పుచ్చడీకతనము విడిచి గిరికన్య పతిని గొల్వనాయాసపడుట వరూధిని ప్రవరుని వలపించుటకై 
పడిన యాయాసమును, వలరాంజు శివుని కంటి మంటకెరయగుట ప్రవరుండామె వలపును 
దిరస్మరించి యామెకేకాక మన్మథునికిం గూడం బరాభవ మొనరించుటను చకంగా 
సూచించుచు నభిప్రాయ గర్భితములై యున్నవి. హిమవంతమునం బై నుండి యడుగుమోవం 
గ జేగురైన తటము కులిశధారాహతి పొలుపున నుండెనని భావించుట యద్భుతముగా నున్నది. 


50 


తావుల్‌ క్రేవలం జల్లు చెంగలువ కేదారంబు తీరంబునన్‌ 

మావుల్‌ క్రోవులు నల్లిబిల్లి గొను కాంతారంబునం దైందవ 

(గావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్చంబులన్‌ 

బూవుం దీవెల నొప్పు నొక్కభవనంబున్‌ గారుడోత్మీర్ణమున్‌ 2-22 


హిమవంతమున జటిల ద్రాక్షా గుళుచ్చములుండుట కవకాశము లేదు. కాని పెద్దన 
పెనుగొండలోనో, హంపిలోనో, చూచిన ద్రాక్షావల్లరులకచ్చట తావు కల్పించియుండును. 
పెద్దన వరూధిని నిట్లు వర్ణించెను. 


అతండావాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్‌ జనా 

న్విత మిచ్చోటని చేరంబోయి కనియె న్విద్యుల్లతా విగ్రహన్‌ 

శతపత్రేక్షణం జంచరీక చికురన్‌ జంద్రాస్యం జక్రస్తనిన్‌ 

నతనాఖిన్నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్‌ 2-25 


తృతీయాశ్వాసారంభమున వరూధిని, 


కమ్మని కుందనంబు కసుగందని మేనెలదేంటి దాంటులన్‌ 

బమ్మెర వోవం దోలుం దెగబారెండు వెండ్రుకలిందు బింబముం 

గిమ్మన నీదు మోము గిరిక్రేపులు మూంపులు కౌనుగానరా 

దమ్మక చెల్ల వాని వికచాంబకముల్‌ శతపత్ర జైత్రముల్‌ 3-6 

అని ప్రవరాఖ్యుని సౌందర్యముగూర్చి తలపోసెను. వరూధిని విద్యుల్లతా విగ్రహ. 

విద్యుల్లత కాంతి యధికమేగాని యది యస్థిరము చంచలము నైనట్టిది. ప్రవరాఖ్యుని మేను 
కమ్మని కుందనము. కుందనము కాంతి స్థిరమైనట్టిది. వరూధిని శతపత్రేక్షణ. ప్రవరుని 
కన్నులు శతపత్ర జైత్రములు. ఆమె చంచరీక చికుర; అతనివెండ్రుక లెలదేంటి దాటులను 
బమ్మెరవోంవదోలును. ఆమె చంద్రాస్య అతని మోము చంద్రబింబమును కిమ్మన నీదు. ఈ 
విధముగా నిరువురికిని సమముగానున్న యవయవములలో ప్రవరునిదే మీంది చేయిగా 
కనిపించుచున్నది. అందుచేతనే యతని గాంచినతోడనే వరూధిని మోహ పరవశురాలగుట 
సంభవించెను. ఈ విధముగా వారిరువురి సౌందర్యములందలి తారతమ్యమును బ్రదర్శించుటలో 
పెద్దన చాల కౌశలము ప్రకటించెను. 


శ్రేణుల్‌ గట్టినభో9_౦తరాళమునం బాటిన్‌బక్షు, లుష్టాంశు పా 
షాణవ్రాతము కోష్టమయ్యె, మృగతృష్ణా వార్డు లింకెన్‌, జపా 
శోణంబయ్యెంబతంగ బింబము, దిశాస్తోమంబు శోభాదరి 


దాణంబయ్యె, సరోజషండములు నిద్రాణంబులయ్యెం గడున్‌ 8=12 
ఆహ్యాలజలీ 51 


అనుపద్యము సంధ్యాకాలమును సహజముగా వర్ణించుచున్నది. ఇందలి పద 
ప్రయోగమును, నడకయు హృద్యములుగా నున్నవి. 


ఉరుదరీకుహర సుష్తోత్టశార్జూలముల్‌ 
రురవారి శోణిత శంకంద్రావ 
వన కుంజమధ్య శాద్వలచరన్మ లగపంక్తి 
దావపావకభీతి దల్లడిల్ల 
నాశ్రమాంతర భూరుహాగ్రముల్‌ మునికోటి 
బద్ధకాషాయ విభ్రాంతింజూడ 
ఘనసానుశ్చంగ శృంగాటకంబులంగాంచి 
యమరులు హేమాద్రియనుచు వ్రాలం 


గాసెంబేశలరుచిం గింశుక ప్రవాళ 

ఘుసృణకిసలయ కంకేళి కుసుమగుచ్చ 

బంధుజీవ జపారాగ బాంధవంబు 

లన్నగంబున జరఠారుణాతపములు 3-11 


అనుసీసము సంధ్యాకాంతి ప్రసరించుటవలన వేనిరూపమెట్లు మాజినో, యవి యెవరి 
మనముల నెట్టి భ్రాంతి కలిగించెనో, మనోహరముగా వర్ణించుచు కథా విన్యాసమున నెంతో 
ప్రాధాన్యముగల వరూధిని (భ్రాంతిని సూచించుచున్నది. ఈ సందర్భమున పెద్దన 
Gn) విహంగముంగన్న నెలుంగిచ్చుచును సారెకును సైకతంబులంగూడందారు” (3-16) 
అను పద్యమున సంజ బ్రియుబాసి వగచెందు చక్రవాకి చేష్టలను నిసర్గరమణీయముగా 
వర్ణించి వరూధిని విరహవేదనాతిశయము నన్యాపదేశముగా వ్యక్తముచేసి యున్నాండు. 


స్ఫుటసౌగంధికరాగ రక్తరుచియైంబూనెన్‌ జపాసన్నిధి 

సృటికంబట్లుదయా ద్రిగైరిక శిరస్థానసితిన్‌ జంద్రుండ 

చ్చాటువాయన్‌శుచి యయ్యెనౌం బ్రకృతినచ్చ్భుండైన సన్మార్గియె 
న్నంటికింగూటమి వంక గల్గువికృతిన్మగ్నుండుంగా నేర్చునే 3-24 


అనుపద్యమున చంద్రుండుదయించు నప్పుడించుక రక్తుందై తరువాత నిర్మలుం 
డయ్యెనను విషయమును పెద్దనయెంతో చమత్మారముగాంజెప్పి యర్ధాంతరన్యాసముచే 
ప్రవరాఖ్యుని సద్వర్తనమును వికృతి రాహిత్యమును నిపుణముగా సూచించి యున్నాడు. 


చతుర్జాశ్వాసమున పెద్దన అమూలకమైన స్వరోచివేటను విపులముగా వర్ణించెను. 
అందతండు మృగములవేటను, పక్షులవేటను దానెప్పుడో స్వయముగాం జూచినట్లు చక్కగా 


వివరించెను. “గూనివీంపుల దురగొణంగి తిట్టుచు నేంకుగబిచినట్టి కుక్కగండ్లనంగ” 
52 ఆహ్యాలజలీ 


పందివలలు మోచి పజిచిన మూతి నరవ మీసముంబోయ ముదుసళ్లు పెద్దన రాయలసీమ 
యందు నిత్యమును జూచుచుండెడి బోయల ప్రతిబింబములే. అతండు వేటనెపమున స్వరోచిని 
దూరముగాం గొనివచ్చి మనోరమ మొబనాలించుట కవకాశము కల్పించెను. స్వరోచికిని 
రాక్షసునికిని జరిగిన యుద్ధమునుగూడ నాతండు విశదముగా వర్ణించెను. రాక్షసుని బాధపడలేక 
కిరాతబలము పాజిపోవుచుండ స్వరోచి వారికి కావించిన ప్రబోధము భావగంభీరమై 
యుత్సాహజనకముగానున్నది. 


వివాహసందర్భమున మామయెదురేగి పెండ్లికొడుకును గొనివచ్చుట, మధుపర్మమొ 
సంగుట, కన్యాదానము, తెరపట్టుట, ముత్తెపుసేసలువోయుట, మంగళసూత్రము కట్టుట, 
హోమముచేయుట, సనెకల్‌ మట్టించుట, పెండ్లికివచ్చినవారును మామయుం బెడ్లికొాడుకునకుం 
గట్నములు కానుకలు నొసంగుట, తండ్రి పసుపునకై కూంతునకు గ్రామములిచ్చుట, 
ముత్తైదువుల సంభ్రమము మున్నగువానిని పెద్దన అనుభవ పూర్వకముగా వర్ణించెను. రాజు 
వివాహమునకై యేంనుగునెక్కి వెళ్లుసందర్భమున పురకాంతలాతనిం గాంచి పొందిన 
వికారములు సరసముగా వర్ణింపబడినవి. 


ఒకనేత్రాంబుజ మొక్కగల్ల మొక చన్నొయ్యారపున్‌లీల వీ 

ధికిందోంపన్‌ దలుపోరగానొక పురంధ్రీరత్నమీక్షించె రా 

జకిశోరంబుం దదీయలై వెలయు భాషాలక్ష్ములంజూచి త్యం 

బకభాగంబు మొఅంగి మైత్రికి శివాభాగంబ యేతెంచెనాన్‌ 5-69 


మున్నగు పద్యములు పెద్దనభావనా వైచిత్రిని, ప్రపంచపరిశీలనమును, పద్య రచనా 
పాటవమును చాటుచున్నవి. 


కళావతి తనవృత్తాంతమును స్వరోచికెతింగించు సందర్భమున తనతండ్రి 
తపమొనరించుచుండంగా భయపడి యింద్రుండు పుంజికస్థలను బంపెనని చెప్పుచు 
వసంతాగమమును వర్ణించెను. “చలిగాలి బొండుమల్లెల పరాగమురేంచి నిబిడంబుసేసె 
వెన్నెలరసంబు, వెన్నెలరసముబ్బి వెడలించె దీర్థికామంద సౌగంధిక మధునదంబు” అను 
పద్యమును ముక్తపదగ్రస్తాలంకారముతోంగూడి వసంత విలాసమును చక్కగా వెల్లడించుచున్నది. 
మనువు తపమొనరింపంగా విష్ణువు ప్రత్యక్ష మయ్యెను. ఆ సందర్భమున నతండు విష్ణువు 
దశావతారములను పదిపద్యములలో వర్ణించెను. తృతీయాశ్వాసమున వరూధిని చెలికత్తెలు 
కావించిన పుష్పాపచయము రగడలో వర్ణింపంబడినది. తరువాతి ప్రబంధకర్తలు పలువురిది 
చూచి పుష్పాపచయమునో జలక్రీడావిహారమునో వర్ణించునప్పుడు రగడలను వాడియుండిరి. 


పెద్దన పెక్కుచోట్ల వస్తువ్యక్తివర్ణనములకై సీసపద్యములను వాడియుండెను. 
ఆ పద్యములు వర్థ్యముల రూపురేఖలను గుణగణములను సమగ్రముగా విశదముచేయుచు 
కజ్యలజలీ 53 


పెద్దన లోకపరిశీలనమును, పాండితీ వైభవమును, వర్ణనకౌశలమును వ్యక్తము చేయుచున్నవి. 
సిద్దుండు(1-59) గార్హస్ట్రము(1-66) వీణవాయించుచున్న వరూధిని (2-27) ప్రవరుం 
డు(2-36) సంధ్య(3-17) కటిక చీకటి (3-19) మాయాప్రవరుండు(3-71) కపటభూసురా 
కారమున పూవులుకోయుచున్న గంధర్వుండు(3-88) ప్రథమ సురతము(3-116) క్రొవ్విన 
యేకలములు(4-17)సైంధవము(4-28) జాగిలములు(4-81) సూకరము(4-42) 
మనోరమను వెంటనంటెడురాక్షసుండు(4-37) ధైర్యగుణము(4-108) అసురభావమును 
బొందిన యిందీవరాక్షుండు(5-24) వెన్నెల(5-38) వసంతము(6-27) దేవాపికి కళావతి 
నిమ్మని యడుగవచ్చిన గంధర్వులు(6-44) ఏకలము(6-88) వనదేవత(6-96) మనువునకు 
ప్రత్యక్షమైన విష్ణువు(6-102) మున్నగు వస్తువులను వ్యక్తులను వర్ణించు సీసము లిందుకుం 
దార్మాణములు. 


విసుమానములుగాంగ వసతోడంబెనవెట్టి 
నెట్టెంబుగాంబ్రేవుం జుట్టినాండు 
బండికందెనచాయ బైసిమాలిన మేన 
మెదడు గందపురొంపిమెత్తినాండు 
కునఖంపుడాచేతి పునుక కప్పెర నిండం 
బ్రాణికోటులనల్లం బట్టినాండు 
కొకిబికివేసంపు గూనివీంపులమీదం 
మూండుపంగలయీటె మోపినాండు 


నిట్టతాడనంబొడవుచే నిక్కినాండు 

నిడుదకోజిల మిడిగ్రుడ్ల నెగడినాండు 

నరవరోత్తమ! నేంటి మూన్నాళ్ళనుండి 

యుసుటబుగొన వెంటందిరిగెడు నసురయొకండు 4-73 


అను పద్యము మనోరమను వెంటనంటెడు రాక్షసుని వికృత భీకరాకారమును 
బ్రత్యక్షముచేయుచు నైషధమునందలి కలిరాజు వర్ణనమును దలంపునకు దెచ్చుచున్నది. 


వల్లీమతల్లి లావణ్య సర్వస్వంబు 
విమలాంగరేఖ నావిర్భవింప 
మంజులమంజరీ మహితసౌభాగ్యంబు 
పరివృత్తకుచవృత్తింబరిణమింప 
బల్లవచ్చదచారు భావానుభావంబు 
మృదుహస్తలీల మూర్తీభవింప 
రమణీయ ముకుళ విభ్రమ భాగధేయంబు 
కరరుహస్ఫూర్తి సాక్షాత్మరింపం 


54 


జేసి మృగియె వహించు నక్షిద్వయంబు 

భాసురంబుగం దనయంకపాళిలోన 

మించుక్రొమ్మించు నుపమించు మెలంతయగుచు 

నిలుచునవ్వనదేవత నృపతింజూచి 6-76 


అను సీసము హరిణి వనదేవతగా మాటినప్పటి యాకారమును వర్ణించుచున్నది. 
లతలు,పూలగుత్తులు, పల్లవచ్చదములు, ముకుళములు, లేళ్లు అనునవి ప్రకృతిరూపిణియైన 
వనదేవతయాకృతియందలి ప్రధానద్రవ్యములు, అవి యే విధముగా స్తీ రూపిణియైన 
యామెయంగములుగాం బరిణమించినవో యిందు పెద్దన సొగసుగను కవిసమయాను 
గుణముగను వర్ణించియున్నాండు. అతండీవర్ణ్సనము గావించినను రూపమునందలి 
ప్రధానాంశములను విడువక దానిని పరితలకు సాక్షాత్మరింపంజేయుచుండును. 


ప్రబంధకవులెల్లరును శృంగారరసపరిపోషణమున కనువగు వస్తువులనే స్వీకరించిరి. 
పెద్దనయు మనుచరిత్రమున శృంగారరసమునే ప్రధానముగా పోషించెను. అది యందొకచో 
నాభాసరూపమునను, ఒకచో వియోగరూపమునను, ఒకచో సంభోగరూపమునను వైవిధ్యముం 
దాల్చి రెండుచోట్ల శాంతముతో సంఘర్షముకూడ పొందినది. వరూధిని 'యక్షతనయేందు 
జయంత వసంత కంతులన్‌ జక్కందనంబునన్‌ గెలువంజాలు, ప్రవరాఖ్యుని వలచి యాతడు 
“నాకరణుల్‌ దర్భలు నగ్నులుం బ్రియములైనట్లన్యముల్‌గా వొడల్‌ తిరమే చెప్పకుమిట్టి 
తుచ్చసుఖముల్‌ మీసాలపై దేనియిలని యెంత చెప్పుచున్నను వినక రతిసంరంభముతో 
నాతనిం గౌంగిలించి యధరమాసించెను. అతండామెను త్రోసివైచి యామెమేన జవ్వాది 
పసకదంబించు నొడలు కడుగుకొని వార్చి తనకుపాస్యుండైన గార్హపత్యాగ్ని యనుగ్రహమునం 
దనగ్భహము చేరెను. ఇచ్చట శృంగార మేకత్రమాత్ర నిష్టమగుటచే నాభాసత్వమును బొందినది. 
ఈ నందర్భమున శాంత శృంగారములకును ధర్మ కావువములకును, 
బ్రహ్మేంద్రియానందములకును గలిగిన సంఘర్షణము నాన్యతో దర్శనీయమై మనుచరిత్రను 
మను-చరిత్రగా నొనరింపంజూచినది. ప్రవరుండరిగిన వెనుక వరూధిని యాతనినట వెదకి 
యెందునుగానక వియోగసాగరమున నోలలాడినది. విరహదహనదాహమున దేహము తల్లడిల్ల 
నిట్టూర్పులు పుచ్చుచు వివిధ దశాంతరములొంది వేంగం జొచ్చినది. ఆమె వియోగవేదన 
కోర్వంజాలక చంద్రమన్మథ మలయమారుతముల నుపాలంభించినది. 


పాలం బుట్టినమాత్రాన మెలిగుణము 
నేండు నీకేల గల్లునో నీరజారి! 
నీటం బుట్టినవాండు గాండోటు వహ్ని 


గాల్చుచున్నాండు జగమెల్లం గరుణలేక 3-41 


చంద్రుడు పాలసముద్రమునం బుట్టియుం దనకపరిమిత వేదనాకరుండగుటచే నామె 
యిట్లాతని నిందించినది. మన్మథుడహంకారమున శివునిపై కరిగి యాతనికంటి కడింది 
మంటచే నడపొడ కానరాక తెగటారియు వానచేం గాలిన మోడు చిగుర్చు విధమున 
రతికన్నీటిచే మరల జీవింపంజాలెను. ఇది యంతయు రతీదేవి మంగళసూత్ర మహత్త్వమేయని 
యామె భావము. 


సాహంకారత శంకరుండలిగి నేత్రాగ్నిం బయింబంపినన్‌ 

స్వాహాకాముకుం డౌటచే నతండు గావంబోలు మోమోడి సం 

దేహంబేని రతీశ! నీవు మగుడం దేహంబుతో నుండు టె 

ట్లాహా! దైవము దోసకారులకె తోడైవచ్చు నెప్పట్టులన్‌ 3-47 


శివుడు మన్మథుని దహించుటకై యగ్నిని బంపంగా స్వాహాకాముకుండైన యతండు 
మన్మథుడు మరణించినచో దన ప్రణయవ్యాపారము సాగదని మోమోటపడి స్వార్థమునకై 
యతని గాల్బక విడిచియుండును. లేనిచో నాతడు మగుడదేహము దాల్బుటెట్లని 
యామెసందేహము. దైవమెప్పుడును దోసకారులకె తోడగుచుండునని యామె యాసందేహ 
మునుదీర్చుకొనెను. ఇచ్చటిభావవెంతో నరనమై యామె వేదనాతిశయమును 
సూచించుచున్నది. బ్రహ్మ పామునకు వాయువును దినుటకే రెండునాలుకలు సృజించెను. 
కాని యాగ్రహము విరహిజన దురితముచే పవనమును భక్షింప లేకుండెనని యామె 
విచారించినది. ఇచ్చట విరహశ్ళంగారము సమగ్ర సుందరముగా వర్ణింపంబడినది. 


గంధర్వుండు ప్రవరాకారముధరించి వంచనమై వరూధినితో భోగించెను. ఇచ్చటి 
శృంగారము సంభోగాత్మకము. కాని యిదియు నొకవిధముగా నాభాసమేయగుట 
సంభవించినది. గంధర్వకుమారుండు వరూధినిని బ్రేమించెను. వరూధిని ప్రవరుని 
బ్రేమించెనుగాని గంధర్వుని (బ్రేమింపలేదు. ఆమెకు గంధర్వుండాచరించిన వంచన తెలియదు. 
అందుచే ఆమె ప్రవరాఖ్యుని గూడినట్లే సంతోషించెను. తత్త్వము పరిశీలింప ననురాగ మిచ్చట 
కూడ నేకత్ర నిష్టమే. ఈ విషయము పాఠకులకు దెలియును. అందుచే నిట గావ్యస్థ 
పాత్రలదృష్టితోం జూచిన సంభోగశ్ళంగారమే యైనను పాఠకులపాలికాభాసమేయైనది. ఇది 
చాలా విచిత్రమైన సంఘటనము. 


స్వరోచి మొదట మనోరమను దరువాత విభావసీ కళావతులను వివాహమాడి వారితో 
పెక్కువందల సంవత్సరములు శృంగార క్రీడలనుభవించెను. బహునాయకరతివలె 
బహునాయికారతియు నాభాసమేయని కొందజు శంకింపవచ్చును. కాని యిచ్చట దానిని 
దక్షిణనాయకతాసూచకముగనే గ్రహింపవచ్చును. ఈ సందర్భమున శృంగారరసము పోషింపం 
బడినది. చెలికత్తెలు మనోరమాస్వరోచులను కేళీసదనమునంజేర్చి వెడలిన పిమ్మట స్వరోచి 
మనోరమను జెంతకుంజేర్చి కౌగిలించిన విషయమును పెద్దన యీ క్రింది సీసమున 
మనోహరముగా వర్ణించెను. 


56 


దట్టంబు నీకట్టినట్టి చెంగావికి 

బాగుగాదని కేలం బయటనిమిరె 
గోరంటొ గోళ్ళనిక్కువపుంగెంపో యని 

చెయిపట్టి నయమున సెజ్జంజేర్చె 
నగరు ధూపముచేత నయ్యో తనూవల్లి 

సెక సోకెనని యెదంజెయ్యివెట్టె 
మృగనాభికామకరికలం గప్రముమించె 

నని మూరు కొనుచుం జుంబన మొనర్చి 


హారమణులిటుసూపు నాయజుతనున్న 

హారమణులకుం గాంతినీడౌనొకావొ 

యనుచు నక్కునంగదియించు నానెపమునం 

గంపమునుబొందు సతిమేను గౌంగిలించె 6-8 


స్వరోచి మనోరమాదులతో వివిధ ప్రదేశములందువారు “తమకతమక ప్రియుండని 
తమకమెసంగ” నుప్ప్బొంగ పద్మినీ ప్రభావఘటితాన్న పానభూషావిశేషాది సామగ్రినిజెంది 
క్రీడించెను. 


తరువాత స్వరోచి హరిణాంగన ప్రార్ధన ననుసరించి దానిని గౌంగిలించెను. ఇచ్చట 
శృంగార ముభయనిష్టమయ్యుం దిర్యగ్గత మగుటచే నాభాసమువలెం గానిపించును. హరిణి 
వనదేవతగా మాటినపిమ్మట నది శృంగారమైనది. ఈ శృంగారము మనుసంభవమునకుం 
గారణమగుటచేం పరమధార్మికమై (ప్రకాశించినది. కళావతి తన వృత్తాంతమును 
జెప్పుసందర్భమున పారర్షి పుంజికస్థలతో మనోజుక్రీడా విపులైశ్వర్యములనుభవించుట 
వర్ణింపబడినది. ద్వితీయాశ్వాసమున వలెనే యిచట గూడ శాంత శృంగారములకు సంఘర్షణ 
జరిగినది. కాని ముని నిగ్రహహీనుండగుటచే శాంతమే వీంగిపోవలసి వచ్చినది. 


మనోరమ బూచివలెనున్న వాచంయముని మోము పట్టుకొనుటచే నతండు 
భగ్నానుసంధానుండై యామెను శపించుటయేగాక యామెను నాగబెత్తముతోం గొట్టెను. అంత 
చెలికత్తెలు నిందింప వారినిగూడ శపించెను. ఇట్లే బ్రహ్మమిత్రుండు వంచనచే నిందీవరాక్షుం 
డు తన దగ్గజ నాయుర్వేదము (గ్రహించుటెటతింగి యతని శపించెను. ఈ రెండు తావులందు 
శాంతమునకు రౌద్రముతో సంఘర్షణము సంభవించెను. ఇచ్చట రౌద్రమతిమాత్రమై 
శాంతమును గ్రిందుచేసినది. 


స్వరోచి రాక్షసునితో బోరు సందర్భమున వీరరౌద్రములు వర్ణింపం బడినవి. 
సమాగమమునకుం బూర్వము మనోరమ చెలికత్తెలకై విలపించు సందర్భమునను, 
రాక్షసానుగతయై యామె రక్షింపుండని మొఅవెట్టు సందర్భమునను కరుణమున్నది. 


వ్‌] 


ఇందీవరాక్షుండు గంధర్వుండుగా మాటిన సందర్భమునను, హరిణి వనదేవతగా మాలిన 
సందర్భమునను నద్భుతరసమును, దేవాపి పారర్షిని సంహరించు సందర్భమున 
బీభత్సరసమును గోచరించుచున్నవి. మనువు విష్ణువును గూర్చి తపమాచరించి యాతనివలన 
వరములు గాంచుటతోం గావ్యము ముగియుచున్నది. ఇచ్చట శాంతరసము పోషితమైనది. 
పెద్దన యా కాలము ప్రభావమునుబట్టి మనుచరిత్రమున ప్రధానముగా శృంగారమునే 
వర్ణించినను ఆరంభావసానములందు శాంతమున కఖండవిజయము (గ్రహించి తన 
కాలమర్యాద నతిక్రమింపంజాలెను. 


మనుచరిత్రమునకు లోకమున నఖండగౌరవమునావహించిన గుణవిశేషములలో 
నందలి పాత్రపోషణము ముఖ్యమైనది. ప్రవరాఖ్యుండెంత సౌందర్యవంతుండో యంత 
జితేంద్రియుండు. పెద్దన యీ విషయమును కావ్యారంభముననే చక్కగా సూచించినాడు 


వాని చక్కందనము వైరాగ్యమునం జేసి 

కాంక్షచేయు వారకామినులకు 

భోగబాహ్యమయ్యెం బూచిన సంపెంగ 

పొలుపు మధుకరాంగనలకుం బోలె. 1-52 


అతని కర్మపరాయణత్వమును, అతిథి సేవాసక్తిని, పితృభక్తిని, శిష్యానురక్తిని పెద్దన 
చాలనేర్చుతో వర్ణించెను. మనుచరిత్ర రచనానంతరము జితేంద్రియత్వమునకు శుకభీష్మాదుల 
కంటెంగూడ నాంధ్రులకు ప్రవరాఖ్యు(డే యెక్కువ యాదర్శప్రాయుండయ్యెనన్న పెద్దన యాతని 
పాత్రనెంత కౌశలముతో వర్ణించెనో వేజుగాం జెప్పనక్కరలేదు. “కలంచునే సతులమాయల్‌ 
ధీరచిత్తంబులన్‌” అనుటకాతండు పరమాదర్శము. వరూధిని సౌందర్యనిధానము. ఆమె 
యింద్రియానందమునే జీవితమునకు బరమావధిగాం దలంచెను. ఆమె యనురాగము 
నిర్మలమైనదే యయ్యు నిగ్రహరహితమైనది. అదియే యామె వంచిత యగుటకుం 
గారణమయ్యెను. గంధర్వకుమారుం డింద్రియలోలుడు. మోహపరవశుందడు. అతండు తనకుం 
దృష్టి కలిగినపిమ్మట వరూధినిని విడిచి వెడలిపోవుట క్రూరమనిపించును. “*క్రూరుండై చనియె” 
ననుమాట పెద్దన ప్రవరునిగూర్చికాక యీతనింగూర్చి యనవలసినది. కాని యా పరిస్థితులలో 
నాతండట్లు చేయక తప్పినది కాదు. స్వరోచి మహాపరాక్రమవంతుండును దయార్దహృదయుం 
డు నయ్యు నింద్రియాధీనుండు. హంసీ చక్రవాకులయు, హరిణము యొక్కయు వాక్యములు 
విన్నప్పుడాతండు తాత్మాలికముగా విరక్తుండయ్యును మరల లోలత్వమునే ప్రదర్శించెను. 
మనోరమ సౌందర్యవతి. ఆమెకు సఖుల యెడంగల ప్రేమ యపారమైనది. ఇందీవరాక్షుండు 
విజ్ఞానప్రియుండయ్యు నించుక ధూర్తుండు. ఆ ధూర్తతయే యతనికి రాక్షసత్వము కలిగించెను. 
మనువు మహానుభావుండు. జననాగతమైన పాపమేమైన నున్న నాతండు దానిని తపస్సుచేం 
బ్రక్షాళించి మనుత్వమును బొందంజాలెను. 


58 


పెద్దన తన కాలమునందలి ప్రజల మనఃప్రవృత్తులను ఆచార సంప్రదాయములను 
ఎడనెడ ప్రదర్శించుటేకాక తన కావ్యముద్వారా కొంత యుపదేశమును గూడ నందిచ్చుటకుం 
(బ్రయత్నించెను. మనోరమా స్వరోచుల వివాహమును వర్ణించు సందర్భమున నతండాకాలపు 
వైవాహికాచార సంప్రదాయములను జక్కగా సూచించెను. ఇందీవరాక్షుండు వరూధిని సోదరుం 
డని తెల్పి మేనటికపు పద్ధతిని బ్రకటించెను. బ్రహ్మమిత్రుని వృత్తాంతమువలనను, స్వరోచి 
విభావసీ కళావతుల నాయుర్వేదవిద్యాబలమున ననామయలగా నొనరించుటవలనను 
అతనికేకాక యాకాలపు ప్రజలకుంగూడ నాయుర్వేదము నెడంగల విశ్వాసము 
వ్యక్తమగుచున్నది. ఇందీవరాక్ష్టుండు తన నగరమును వర్ణించుచు “వ్రభిన్న 
గజఘోటచ్చన్నగహనాపణములన్నిగనిగద్యుతి రవిన్నగు మణిప్రకరమున్న గరిమం బేరెన్నం 
గల యంగడుల వన్నెగని సంపదల....ఒప్పుద”వని చెప్పియుండెను. ఆ కాలమున 
విజయనగరపు టంగడులలో సూర్యుని గేలిసేయు కాంతిగల మణులు విక్రయింపబడుట 
పెద్దన దీనిచే సూచించెనని భావింపవచ్చును. న్వరోచికి శాకునికుండెరింగించిన 
విషయమునుబట్టి యప్పుడు శకునములయెడను నిమిత్తములయెడను గల నమ్మకము వెల్లడి 
యగుచున్నది. ఇందీవరాక్షుండు తనకాయుర్వేదము బోధింపుమని యడిగినప్పుడు 
(బ్రహ్మమిత్రుడు. 


నటవిట గాయక గణికా 

కుటిల వచస్సీధురసముం గ్రోలెడు చెవికిం 

గటువీశాస్త్రము; వలది 

చ్చట నిను జదివింపకున్న జరుగదె మాకున్‌ 5-9 


అని యాతని నిరాకరించెను. అట్లే గంధర్వులతో దేవాపి పారునికడకరిగి కళావతిని 
దనకిమ్మని యడిగినప్పుడతండు వారి వేషములు చూచి జుగుప్స్పనొంది మనమునం గడు 
నసహ్యించుకొనుచు 
ఆహా ధన్యుండ నైతి, మద్విమల వంశాచార విద్యా తప 
శ్రీహోమాదులు నేండుగాం దుది ఫలించెన్‌ నాగవాసంబు మ 
ద్లేహక్షోణికి బిడ్డ వేండుటకు నేతేంగాంచుటన్‌; బ్రాహ్యమిం 
కోహోచాలుం, బొకాలిపోయెదరా పోరో నోటి క్రొవ్వేటికిన్‌ 6-45 


అని వారిని నిందాపూర్వకముగాం దిరస్మరించెను. దీనినిబట్టి నటవిట గాయకాదుల 
యెడను తత్సదృశులయెడను ఆ కాలమువారికింగల యనాదర భావము వెల్లడి యగుచున్నది. 
ఆ కాలము భోగ ప్రధానమైనట్టిది. స్వరోచి భోగలాలసత్వమునుబట్టియు, వరూధిని 
ప్రవరాఖ్యునితోం దెల్పిన మాటలను బట్టియు నీ విషయము నూహింపవచ్చును. ప్రవరుండు 
ఆజ్యం) 59 


తన కోరికను నిరాకరించిన పిమ్మటంగూడ నామె 'వెలివెట్టిరే బాడబులు పరాశరుంబట్టి 
దాశకన్నాకేళి తప్పుచేసి” అను హేతువాదమును జూపి యాతని నాడంబజుప యత్నించుటయు, 
పెద్దన “తరుణిననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖ వ్యధాభర వివశాంగి నంగభవుబారికి 
నగ్గముచేసి క్రూరుండైయరిగె మహీసురాధముడహంకృతితో”నని వరూధినియెడ సానుభూతిని 
ప్రకటించుటయు, భోగపరాయణత యప్పుడంత దోషముగాం బరిగణింపడకుండెనేమో యను 
ననుమానమును గలిగించును. ప్రవరునివంటి బుద్ధిమంతులు కొందటు “తుచ్చ సుఖముల్‌ 
మీసాలపై తేనియాలనియు, నింద్రియవశగతి బ్రహ్మానందాది రాజ్య పదవీచ్యుతి కలిగించు’ 
ననియు భావించుచు భోగపరాయణతను ప్రతిఘటించుచుండిరనియు నీ కావ్యమువల్ల తేట 
తెల్లమగుచున్నది. షష్టాశ్వాసము నందలి హంసీచక్రవాకులయు, హరిణము యొక్కయు పల్ములీ 
విషయమును బలపజిచుచున్నవి. స్వరోచి మితిమీరిన విషయలోలతచే తిర్యక్కులకుంగూడ 
పరిహాసపాత్రుండయ్యెను. గంధర్వకుమారుండు వరూధినిని విడిచి వెడలి పోవునప్పుడు 


ఎవ్వండు మీందెజబుంగక యథేచ్చ సుఖైకరతిం జరింపంగా 

నవ్వల వంశహాని వ్రతహాని యశోధనహాని పుట్టుదా 

నవ్వెడ నమ్మనుష్యపశు వయ్యవివేకి చెడున్‌ జగంబున 

న్నవ్వంగంబాలు రౌరవమునంబడబాలును నిందపాలునై 3-135 


అని మితిమీజిన భోగేచ్చను తెగడి పల్మెను. అది నిజమే కాని యామాటలా గంధర్వుని 
నోటరావలసినవికావు. వీనిని జదువుచున్నప్పుడు రూపతేజములతోపాటా గంధర్వుని బుద్ధియు 
ప్రవరావేశితమయ్యెనా యనిపించును. లేనిచో నెటింగి వరూధినియెడ నాతండటుల వర్తించుటకు 
సాహసించి యుండండు. అతనినోట వెలువడి యా నీతి సగమువిలువ కోల్పోయినది. 
వరూధినీ (ప్రవరాఖ్యుల కథలో పెద్దన భోగలాలసతోంగూడిన విషయపరాయణత కవమాన 
తిరస్మారములను విషయపరాజ్ముఖమైన ధార్మిక ప్రవృత్తికి విజయమును భగవదనుగ్రహమును 
ఫలములుగా నలవడునని నిరూపించెను. దానజపాగ్నిహోత్రపరతంటత్రు(డై పరదారధనాదులం 
గోరక భగవత్పదాంబుజ ధ్యానమునంగాలము పుచ్చు ప్రవరునికి పావకుండు సన్నిహితుండై 
యీవ్సితార్థ(ప్రాప్తిం గలిగించుటయుం గామాంధయై కంటి కింపుగాంగనిపించిన 
యాగంతుకునిపైC బడంగోరిన వరూధిని విఫలమనోరథయై విలపింపవలసివచ్చుటయు 
నిందుకు నిదర్శనములు. 

బూచివంటి వాచంయమి మనోరమను ఆమె సఖులను శపించుటేకాక మనోరమను 
నాగబెత్తముతోం గొట్టెను. నిజమునకాతని తపస్సు శాపప్రయోజనకరమే యయ్యెను. 
బ్రహ్మమిత్రుండిందీవరాక్షుని మొదట నిందించి తరువాత నతని వంచన యెటింగి శపించెను. 
పారర్షి కళావతి నడుగవచ్చిన గంధర్వులను గోపవశుండై “ముక్కుడిస్సిన పసరము క్రియం 


60 ఆహ్యలజలీ 


గెరలి” తిట్టెను. ఫలితమేమన సంయమి సుగుడి కాకుండం బోయెను. బ్రహ్మమిత్రుండు 
వంచితుండయ్యెను. పారర్షి ప్రాణములే కోల్పోయెను. హద్దుమీటిన యా(గ్రహమును 
బరనిందయు పెద్దలకైన పతనకారణములే యగుననుటకీవృత్తాంతములు నిదర్శనములు. 
మనోరమయుం దత్సఖులను ఇందీవరాక్షుండును బాల్య చాపల్యముననైననేమి మదాంధ్యమున 
నైననేమి గురుతిరస్మారముకావించి, దానికి ఫలితముగాం దీవ్రములైన శాపములకు గుతియె 
యిడుమల గుడిచిరి. పారర్షి నిగ్రహరాహిత్యముచే నతని కథలో శాంతముకంటె శృంగారముదే 
పైచేయి యగుట సంభవించెను. పెద్దన కపరిణతమైన సన్యాసముపైకన్న పరిణతమైన 
గార్హస్థ్రముపైనే మన్నన మిన్న. “కెలంకుల నున్న తంగెటి జున్నుగ్భహమేధథి” యను సీసమున 
“భూసురోత్తమ గార్షస్థ్వమునకు సరియె యని యాతండాయభిమానమును వాచ్యము 
చేసియుండెను. ఆశ్రమమేదైన నేమి? ఆత్మశుద్దియుందవలయును. 

పెద్దన అపారమైన కవితాప్రతిభతోపాటు నిరుపమానమైన పాండిత్యమును 
అసాధారణమైన లోకానుభవమును గలిగిన మహాకవి. మాయాఫ్రవరునింజూడగనే వరూధినికిం 
గల్గిన భావముల నాతందద్భుతముగ వర్ణించెను. 


తొలుందొల్తవానిం గన్నులం గాంచినప్పుడ 
పల్లవాధర గుండె జల్లుమనియె 
నటరెండు మూండంజం లరుగు నప్పుడకాళ్ల 
బంకజాక్షికిం దొట్రుపాటు గదిరె 
దడాయంగంజనునప్పుడ ముఖాంబుజంబునం 
గంబుకంధరకు దైన్యంబు దోంచెం 
గదిసి నిల్చినయష్ట కనుదోయి జెప్పల 
లఅలనకు మిగుల జంచలత బెరసెం 
గటకటా! యనునపుడ గద్గదికవాడమెం 
జెజింగు పట్టినయపుడ లేం జెమటగ్రమ్మె 
సొలసి మాటాడనుంకింపందలంచి మోముం 
దేరకొని చూచునపుడ కన్నీరు వొడమె 3-91 


ఇందు జరుగంబోవుచున్న వంచనకు ఫలముగాం దెలియకుండనే యామెకుం గలిగిన 
వికారములను శృంగారభావములుగా దోచుంనట్లు వర్ణించి కవి చూపిన నేర్చనన్యసామాన్యమై 
యలరారుచున్నది. “రవిబింబపతన దీర్ణపయోధి గర్భనిర్ణత శేషఫణిఫణారత్నరుచియొ (8-17)” 
“అటంజనికాంచె భూమిసురుం డంబరచుంబి శిరస్సరజ్ఞరీ పటలముహుర్ముహుర్లురదభంగ 
తరంగ మృదంగ నిస్స్వనస్ఫుట నటనానురూప పరిఫుల్ల కలాపకలాపిజాలమున్‌ (2-3 
మున్నగు వర్ణనాత్మకములైన పద్యములందు సమాసజటిలమైనరచన సాగించినను అతండు 
ఆజ్యలటీ గః 


సంభాషణ సందర్భములందలంతియలంతి మాటలతోంగూడిన సులభసుందరమైన శైలిని 
గూడం బ్రదర్శించి యుండెను. వరూధినీ (ప్రవరాఖ్యుల సంభాషణమిందుకు నిదర్శనము. 
అతండలంకారములందు ప్రీతి కనంబజచినను అవియెచ్చటను ప్రయత్న ప్రయుక్తములుగను 
కృతకములుగను గోచరింపవు. అతండు రూపకోపమోశ్రేక్షార్ధాంతరన్యాసములను విరివిగా 
వాడియుండెను. 


ప్రబల భల్లుక నఖభల్ల భయదమథన 

శిథిలమధుకో శవిసర విశీర్ణ మక్షి 

కాంతరాంతర దంతురితాతపమునం 

బుడమి తిలతండుల న్యాయమున వెలుంగ 2-7 


అనునదాతని శబ్దాలంకార ప్రయోగ ప్రావీణ్యమునకును ప్రకృతి పరిశీలనమునకును 
నిదర్శనము. చతుర్జాశ్వాసమున స్వరోచిరాక్షసుల యుద్ధమునువర్ణించు సందర్భమునందు 
పెద్దన వృత్తవైవిధ్యమును శబ్దాలంకార ప్రీతిని బ్రదర్శించెను. 


పలాశి డాసి రాజుంజూచి పల్మెనోరి నోరికీ 

పొలానంబెన్సొలాన లేకపోవ నీవు దోంచితౌ 

బలా! బలాలితోడం బాలబట్టిబిట్టు చుట్టినిన్‌ 

హళాహళిన్‌ హలా హలాభ యౌ బుభుక్షం దీర్చెదన్‌ 4-98 


అనుపద్యమతని యనుప్రాసరచనావైచక్షణ్యమును దేటతెల్లము కావించుచున్నది, 
ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమారతకు (గ్రౌంచాచల రాజమయ్యె “1-11 అను 
పాదము నందలి'కుమారతకు అనుప్రయోగము శ్లిష్టమై గంభీరమైన యర్థము నొసంగుచున్నది. 
తొలుందొల్తం గమలమిత్రుని వంకరూపౌట దక్షాధ్వరధ్వంసి తన్నుగనుటి” 3-37 
“అపరిమితానురాగసుమనోలసయై చిగురాకు(జేతులం దపసిని గౌంగిలించె వనితా యిదె 
రంభ” 3-77 ఇత్యాది పద్యములు సులభమును సుందరమునైన శ్లేషను బ్రకటించుచున్నవి. 


ఆమందిడి యతండరిగిన 
భూమీసురుండరిగెం దుహిన భూధరశృ్ళంగ 
శ్యామల కోమలకానన 
హేమాఢ్య దరీ ర్ఫురీనిరీక్షాపేక్షన్‌ 1-79 
అను కందమునందలి ప్రాస్వదీర్ణాక్లరముల ప్రయోగము హిమవంతమునందలి 
నిమ్నోన్నతములను స్ఫురింపజేయుచున్నది. 
62 


ఇంతలు కన్నులుండం దెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర! యే 
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్మరించు లా 

గింతయ కాక నీవెజుంగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ 

కింత భయంబులేకడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్‌ 1-41 


అను వద్యము సులభవదములతోంగూడి గంభీరమైన వ్యంగ్యార్భ్థ మును 
సూచించుచున్నది. 


మృగమద సౌరభ విభవ 

ద్విగుణిత ఘన సారసాంద్రవీటీ గంధ 

స్థగితేతర పరిమళమై 

మగువపొలుపు తెలుపు నొక్కమారుతమొలసెన్‌ 2-24 


అను పద్యము పెద్దన లోకానుభవమును జాటుచున్నది. 


వాలారుంగొనగోళ్ళ నీవలసతన్‌ వాయించుచో నాటకున్‌ 

మేళంబైన విపంచి నిన్న మొదలున్‌ నీ వంటమింజేసి యా 

యాలాపంబె యవేళంబాడుచుం ప్రభాతాయాతవాతాహతా 

లోల త్తంత్రుల మేళవింపంగదవే లోలాక్షి దేశాక్తికిన్‌ 3-57 


అని చెలికత్తెలు వరూధినితో నాటరాగమునకు మేళవింపుమని కోరుట పెద్దన 
సంగీతశాస్త్ర పాండి త్యమును, ఆయారాగముల కాలానుకూల్య వరిజ్ఞానమును 
బ్రకటించుచున్నది. “అల్లసానివాని యల్లిక జిగిబిగి” యను నభియుక్తోక్తి సత్యశోభితమైనది. 
పద్యముల కూర్పులో నాతండు (ప్రదర్శించుకౌశల మనన్య సాధ్యమని చెప్పవచ్చును. 


చకితైణాహుతిదావ, మావళిత పుచ్చ స్వల్పగచ్చత్తర 

క్షుక, మద్రిగ్రహయాళు భల్లుకము, వక్షోభాగ నిక్షి ప్తడిం 
భకవల్గత్‌ప్లవగీకదంబము, ప్రదాంభః ప్రోల్టిత క్రోడనా 

యకమాభీల ముఖద్విపిస్థ పుటితం బయ్యెన్వనంబత్తలిన్‌ 4-38 


బహురత్నద్యుతి మేదురోదర దరీభాగం బులంబొల్పు 2-45 


మున్నగు పద్యములాతని యల్లిక బిగువునకు నిదర్శనములు. అతండందందు రచించిన 
దీర్ధవచనములతని పాండిత్యమునకును, శబ్దాలంకారట్రీతికిని, లోకానుభవమునకును. బ్రకృతి 
పరిశీలనకును దార్మాణములుగా నున్నవి. సిద్ధుండు ప్రవరునికిం దెల్పిన యాయాపర్వతము 
లందలి విశేషముల వర్ణనము(1-78) పెద్దన సమాసఘటనాపాటవమును జాటుచున్నది. 
తృతీయాశ్వాసమునందలి వెన్నెల వర్ణనమును(3-28) చతుర్ధాశ్వాసమునందలి డేగలయు 


ఆహ్యాలజలి 63 


శ్వానములయు వర్ణనమును(4-27) అడవియందలి వివిధ ప్రదేశముల వర్ణనమును(4-37) 
వేట వర్ణనమును(4-60) యుద్ధవర్ణ్లనమును(4-116) అలతి యలంతి పదములతోడను 
వివిధములైన క్రియలతోడను, అనుప్రాసాద్యలంకారముల తోడను గూడి ప్రాఢసుందరములుగా 
నున్నవి. ఎడనెడనిట్టి ప్రాఢబంధముతోం గూడిన రచన కానిపించినను పెద్దనశైలి రాయలవా 
రన్నట్లు “శిరీషకుసుమపేశలసుధామయోక్తుల” కెల్లయె పరితలయుల్లములను బల్లవింపం 
జేయుచున్నది. అందుచేతనే సాధారణముగా నెవ్వరికవితను మెచ్చనికవి చౌడప్ప పెద్దనవలెం 
గృతిచెప్పిన బెద్దనవలొనని యాతని మనసారం బ్రశంసించి యున్నాడు. 
శకి శని శకి 


64 


రుక్కుతత్మునాత్యు ముట్టుకలయకు 


సారిజాతాసహరణనం 


ఆం(ధ్రప్రబంధములలో పరిమాణమున చిన్నద య్యును రసపరీమళములచే 
నాంధ్రరసికులమైమజపించు కావ్యమందారము పారిజాతాపహరణము. దీనిని రచించినవాం 
డు నందితిమ్మన. పారిజాతాపహరణకావ్యము చివరనితండు దన్ను గూర్చి వ్రాసికొన్న సీసమును 
బట్టి యితండు కౌశిక గోత్రుండనియు, ఆపస్తంబ సూత్రుండనియు, నాజువేలనియోగి 
యనియు, తిమ్మాంబాసింగామాత్యుల కుమారుండనియు, సకలవిద్యావివేక చతురుండైన 
మలయమారుత కవికి మేనల్లుండనియు, శివపరాధీనమతియనియు, నఘోరశివగురుళశిష్యుం 
దనియు, కృష్ణరాయక్షితీశ కరుణా సమాలబ్ధి భఘనచతురంతయాన మహాగ్రవోర 
సన్మానయుతుండనియు తెలియుచున్నది. కృష్ణరాయల తండ్రియైన నరసనాయకునికి 
వరాహపురాణము నంకితము చేసిన నందిమల్లయ ఘంటసింగనలను జంటకవులలో రెండవ 
వాందైన ఘంటసింగనకు మలయమారుతకవి యను ప్రఖ్యాతికలదు. నందితిమ్మన యతనికి 
మెనల్లుండు. వీరిరువురును అఘోరశివగురుని శిష్యులే. బహుశః సింగన వార్ధక్యమునను 
తిమ్మన యౌవనమునను, అతనికి శిష్యులై యుందురు. మేనమామకును మేనల్లునికిని 
వయస్సున నిరువది యిరువదై దేండ్లకంటె నెక్కువ వ్యత్యాసముండియుండదు. మేనమామ 
సాహాయ్యముననే యాతండు రాయల యాస్థానమునంజేరి తరువాత నష్టదిగ్గజకవులలో నొకం 
డుగా ప్రశస్తికెక్నియుండెను. అతండు చిన్నాదేవితోడనో తిరుమలదేవితోనో అరణముగా వచ్చిన 
కవియని లోకమున ప్రతీతికలదు. చిన్నాదేవి వేశ్యయగుటచేతను, తిరుమలదేవి కర్ణాటకుం 
డైన మైసూరురాజు తనయ యగుటచేతను అతండు వారిరువురిలో నెవరితోంగాని 
యరణపుకవిగా వచ్చెనని తలంచుట కవకాశము లేదని ఆంధ్రకవితరంగిణి చెప్పుచున్నది. 
అరణపుకవి కాకపోయినను వారాతని నెక్కువగా నాదరించి గౌరవభావముతో చూచుచుండిరని 
తలంపవచ్చును. 


నందితిమ్మన కాలమును గూర్చి నిశ్చయముగా చెప్పుటకాధారములులేవు. కృష్ణరాయల 
మరణకాలము వణకు నాతండాతని యాస్థానమునే యలంకరించి యుండును. రాయల 
మరణానంతరమతండెంత కాలమెట్లు జీవించెనో తెలియదు. యుద్ధయాత్రలలోం గూడ నతం 
డు రాయలవారితో నుండెడివాండని చెప్పుదురు. రాయలవారు 1522వ సంవత్సరమున 
గయలో వేయించిన విజయ శాసనమునకు కర్త నందితిమ్మనయే. పారిజాతాపహరణ 
ద్వితీయాశ్వాసాంతమునంగల “తిరుమలదేవీవల్లభ, కరుణామయహృదయ, రాజకంరీరవ, 


ఆహ్యాలజలి 65 


యీశ్వరనరసభూపురందర, వరనందన బాసదప్ప వరగండాంకా!” యనుకందపద్య మా 
శాసనమందు కూడ కనంబడుచున్నది. రాయలవారి కళింగవిజయము 1519వ సంవత్సరము 
ఆగస్టునెలలో పూర్తియెనది. ఆ విజయమును తిమ్మన పారిజాతాపహరణమున పూర్తిగా వర్ణింపని 
కారణమున నతండు 1519వ సంవత్సరమునకు పూర్వమే ఆ కావ్యమును రచించి యుండునని 
విమర్శకులభిప్రాయపడుచున్నారు. దీనినిబట్టి మనుచరిత్రకంటె నిదియే ముందు రచింపం 
బడి యున్నట్లు తోంచుచున్నది. అయినను ప్రథమప్రబంధమను గౌరవము మనుచరిత్రకే 
దక్కినది. రాయలు పెద్దనను వలెనే తిమ్మనను కూడ న(గహారాది దానములచే 
సత్మరించియుండెను. కృష్ణరాయక్షితీశ కరుణాసమాలబ్ధి చతురంతయాన మహా[గ్రహార 
సన్మానయుతుండనని యతండే చెప్పుకొనియుండెను. 


నందితిమ్మనకు ముక్కుతిమ్మన యను పేరే లోకమున బహుళ వ్యాప్తినందియున్నది. 
అందుకాతని ముక్కు పెద్దదిగా నుండుటయే కారణమని చెప్పుదురు. వసుచరిత్రయందలి 
ద్వితీయాశ్వాసమున నర్మసచివుండు నాయికయైన గిరిక ముక్కు నీక్రింది పద్యమున వర్ణించెను. 


నానాసూన వితాన వాసనల నానందించు సారంగమే 
లా నన్నాల్లదటంచు గంధఫలి బల్మాకం దపంబంది యో 
షా నాసాకృతి దాల్చె సర్వసుమనస్సౌరభ్యసంవాసియై 
పూనెం బ్రక్షణమాలికామధుకరీ పుంజంబు లిర్వంకలన్‌ 


ఇందలి భావము చమత్మారముతోంగూడి యత్యంత రమణీయముగా నున్నది. 
ఇదివసుచరిత్ర కర్తయెన భట్టుమూర్తి రచించినది కాదనియు, తిమ్మన రచింపంగా భట్టుమూర్తి 
యందలి భావసౌందర్యమున కలరి కొంత మూల్యమిచ్చి తిమ్మన దగ్గబ దానిని విలిచి తన 
గంథమున వేసికొనెననియు, నప్పటినుండియు నందితిమ్మనకు ముక్కుతిమ్మన యను 
ప్రచారము కలిగెననియు చెప్పు నైతిహ్య మొకటున్నది. కాని యిదియంత విశ్వాసపాత్రముగా 
లేదు. విచిత్రకల్పనా ధురీణుందైన భట్టుమూర్తి యింతకంటెను రమ్యతరములైన కల్పనలతోం 
గూడిన పద్యములెన్నో వ్రాసియున్నాండు. తిమ్మననుండి యాతండీపద్యమును కొనవలసిన 
యక్నజణ యేమాత్రమునులేదు. ముక్కు తిమ్మనయను పేరు విన్న పిమ్మట దానికేదో కారణము 
చెప్పవలెనని యెవ్వరో యీకథ కల్పించి యుందురు. రాయలకొలువున తిమ్మన నామధారులుం 
(తిమ్మరుసు, వాకిటికావలితిమ్మన, తిమ్మకవి) ముగ్గురుండెడి వారనియు, మిగిలిన యిరువురి 
నుంది పృథక్కరించుటకై పెద్దముక్కు గల తిమ్మనను ముక్కుతిమ్మనయను పేరుతో నప్పుడుపిల్బు 
చుండెడివారనియు కొందటు చెప్పు కారణము యుక్తియుక్తముగా నున్నది. అంగముల 
ప్రత్యేకతను బట్టి వ్యక్తులకు పేరుపెట్టు నాచార మిప్పటికి కూడ నాంధ్రదేశమున కానవచ్చుచునే 
యున్నది. 
66 


తిమ్మన రచించినకావ్యము పారిజాతాపహరణ మొక్కటే యిప్పుడుంలభ్యమగుచున్నది. 
అతండు వాణీవిలాసమను పేరనింకొక కావ్యమును కూడ వ్రాసినట్లు కూచిమంచి 
వేంకటరాయకవి రచించిన కవి మనోరంజని యనుపేరుగల అప్పకవీయ విమర్శ వలన 
తెలియుచున్నది. అది యిప్పుడు లభించుటలేదు. అందుచేనది యెంతవజకు సత్యమోచెప్పం 
జాలము. 


సాధారణముగా పెక్కుప్రబంధముల అవతారికలందు కృతిపతి కృతికర్త నాహ్వానించి 
యాతని నేదైన ప్రబంధము రచింపుమని కర్పూరతాంబూల ప్రదానపూర్వకముగా నడిగినట్లును, 
ఆతండు గ్రంథము రచించి యభ్యుదయపరంపరాఖివృద్ధిగా నాతని కంకితము చేసినట్లును 
చెప్పంబడియుండును. పారిజాతాపహరణమున నట్టి సన్నివేశములేదు. కృత్యారంభమున 
నాశీర్వాదమైన వెంటనే తిమ్మన కృతిపతివంశమును వర్ణించి షస్ట్రంతముల తరువాత కథా 
ప్రారంభమొనరించెను. వేంకటేశ్వర శివ వినాయక లక్ష్మీ సరస్వతులతోపాటు చంద్రుడుకూడ 
కృష్ణరాయలను దయతో: జూచుంగాకయని యాతండీ క్రింది పద్యమును వ్రాసెను. 


వలిమలయల్లువాండు తలవాక ధరించిన పూవుగుత్తి, లు! 
ల్పులగమిజీవగల్ది, యుడివోవని చల్వలటెంకి, వెన్నెలల్‌ 
మొలచిన పాదు, పాల్కడలి ముద్దులపట్టి, నృసింహ కృష్ణరా 
యలంగరుణారసంబు నిను పారెడి చూపులంజూచుంగావుతన్‌ 


ఇతర కావ్యములలో నిట్లు కృత్యాది పద్యములలో చంద్రుని పేర్కొను నాచారము 
కానరాదు. కాని కృతిపతి వంశమునకు మూలపురుషుడు చంద్రుండే యగుటచే కాంబోలు 
తిమ్మన యాతనింగూడ నిందు చేర్చినాండు. ఈ పద్యమొక విధముగా కృతిపతి వంశవర్ణనమున 
కుపక్రమముగా కూడ భావింపందగియున్నది. మజియు చంద్రునికిని శృంగార రసమునకును 
గల సంబంధముచే నీ పద్యము కావ్యమునందలి శృంగారరస ప్రాధాన్యమును సూచించుచున్నది. 
అట్లే యిందలి “తలవాంక ధరించిన పూవుగుత్తి” యను ప్రయోగము కావ్యవస్తువున 
ప్రాధాన్యము వహించు పారిజాతమును స్ఫురింపంజేయుచున్నది. 


పారిజాతాపహరణము నందలి కథ చాల స్వల్పమైనది. కృష్ణుండు నరకాసురుని 
జయించి యాతని యింటనుండిన యచ్చరల కులమునకు చెందిన పదియాబువేవురు 
లలనామణులను నారదుని పంపున వివాహమాడి వారితోడను, అష్టమహిషులతోడను 
క్రీడించుచు, సౌఖ్యాబ్ధి నోలలాడుచుండెను. అతండందతిని సమముగా చూచుచుండినను 
రుక్మిణీసత్యభామలను మన్నించి వారికధికముగా చనవునిచ్చుచుండెను. వారిరువురు నెవరికి 
వారే కులమును, రూపమును, మగని కూరిమియుంగలదాననని తలంచుచుండుటచే వారికి 
మనస్సులలో రవరవలు పొడమెను. ఒకప్పుడు కృష్ణుండు రుక్మిణి యింట నామెతో 


67 


జూదమాడుచు వినోదించుచుండ నారదుండచ్చటి కరుదెంచెను. కృష్ణుండు వనితలతో నాతని 
కెదురేగి యుచితసత్మారము లొనరించి యాతని రాకచేం దాను ధన్యుండనైతినని పలికెను. 
నారదుండాతని యవతారములు ప్రశంసించి తనతోందెచ్చిన పారిజాతపుష్పమును మిన్నేటి 
పసిండి నెత్తమ్మి చిగురుటాకునంబొదివి యాతని కిచ్చెను. కృష్ణుండు గ్రహించి దానిని 
రుక్కిణికిచ్చినచో సత్యభామ యేమనుకొనునో, సత్యభామకు పంపిన రుక్ళిణిని దేలిక 
చేసినట్లగునేమో యని కొంతతడవనుమానించి తానక్కడనుండుటచే నితరులకుం బంపుట 
దగదని నిశ్చయించి నారదుని కనుసన్నచే రుక్మిణి కిచ్చెను. రుక్మిణి దానిని జేకొని నారదునికి 
మొక్కి తన కొప్పునం జెజువుకొని వింత సోయగముతోం బ్రకాశించెను. 


నారదుండంత నా పారిజాతప్రసవము గుణగణములన్నియు వర్ణించి, సత్యభామ 
ప్రసంగముతెచ్చి “ఇన్ని దినములను హరి సవతులందటణిలో సత్యభామ కనుసన్న 
లంధ్రిమ్మరునని వినుచుందును. కాని నీ యెడంగల గౌరవమాతని కింకెచ్చటను గానరాదు. 
అతండనర్థ్యమైన దివ్య కుసుమోత్తమము నీకుంగాక మజివ్వరికైన నిచ్చెనా? చక్కనిదానను, 
ఎలజవ్వనిని, లోకమున పేరెక్కినదానను, పతి నాయెడ నెంతయు ననురక్తుండు అని సత్య 
నిక్కుచు విజ్ఞవీంగుచు నితరకాంతల లెక్క చేయదు. ఇప్పుడు నీ మహిమ చూచిన బోటులు 
విన్న వించినచో (స్తుక్కకుండునా? ఈ పుష్పము నీ థమ్మిల్లమున నొకయేండుండి పిమ్మట 
పారిజాత తరువు కడకరుగు”నని తెల్బెను. ఈ పల్ములను, అచట జరిగిన వృత్తాంతమును 
సఖులు పోయి వేజువేజుగా దేవేరులకు విన్నవించిరి. సత్యభామ తప్ప మిగిలిన వారందజు 
నేదో విధమున సరిపెట్టుకొని యూరకుండిరి. 


సత్యభామ తన శృంగారవనమున చంద్రకాంత వేదికపైం గూర్చుండి శౌరి గుణములు 
వర్ణించుచు దక్షిణాంసచూచుక నయనప్రకంపగుణసూచనలచే ప్రాణేశుండింకొక చపలాక్షిం 
గూడి తన్నొల్లని చెయ్దుములేమి చేసెనోయని యనుమానించుచుండ నొకచెలి యరుదెంచి 
నారదుండు రుక్మిణీ సౌధమున కరుదెంచి యొక దివ్యకుసుమమును కృష్ణుంనికొసంగుటయు, 
కృష్ణుండు దానిని రుక్మిణికిచ్చుటయు, దానినామె ధరింపంగనే యామెకు వింతచెలువము 
కలుగుటయు, తోడి భామినులు మచ్చరము వీడి యామెను భజించుటయు, నారదుం 
డహంకారమున విజ్ఞివీంగు సత్య గరువమింక చెల్లదని పల్ముటయు నామె కెటింగించెను. ఆ 
మాటలు వినంగనే సత్యభామ వేటు వడ్డ యురగాంగనవలె కోపించి కృష్ణుడు రుక్మిణి పైం 
గల (ప్రమయేమియుం గనంబడనీక తనయెడ బూటకపు (పేమ చూపుచు మోసగించెనని 
వగచెంది కోపసదనమునకరిగి సంతాపము పొందుచుండెను. 


కృష్ణుడు సత్యచెలికత్తె జరిగిన సంగతియంతయు నేమెమికల్పనలు చేర్చి చెప్పెనోయని 
తలంచి ప్రద్యుమ్నుని నారదునికడ నుంచి సత్య సౌధమున కరిగెను. అలబలములేక 
చిన్నవోయియున్న నగరెల్లచూచి యతండనుమానించుచు కోపగ్భహమున కరిగి యొక కాంత 
68 ఆహ్యలజలీ 


తాళవృంతముతో నామెకు విసరుచుండ దానిని తానుగైకొని విసరుచుండెను. పారిజాత 
వాసనలు వింతగొలుపంగా సత్యభామ ముసుంగుతీసి విసరుచున్న కృష్ణునింజూచి మరల 
ముసుంగు పెట్టుకొని లోలో కుమారిలుచుండెను. కృష్ణుండామెను పలువిధముల 
ననునయించుటకు ప్రయత్నించి, యామె కోపము తీర్చుటకు మార్గము గానక, 'తత్పదద్వయీ 
పాటలకాంతి మౌళిమణిపంక్తికి వన్నియవెట్టి నామెకు మైొక్కెను. సత్యభామ యంత నాతని 
శిరమును వామ పాదముతో ందొలంగంద్రోచెను. కృష్ణుడు మెయిగగుర్పొడువ “నీవిట్లు నెయ్యపుం 
గిన్మతోందాచుట నాకు మన్ననయే. నీపాదపల్లవమునకు మత్తనుపులకాగ్రకంటక వితానముచే 
నొప్పికలిగెనేమో యని నేను వంతనొందుచున్నాను. ఇకనైన కోపము మానవుగదాయని 
పలికెను. సత్యభామ జంకెన చూపులడరించుచు కృష్ణుని పలువిధముల నెత్తిపొడిచి 
యింకమాటలాదంజాలక యేద్వందొడంగెను. కృష్ణుడాంమెను గౌంగిటంజేర్చి బుజ్జగించుచు” 
నీ కింత వంతయేల? దేవతా కేలివనముచొచ్చి, యింద్రుండెదిరించినచో నతని జయించి, 
పారిజాతమునిటంకుదెచ్చి, నీ కేళలీవనమునంబెరటిచెట్టుగ నాంటింతు”నని పలికెను. ఆ మాటలు 
విని సత్యయు చెలికత్తెలును సంతోషించిరి. 


ఇంతలో మధ్యాహ్న శంఖధ్వనులు వినిపించెను. కృష్ణుడు, స్నానమాచరించి తన 
చెంతకరుదెంచిన సత్యను గౌరవించి యామెతో సల్లాపమొనరించుచుండ నారదుండు 
మాధ్యందిన కృత్యము లాచరించి యచ్చటి కరుదెంచెను. సత్యాకృష్ణులాతని కాతిథేయ 
సత్మారము లొనరించిరి. పిమ్మట వారందజును భోజనమాచరించిరి. సత్యభామ యంతః 
పురమున నుచితకృత్యములు తీర్చి కృష్ణునికడకరుదెంచి, నారదుని పాదములకు 
నమస్కరించెను. నారదుండామె వైభవమును బొగడి “భర్త యెంతటి కార్యమైన విడిచి నీ 
కోరిన కోర్ములు వుటించుంగాక” యని యాశీర్వదించి పోయివచ్చెదనని కృష్ణునకు 
విన్నవించెను. కృష్ణుండంత నాతనితో “నారదా! నరకుందపహరించిన యదితి కుండలముల 
నాతని వధించి గైకొని నాటినుండియు పదిలముగా దాచియుంచితిని. నేను పట్టుకొని వచ్చి 
యిచ్చెదననియు యింద్రునితో(జెప్పుమ” ని పల్కి యాతని వీడ్మొలిపెను. తరువాత నతండు 
సత్యభామతో జూదమాడుచుండ సూర్యుందస్తమించెను. క్రమముగా నంధకారము వ్యాపించెను. 
నక్షత్రములు తోంచెను. చంద్రుండుదయించెను. వెన్నెల విరిసెను. సత్యభామయు కృష్ణుం 
డును శయనాగారముచేరి నిద్రించిరి.కొంత సేపటికి వేగురుంజుక్క పొడిచెను. వైతాళికులప్పుడు 
ప్రాభాతిక రమణీయరాగఫణితులు చెలంగ కృష్ణుని మేల్మొలిపిరి. కృష్ణుండు లేచి ప్రాతఃకాల 
కృత్యములొనరించి హితామాత్యబంధులతో పేరోలగంబుండి గరుడునిందలంచెను. గరుడుం 
డరుదెంచి యాతనిపదముల కెజింగెను. కృష్ణుండు జరిగిన వృత్తాంతమును, తాను 
స్వర్గమునకరిగి పారింజాతము తెచ్చెదనని చేసిన ప్రతిజ్ఞను అతని కెటిగించెను. గరుడుం 
డింద్రునితోందనకుంగల పూర్వవైరము తీర్చుకొనుట కవకాశము కలిగెనని తలంచి 


69 


సంతసించెను. కృష్ణుండు పట్టణరక్షణమునకుం దగిన వారి నియోగించి సత్యభామతోంగూడ 
గరుత్మంతు నధిష్టించెను. గరుడుండు దిక్కుగా విను వీధికెగసెను. అతండు గగనపథము 
గడచి చనుచుండ కృష్ణుండు సత్యభామకు మేరుపర్వతమును, అందుండు సిద్ధ విద్యాధర 
గంధర్వాదులను, సురరాజధానిని వర్ణించి చెప్పెను. 


ఇంద్రుండు నారదునివలన కృష్ణుని యాగమనము నెటింగి దిక్సాలకాదులతో యెదురేగి 
యాతనికి నమస్కరించెను. కృష్ణుడాతని గౌంగిలించుకొనెను. తరువాత వారందబును 
బయలుదేటి యింద్రుని సౌధముకడ కరిగిరి. కృష్ణుండింద్రుండు కైదండయొసంగ 
కక్ష్యాత్రితయము దాంటి యదితినిగాంచి,నమస్మార పూర్వకముగా నామెకుం దాందెచ్చిన 
కుండలము లర్చించెను. అదితి వానిని గ్రహించి దీవించి చింతారత్నపీఠముపై నుంచెను. 
పిమ్మట నామె కృష్ణుని మేను నిమిరి శిరసు మూర్శొని దశావతార వర్ణనపూర్వకముగా నాతని 
ప్రశంసించి, నేడు రేపు నీవు నీవనితయు నిచ్చటనుండి మజ్జనభోజనాది పూజనములు 
గైకొనవలయునని పల్మెను. కృష్ణుడింద్రునిమోము చూచెను. ఇంద్రుడు వినయావనతుండై 
వైజయంతము విడిదిపట్టుగాం జిత్తగింపుమని పల్కుచు కైదండయొసంగి యాతని 
నాసాధముకడకుం గొనిపోయను, కృష్ణుండింద్రాదులను వీడ్మొల్సి సత్యభామా సహితుండై 
యథోచితకృత్యము లాచరించెను. తరువాత కృష్ణుం డచ్చరలు గొల్వ సత్యభామా సమేతుడై 
దివ్యారామమును చూడనరిగెను. అప్పుడాయారామమున నాతని సేవించుటకో యన 
షడృతువులు నొక్కట విలసిల్లిను. కృష్ణుండు సత్యభామకందలి లతావృక్షములను విశేషములను 
వర్ణించి చెప్పెను. పిమ్మట వారచ్చటనున్న పారిజాత వృక్షముకడ కరుదెంచిరి. కృష్ణుండు 
దాని గుణగణములు, మహిమలు వివరింప విని సత్యభామ “ఇంకాలస్యమేల ఈ వృక్షమును 
బెకలించి నాకేలీవనవాటికయందు నిల్పి నీ పంతము నిల్చుకొను” మని పల్కెను. కృష్ణుండు 
నవ్వుచు నట్లే కావించెదననిపల్మి యాచెట్టు పువ్వులగుత్తి నామెకు కర్ణావతంసముగా నిడెను. 
తరువాత నతండు సత్యభామతోం గూడ పుష్పాపచయ మొనరించెను. ఇంతలో 
మధ్యాహ్నమయ్యాను. కృష్ణుండు సత్యభామతోడను దివ్యాంగనలతోడను గూడి దివిషద్దంగయందు 
జలక్రీడ యొనరించి, మరల నింద్రుని పురము ప్రవేశించెను. సూర్యుండస్తమించెను. కృష్ణుం 
డారాత్రి సత్యభామతో వైజయంతమునం గడిపి మజునాంటి యుదయమున పారిజాతవృక్షము 
నపహరించు నుద్దేశముతో సత్యతోం గూడ నందనారామమున కరుదెంచెను. పిమ్మట నాతం 
డా వృక్షమును పెకలించి గరుడుని స్మంధముపైం బెట్టెను. అప్పుడు నందన వనపాలకులు 
కృష్ణుని జేరి “నీవిట్లు ధౌర్యము వహించి పారిజాతమును వంచనమై హరించుట పాడియే? 
ఇంద్రుండు విన్న నీకు మేలే? దీనిని మరల యథాస్థానమునబెట్టిచను” మని పల్మిరి. అప్పుడు 
సత్యభామ యేదో వచింపబూను వల్లభుని మాన్ని వీడిన కొప్పు పల్మజుం దోంపుచు, వారలం 
గాంచి “ఈ పారిజాత వృక్షమున కింద్రాణి యెవ్వతె, ఇంద్రుందెవ్వండు? తోడి యిందిరను 


70 


కౌస్తుభమును అధిపుందై యెవ్వండు ధరించెనో యాతండే దీనిని గూడ చేకొనుంగాక! ఇది 
యొకరిసొత్తా? నేనిప్పుడు దీనిని నా విభునిచే నొడియించుకొని పోవుచున్నాను. మీ శచీదేవి 
వీరపత్నియగుచో తన ప్రాణేశుండైన యింద్రుని బంపి సత్యభామా విధేయునిచే మరల దీనిని 
(గ్రహించుట మే” లని పలికెను. వనపాలకులా గర్వోక్తులు శచీసమేతు(డైన యింద్రునికెటిం 
గించిరి. ఇంద్రుండు కుపితుండై దివ్య నగముతోపాటు సత్యభామా గర్వమును కూడ 
విడిపింతునని శచితోంజెప్పి సుధర్మాస్థానమున కరిగి యావిషయ మితరదిక్సాలకుల 
కెజింగించెను. అప్పుడు యుద్ధ సూచకమైన నిస్సాణము (మోగెను. ఇంద్రుని పురమంతయు 
మంథరక్షుభితవార్దివలె ఘూర్జిల్లెను. అమరవీరులును, దిక్సాలురును యుద్ధమునకు సన్నద్దులై 
పురద్వారము నిర్ణమించిరి. దిక్కులన్నింట సింహనాదములు చెలంగెను. దేవతాయోధులు 
కృష్ణుని దాంకిరి. కృష్ణుండు సత్యను పారిజాతమును దింపి దేవతలపై బాణములు విసరెను. 
దిక్పాలకులు కృష్ణుని ధాటి కాగంజాలక పోయిరి. ఇంద్రుండు వారికి ధైర్యము చెప్పుచు 
రణరంగమున కరుదెంచి కృష్ణునితో యుద్ద మొనరించెను. కృష్ణుండొక బాణముచే నింద్రుని 
టెక్కెమును గూల్చెను. ఇంద్రుడంత క్రుద్దుండై కృష్ణునిపై వజ్రమును ప్రయోగించెను. కృష్ణుం 
డు దానిని బంతినివలె పట్టుకొనెను. దిక్పాలకులును గంధర్వ విద్యాధరాదులును భయమునం 
బరుగెత్తిరి. ఇంద్రుండేనుంగు దిగివచ్చి నేనపరాధినని పల్ముచు కృష్ణునికి సాంగిలి మొక్కెను. 
కృష్ణుండాతని లేవనెత్తి “నీయెడ నేయపరాధమును లేదు. నీమజందలీ పారిజాతము కావలెనని 
కోరంగా దీనిని దెచ్చితిని. నీ సొమ్ము నీవే గ్రహింపమని వజ్రము నొసంగి వృక్షమును 
గూడ నీందలంప నింద్రుం డాతనికి మొక్కి “సర్వ ప్రపంచమును నీ సొమ్మే. నీవుర్వి 
నుండునందాంక నీ పారిజాతమును నీకడనేయుంచుకొ”మ్మని పల్కి యాతని వీడ్కొలిపెను. 
కృష్ణుండు సత్యను వృక్షమును గరుడుని పైం బెట్టుకొని యుద్ధవార్తలామెకుం దెల్పుచు ద్వారకా 
నగరమున కరుదెంచెను. ఆ పారిజాతము మహిమవలన ద్వారకయందలి వృద్ధులందజు 
యౌవనము పొందిరి. దరిద్రులు కూడ సర్వసంపదలతోందులందూంగిరి. సత్యభామ విభుని 
ప్రస్తుతించి పారిజాతమును నిజమందిరారామవాటికా మధ్యసీమం బ్రతిష్టించి దాని కనుదిన 
మర్షములైన పూజ లొనరించుచుండెను. అది యామెకుం గోరిన కోరికలెల్ల నొసంగుచుండెను. 


ఇట్లు సత్యాకృష్ణు లిష్టసౌఖ్యములొందుచు సంతోషమునం గాలము పుచ్చుచుండ 
నొకనాండు నారదుండు వారిని జూడ నరుదెంచి, సత్యభామ సౌభాగ్యమును బ్రశంసించి 
యామెతో “నీవు మహిమాతిశయమున కుచితమైన పుణ్యకవ్రత మొనరింపవలయును. మున్ను 
దానిని గౌరీశచ్యరుంధత్యాదు లొనరింపంగాంజూచియుంటిని. తదాచరణ క్రమమెలింగించెదను 
వినుము. తెల్లవాజంగనే లేచి నదిలో స్నానమాడి, యత్తమామలకును భర్తకును నమస్కరించి 
మచ్చరము లేకుండ సవతులంతి యిండ్లకు నేగి వారిని వ్రతోత్సవమునకుం దోడి తేవలయును. 
ప్రతి దినమును పదివేవురు పేరంటాండ్ర కర్చన లొనరించి, చైత్రశుద్ధ నవమి మొదలుగా 


71 


నెల వ్రతమాచరించి ఆచారధురీణుండు, అధ్యయన సంపన్నుండు, శుభాకారుండు శాస్త్ర 
రహస్యజ్ఞుండు, శాంతిదయాపరతంత్రుండునైన యొక విప్రవరునాచార్యునిగా నియమించి 
యాతనికి కరితురగ వస్తువాహనదక్తిణాసహితముగా పారిజాతవృక్షముతోం గూడ ప్రాణేశ్వరుని 
ధారవోయవలెను. పిమ్మట నాతండు కోరిన యర్థములెల్ల నొసంగి మరల నతని నుండి 
భర్తను గ్రహింపవలయును. ఇట్లు చేసినచో ధనకనకసంతాన సమృద్ధి కలిగి భర్తతోన నితర 
సులభములైన సుఖములు పొందవచ్చు”నని పలికెను. సత్యభామ భర్తయనుమతితో 
తద్వ్వత ప్రారంభ మొనరించెను. పుణ్యక వ్రతమునకాప్తబంధు మహీపతి (ప్రముఖులందబు 
నరుదెంచిరి. కృష్ణునానతిచే విశ్వకర్మ రైవతకాద్రిచెంత దానమంటపము నిర్మించెను. కృష్ణుం 
డు సత్యభామతో శుభలగ్నమున వ్రతదీక్షవహించి వ్రతకల్పోచిత దానప్రతి గ్రహణమునకు 
నారదుని సమ్మతింపంజేసెను. ధౌమ్యాది బుషులు బుత్విజులుగా నరుదెంచిరి. 


కృష్ణుండును సత్యభామయు దానమంటపము కడకేగుదెంచిరి. సత్య పారిజాతమును 
వలగొని నారదునికి యథోచితార్చన లొసంగెను. పుణ్యకవ్రతమును జూచుటకై రుక్మిణి 
పదాజువేల సతులతో వచ్చిను. నారదుండు సత్యభామతో “క పుణ్యకవ్రత విధానమునకు 
నాథుని ధారోదకపూర్వకముగా నీవలయునని చెప్పితినిగదా! అందుకు కృష్ణునియ్య 
కొలుపు”మని పలికెను. సత్యభామ కృష్ణుని వంక జూచెను. కృష్ణుం డాగమోక్తముకాన 
విచారింపక ధారవోయుమని సమ్మతించెను. సత్య కృష్ణుని కాంచనాంబరాంచలమును 
క్రొవ్విరుల దండతో పారిజాత వృక్షమునకు గట్టి గర్గముని సంకల్పము చెప్పుచుండ 
సదక్షిణాకముగ వృక్షమును ప్రాణేశ్వరుని గూడ నారదునికి దానమొసంగెను. తరువాత నామె 
తన భూషణము లన్నియు నిష్రయముగా నొసంగి తన విభుని నారదుని నుండి మరలం 
గైకొని సవతులందటికిని వాయనము లొసంగెను. నారదుండు చిత్రగతుల కృష్ణుంని స్తుతించి 
యభథేచ్చనరిగెను. కృష్ణుండును మిత్రులతో నిజపురము ప్రవేశించెను. అతండు వ్రతము 
చూడవచ్చిన రాజులను కల్పక ద్రుమ సంభూత భూషణావళులతో సత్మరించి వీడ్మొలిపి 
నిరంతర సౌఖ్యరసైక లోలుండై కాలము పుచ్చుచుండెను. 


పారిజాతాపహరణ కథయందు సపత్నీ మాత్సర్యమునకమితమైన ప్రాధాన్యమున్నది. 
అదియే కథావృత్తమునకు కేంద్రము. తిమ్మన యీ విషయమును కావ్యారంభమునందలి 
రెండవ పద్యమున దిజ్మాత్రముగా సూచించియున్నాండు. 


పొలంతుల్‌ కౌంగిట గ్రుచ్చియెత్తి తలంబ్రాల్‌ పోయించు నవ్వేళ నౌ 

దల గంగం దననీడ తానగని మౌగ్ధ్యం బొప్ప వేజొక్కతొ 

య్యలియంచున్‌ మదినెంచు పార్వతి యసూయావాప్తి కిన్నవ్వు క్రొ 
న్నెలపూదాలుపు కృష్ణరాయలకు సంధించున్‌ మహైశ్వర్యముల్‌ 1-2 


72 


పార్వతి తలంబ్రాలు పోయు సమయమున శివుని తలమీంది గంగలోం దన ఛాయచూచి 
వేటొక కాంతయని యసూయపడెను. అదిచూచి శివుండు నవ్వెను. కావ్యార్థ సూచనముకావింప 
వలెనను నుద్దేశము తోడనే తిమ్మన సపర్నీమాత్సర్యముతోం గూడిన భావము నీపద్యమునం 
జొప్పించియుండెను. 


పారిజాతాపహరణకథ భాగవతమునందును, విష్ణుపురాణమునందును, హరివంశము 
నందును గలదు. వీనిలో హరివంశమునందది మొదట సంగ్రహరూపమునను, దరువాత 
విస్తృతరూపమునను గనవచ్చుచున్నది. విష్ణు పురాణ భాగవతములందది యతిసంగ్రహముగాం 
జెప్పండినది. నాచన సోమనాథుడు శృంగార రసప్రియుండయ్యు నుత్తర హరివంశమున 
దాని నెందుచేతనో విడిచివైచెను. ఎజ్జన యనువాదమున నది సంగ్రహముగా నున్నది. అందుచే 
సంస్కృత హరివంశమునందలి పారిజాతాపహరణమును వర్ణించు విస్తృతవృత్తాంతము 
ప్రక్షిపమై యుండుననియు, బహుశః ఆంధ్ర పారిజాతాపహరణము రచింపంబడిన తరువాతనే 
యది యందుం జేరియుండుననియు కొందజు భావించుచున్నారు. పారిజాతాపహరణ 
కథాప్రారంభమున తిమ్మన జనమెజయుండు వైశంపాయనుని “హరివంశ కథలెల్ల నానుపూర్విగ 
నిట్లు విని కృతార్ణుండ నైతిని. హరి యమరుల కాధారమగు పారిజాతము పుడమి కేరీతిం 
దెచ్చెనో చెప్పుమని యడిగినట్లు రచించి యుండుటచే నతండు భాగవత విష్ణుపురాణములను 
గూడ చూచియుండినను హరివంశమునందలి కథనే యెక్కువగా ననుసరించి యుండినట్లు 
తోంచుచున్నది. అతండు కథావిధానమున చేసిన మార్పులు స్వల్పములు. హరివంశమున 
హరి నరకాసురుని వధించిన వెంటనే కుండలముల నదితి కర్పించినట్లున్నది. తిమ్మన వానిని 
కృష్ణుండు పదిలముగా దాచియుంచి సత్యభామ కోరిక నెజవెర్చుటకై పారిజాతమును దెచ్చు 
నిమిత్తము స్వర్గమున కరిగినప్పుడామెను దర్శించి వానినామె కర్పించినట్లు వ్రాసెను. ఈ 
మార్చువలన నాతండు సాధించిన ప్రయోజన మొకటున్నది. పారిజాతవృక్షమును స్వర్గమునుండి 
తెచ్చి నీ కేళివనములో నాటించెదనని కృష్ణుండు సత్యభామతో ప్రతినచేసి యా దినమంతయు 
నామెయింటనే గడపెను. అప్పుడు నారదుండచ్చటికి వచ్చి వీడ్శొని వెదలిపోవుచుండంగా 
కృష్ణుం డాతనితో, 


అదితి మొజంగి కుండలములానరకుండు హరించె వానినేం 

గదనములోనం ద్రుంచి యవిం గైకొని దాంచితి నాంటనుండియుం 
బదిలముగాంగ నన్నడుగం బంపని కారణమేమి లాంతినే 

యిదె చనుదెంచి యిత్తుననుమీ శతమన్యునితోడ సంయమీ. 2-28 


అని చెప్పి యింద్రునికి తన రాక ముందే తెలియంబంపెను. ఈ విధముగా నతండు 
స్వర్గమునకు బోవుటకొక కారణమును గల్పించు కొనెను. ఇది లేనిచో నాంతడు సత్యభామా 
ప్రీణనమునకై పారిజాత వృక్షమును దెచ్చుకొబికే స్వర్గమునకు బోవలసి వచ్చును. తిమ్మన 
కుండలప్రదానమునిచ్చట చాప్పించుట యౌచిత్యవంతముగా నున్నది. 


73 


పుణ్యకవ్రత వృత్తాంతము సంస్కృత హరివంశమున నున్నది. తిమ్మన దానిని బెంచి 
రసవత్తర మొనరించెను. ఎజ్జిన యెందుచేతనో దానిని విడిచివైచెను. సంస్కృత హరివంశమున 
శ్రీకృష్ణుండు పారిజాతమునకై తపమొనర్చినట్లుండంగా తిమ్మన కథాసందర్భమున 
కదియతుకకుండుటచే విడిచివైచెను. అట్లే యుద్ధసందర్భమున నారదుని ద్వారా పంపిన 
సందేశమును గూడ నంతడు విడిచివైచెను. నారదుడు కలహాశనుండు. అతండు 
కలహవర్ధనమున కుపకరించునట్లు సంధి సంఘటనమున కుపకరింపండుకదా! 


తిమ్మన చేసిన ప్రధానమైన మార్పు సత్యభామ కోపమును దీర్చుట కుపాయమేదియుం 
దోంపకపోంగా కృష్ణుండామెకుం మొక్కినప్పుడామె యెడమకాలితో నాతని శిరస్సును దొలం 
గ ద్రోచెననుట. ఆంధ్రహరివంశమునంగాని సంస్కృత హరివంశమునంగాని యీవృత్తాంతము 
లేదు. తిమ్మన దీనినిట్లు కల్పించుటకు రాయల యంతిపురమున జరిగిన యొక సంఘటనము 
కారణమని చెప్పుదురు. రాజులు బహువ్యాపృతులు. వారనేక హేతువులచే నొక్కొక్కప్పు 
డంతిపురము నందలి శయ్యాగ్భహమున కాలస్యముగా పోవచ్చును. అంతవటలఅకు రాణులుకూడ 
నిద్రపోకుండ మెల్మనియుండుట కవకాశముండనిచో రాజు వచ్చువజకు వారు శయ్యపై 
కాళ్ళ దెస తలపెట్టి నిద్రించుట సంప్రదాయమంట! రాజు వచ్చిన పిమ్మట వారిని లేపుటయు 
వారు సరిగా నిద్రించుటయు జరుగును. ఒకప్పుడు తిరుమలదేవి రాయలు రాకముందే 
కాళ్ళకడ తల పెట్టుకొని నిద్రించుచుండెను. రాయలు ప్రొద్దు పోయినపిమ్మట శయ్యాగృహమున 
కేగి యామెను లేపకుండనే శయ్యపై పండుకొనెను. అప్పుడు తిరుమలదేవి నిద్రలో కాలు 
కదల్పుటచే బంగారపుటందెతోం గూడిన యామెకాలు రాయల శిరమునకుం దగిలెనంట! 
రాయలామె బుద్ధిపూర్వకముగనే యట్లానర్చెనని భ్రమించి కుపితుడై శయ్యాగ్భహమును వీడి 
వెడలిపోయి మతి యావంకకే వచ్చుట మానివైచెనంట! దేవేరి పశ్చాత్తప్తరాలై యాయనకు 
కబురు పంపినను లాభము లేకపోయెను. అంతఃపుర దాసివలన నీ వృత్తాంతము నెటింగి 
యరణముగా వచ్చినవాండో యాదరపాత్రుండో యైన తిమ్మకవి కావ్యరచనద్వారా రసికు 
డైన రాయలకు ప్రబోధము కల్లింపనెంచి హరివంశమునందలి పారిజాతాపహరణ కథ 
యందుకుపయోగపడునను నుద్దేశముతో దానిని గ్రహించి కావ్యము వ్రాయుచు రసవత్తరమైన 
యా సన్నివేశమును కల్పించెనని చెప్పుదురు. పారిజాతాపహరణ కావ్యమునకు 
ప్రథమాశ్వాసమును, ప్రథమాశ్వాసమున కాసన్నివేశమును ప్రాణభూతములని చెప్పవచ్చును. 


సత్యభామ కోపగ్భహములోం బండుకొనియున్నప్పుడు కృష్ణుండచ్చటికరిగి పలువిధముల 
నామెననునయించెను. అతని అనునయోక్తులామె కోపము తీర్చంజాలకపోయెను. అతండు 
చేయునదిలేక యామె పాదములకు (మొక్కను. సత్యభామ యెడమకాలితో నతని శిరము 
తొలంగద్రోచెను. తిమ్మన యీ సందర్భమున వ్రాసిన రసవన్మధురములైన పద్యము 
లాంధ్రలోకమున సుప్రసిద్ధములు. 
74 


పాటలగంధి చిత్తమునం బాటిలు కోపభరంబుం దీర్చనె 

ప్పాటను బాటుగామి, మృదుపల్లవ కోమలతత్పదద్వయీ 

పాటలకాంతి మౌళిమణిపంక్తికి వన్నియవెట్ట నా జగ 

న్నాటక సూత్రధారి యదునందనుండర్శిలి మొక్కె మొక్కినన్‌. 1-120 


జలజాతాసన వాసవాది సురపూజాభాజనంబై తన 

ర్చు లతాంతాయుధుకన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం 

దొలంగంద్రోచె లతాంగి, యట్లయగు నాథుల్‌ నేరముల్‌ సేయం బే 

రలుకం జెందినయట్టి కాంతలుచిత వ్యాపారముల్‌ నేర్తురే. 1-121 


ఇచ్చట కృష్ణుని జగన్నాటక సూత్రధారి యనుట గంభీరార్థ సంభృతమై యున్నది. 
కృష్ణుని శిరమునకు కవి వాడిన విశేషణములు సాభిప్రాయములు. అతని తల అందటితల 
వలె సామాన్యమైనది కాదు. అది బ్రహ్మేంద్రాది సురులపూజలకు భాజనమైనట్టిది. మజియు 
లతాంతాయుధుండైన మన్మథుని కన్నతండ్రికి సంబంధించినది. మొదటి విశేషణము వలన 
దాని మహత్త్వమును రెండవ విశేషణము వలన దాని సుకుమారత్వమును సూచింపం 
బడుచున్నవి. సత్యభామ యట్టి తలను కుడికాలితోనైన తొలగంద్రోచినది కాదు. ఆ కార్యమున 
ఎడమకాలు ప్రయోగించినది. ఏ కారణములైనను ఫలితమొక్కటే కాని ఎడమకాలితో నా 
పని చేయుట మటింత యవమానకరము. కవి యీవిధముగా నిచట నామెయొనర్చిన 
కార్యమునందలి దోషమును విస్ఫుటము కావించి నాథుల్‌ నేరముల్‌ సేయంబేరలు కంజెందిన 
యట్టి కాంతలుచిత వ్యాపారముల్‌ నేర్తురే యని యామెను సమర్థించి నాడు. అలుకచెందిన 
వారికుచితానుచితములు తెలియవు. కాంతల కంతకుమున్నే తెలియవు కాబోలును! అందును 
కాంతులు నేరముచేసినప్పు డసలే తెలియవు. అట్టి స్థితిలో చేతితో లేవనెత్తుటకంటె కాలితోం 
దొలగంద్రోచుటయే యుచితమని కవి సమర్థించినాడు. సంస్కృతమున కాళిదాసుని 
“కామార్తాహిప్రకృతికృపణాశ్చేతనాచేతనేషు” అను నర్జాంతరన్యాసమువలె తెలుగున నీ 
యర్ధాంతరన్యాసము బహుళ ప్రచారమునందినది. 


సత్యభామ తన శిరమును కాలితోందొలగద్రోచిన పిమ్మట రసికజన చూడామణి 
కృష్ణుండేమిచేసెనో తిమ్మన యీ క్రింది పద్యములో జెప్పియున్నాండు. 
కోపన పదహతిం గుహనా 
గోపాలుండు గాంచి మెయి గగుర్పొడుంవగ ను 
ద్దీపిత మన్మథ రాజ్య 
ప్రాపితుండై పలికెంగూర్మి బయలుపడంగన్‌. 1-122 


75 


నను భవదీయదాసుని మనంబునంనెయ్యపుగిన్మబూని తా 

చిన యది నాకుమన్ననయ, చెల్వగు నీపదవల్లవంబు మ 

త్తను పులకాగ్రకంటకవితానము దాకిననొచ్చునంచు నే 

ననియెద నల్మమానవుకదా! యికనైన నరాళకుంతలా! 1-123 


“అరాళకుంతలా!” యను’ సంబోధనము సత్య కుంతలములదే కాకయంత రంగముదైన 
అరాళత్వమును కూడ సూచించుచున్నది. కృష్ణునిమాటలు విని సత్యజంకెనచూపులు 
చూంచి అధరపల్లవము కంపించుచుండ నాతని పలువిధముల నుపాలంభించినది. తాను 
మరణింతు నన్నది. అటు గాద్దద్యముచే మాటలాడలేక యేద్చినది. ఎబ్లెద్పినది? 


ఈసునంబుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే 

గాసిలి యేడ్చెంబ్రాణవిభు కట్టెదుట న్లలితాంగి పంకజ 

శ్రీసఖమైన మోముపయింజేల చెబింగిడి బాలపల్లవ 

(గాసకషాయకంఠ కలకంఠవధూకలకాకలీధ్వనిన్‌. 1-138 


ఆ యేద్చు విని కృష్ణుండింక నూరకుండలేక యామెనుగౌగింటంజేర్చి పారిజాత 
వృక్షమును బెకలించుకొనివచ్చి నీకేళివనములోం బెరటి చెట్టుగ నాటించెదనని ప్రతిన 
పల్మినాండు. అంబుదశ్యాముండైన అతని మధురవాక్యగర్ణితములకు సత్య నీపలతయయ్యెను. 
సభీమయాూరికలు చెలరేంగెను. 


నిజమునకు కృష్ణుండొనరించిన దోషమేదియులేదు. అతండు రుక్మిణి యింట నుండ 
గా నారదుండిచ్చిన పారిజాతమును రుక్మిణికీయక సత్యకుంబంపియుండినచో రుక్మిణియెడ 
దోషమొనరించిన వాందై యుండును. అతండౌచిత్యమునే పాటించినాడు. అయినను 
సత్యకోపింపంగా నతండు తప్పుతనదేయైన ట్లామెపాదములకు (మొక్కినాండు. ఆమె యాతని 
శిరమునెడమకాలితోం దన్నినది. కోపమున నైనను బుద్ధిపూర్వకముగాం జేసిన పనియేయది. 
ఇచ్చట సత్యభామ యాతని శిరమును కాలితోం దొలగంద్రోచెనేకాని తన్న లేదనికొందజామెను 
సమర్థింపంజూతురు. కాని తత్మార్య ఫలమనుభవించిన కృష్ణుండు “తాంచిన యదినాకు 
మన్ననయ” యని యామె తన్నెననియే చెప్పుచున్నాండు. ఆమె చేసిన పనిని దోషముగా 
స్ఫురింపంజేసి యామె కోపప్రవాహమున కద్దుకట్టవేయందలంచెను కాంబోలును. ఇంత 
దోషమొనరించిన సత్యభామను కృష్ణుండట్లుపలాలించి యాదరించెను. అది రాసిక్యలక్షణము. 
నిద్రలో పొబిపాటున కాలు తగిలినంత మాత్రమున కోపగించి మొగము చూడకుండుట 
తమవంటి రసికచక్రవర్తులు చేయవలసిన పనికాదు.” అని తిమ్మన యీ సన్నివేశము ద్వారా 
రాయలవారికి బోధించెను. “భావధ్వని వ్యంగ్యసేవధిగాంగ” సత్యావధూప్రీణనము చెప్పిన 
రాయలవారు తిమ్మన పారిజాతాపహరణము నందలి ప్రథమాశ్వాసము వినీ వినకుండనే 


76 


యందలి వ్యంగ్యప్రబోధమును (గ్రహించి నాంటిరాత్రియే తిరుమలదేవి యంతిపురి కరుగ 
నిశ్చయించిరి. తిమ్మన యది యెట్లుపసికట్టెనో “రాయలవారీనాండు తప్పక శయ్యా గృహమున 
కరుదెంతురు. స్వాగతీకరింపవలసిన” దని దేవేరి కాసాయంకాలమే కబురు పంపెను. అది 
యట్లేజరిగెను. 


ప్రతివర్ష వసంతోదయ 

కుతుకాగత సుకవినికర గుంభిత కావ్య 

స్మ ఎ్రతిరోమాంచ విశంకిత 

చతురాంతఃపురవధూప్రసాదన రసికా! 1-189 


అను ప్రథమాశ్వాసాంత పద్యమునందలి సంబోధనచే తిమ్మన యా విషయమును 
సూచించెనేమో యనిపించును. తిమ్మన చేసిన యీ కల్పన వెనుకనింత యంతఃపుర రహస్యము 
దాగియున్నది. బహుశః ఏతత్మార్య నంవుటనము నందలి త్వరచేతనే తిమ్మన 
రాయలవారంకితమిమ్మని కర్పూరతాంబూల ప్రదానపూర్వకముగా నడుగకుండ యా 
కావ్యమును వారి కంకితము చేసి యుండును. లేనిచో పెద్దన “కృతిరచింపుము మాకు 
శిరీషకుసుమపేశల సుధామయోక్తుల పెద్దనార్య” యని రాయలవారు తన్నడిగిరని చెప్పుకొన్నట్లె 
తిమ్మనయు “ముద్దుపల్ములతోం గూడిన యపూర్వప్రబంధము నంకితము చేయు” మని 
తన్నడిగినట్లవతారికలోం జెప్పుకొనకుండునా? 


తిమ్మన పారిజాతాపహరణమునకు కన్నడమునందలి రుద్రభట్టవిరచిత జగన్నాథ 
విలాసము మూలమని కొందణి అభిప్రాయము. ఇందలి పద్యములు కొన్ని దానియందలి 
పద్యములకు కేవలానువాదములై యున్నవంట! ఇదే సత్యమైనచో తిమ్మన ప్రతిభకు కొంత 
లాఘవము చేకూరును. మతి పారిజాతాపహరణము నందలి పద్యములే యనువాదితములై 
కన్నడ కావ్యముల కెక్కినవని తలంచు విమర్శకులును లేకపోలేదు. తత్త్వనిర్ణయమునకై యింకను 
నిశితమైన పరిశోధనజరుగవలసి యున్నది. 


పారిజాతాపహరణ మందలి కథావస్తువల్పమేయైనను దానిని సంఘటించుటలో తిమ్మన 
యపారమైన కౌశలము ప్రదర్శించినాడు. ప్రథమాశ్వాసమునందలి కథ పారిజాతపుష్పమును 
రుక్కిణికిచ్చిన పిమ్మట సత్యసముదంచిత కాంచనసౌధ సీమకరుగు హరియరదము వలె చాల 
వేగముగా సాగినది. తిమ్మనకావ్యము నారంభించుటయే “హరినరకాసురుంగెలిచి” యని 
నేరుగా కథోపక్రమముతో నారంభించినాందు. నిజమునకు ప్రబంధ సాధారణవిధానము 
నవలంవింపందలంచినచో కావ్యమున, ద్వారకానగరము, కోట, అగడ్త, చాతుర్వర్ణము 
రథగజతురంగపదాతులు, వేశ్యలు, పుష్పలావికలు మున్నగు వాని వర్ణనముతో నారంభఖించి 
యుండవచ్చును. తిమ్మన యట్లుచేయక కావ్యమునకు నాటకోచితమైన యారంభము నొసగినాం 


TT 


డు, నాటక దృష్టితో నీప్రథమాశ్వాసమును మూండు ప్రధానరంగములుగా విభజింపవచ్చును. 
రుక్మిణీసౌాధమునకు నారదుండరుదెంచి కృష్ణునకు పారిజాతమిచ్చుదృశ్యము. కేళీవనమున 
హరి రామికి చిడిముడిపాటునొందు సత్యకు చెలికత్తెవచ్చి కృష్ణుండు రుక్మిణికి పారిజాతము 
నిచ్చిన వృత్తాంతముతోపాటు నారదుని యెకసెక్కెపు మాటలనుగూడ నెటింగించు దృశ్యము, 
కోపగ్భహదృశ్యము, భర్తృవియోగముచే తిరుమలదేవి పొందుచున్న మనస్తాపము నెటింగి 
యుద్విగ్నమైన తిమ్మనచిత్తము కోపగృహదృశ్యమును వర్ణించి రాయలవారికి ప్రబోధము 
కలిగించుటకై వేగిరపాటు పొందుచున్నదా యన నీయాశ్వాసమున కథయంతయు 
చకచకసాగిపోయినది. ఇందనవసరవర్ణనముకాని యనవసరభాషణముకాని కనిపించదు. 
అందుచేతనే యీ యాశ్వాసమునకు రసజ్ఞలోంకమున ననితరసాధారణమైన ప్రశప్తి కలిగినది. 


ప్రథమాశ్వాసము ముగియుటతో తిమ్మన కావ్యరచనా ప్రధాన ప్రయోజనముకూడ 
ముగిసినది. అతనిదృష్టి యప్పటినుండి తిరుమలదేవి వంకనుండి తోడికవులైన పెద్దనాదుల 
వంకకు తిరిగినది. అతందింక నరణపుకవిగాంగాక ప్రబంధకవిగా గోచరించును. మిగిలిన 
నాలుగాశ్వాసములను కొంచె మించుమించుగా వర్ణన ప్రధానములైనట్టివి. అందుచే 
కథాగమనమందు మిక్కిలి మందముగా గానిపించును. అయినను తిమ్మన యొడనెడ సన్నివేశ 
సంఘటనచాతుర్యమును ప్రదర్శించుచునేయుండును. ద్వితీయాశ్వాసమున కృష్ణుడు 
సత్యభామసౌధముననుండంగా నారదుండచ్చటికరుదెంచెను. నిజమునకాతండప్పుడు మరల 
ప్రవేశింపవలసిన యకృబిలేదని మనకనిపించును. కాని యతడట్లు వచ్చుటలో రహస్యమున్నది. 
కలహప్రియుడైన యాతండు తాను ప్రథమాశ్వాసముననాటిన కలహాంకురమెట్లు పరిణమించెనో 
తెలిసికొన నువ్విళ్లూరుచుండెను. అతండు రుక్మిణిసౌధముననుండంగనే కృష్ణుడు ప్రద్యుమ్ను 
నాతనిదండనిడి వెడలిపోయెను. ఆ వెడలుట సత్యసౌధమునకేయని యతడు గ్రహించెను. 
అతండు రుక్మిణి వీడుకొల్చ్పం “మున్నీటి జలంబున మజ్జనాది మాధ్యంది నకృత్యములాచరించి” 
సత్యసౌధమునకు వచ్చెను. ఆమె 
మాత్సర్యఘనమేఘ మాలికాపగమ ప్ర 
కాశిత హిమధామకళయనంగ 
విరహ నిశీధినీ విరమసంప్రాపితో 
న్మీలనామోద పద్మినియనంగం 
(గోధదంతావళక్షోభ విభ్రమ పునః 
సంప్రాప్తనైర్మల్య సరసియనంగ 
సంతాప నైదాఘ సమయనిర్గమ కోర 
కిత నవమాలతీ లతిక యనగ 2-15 


78 


వికసితస్వాంతయై శాంతితో చెన్నారుచుండెను. అతండు కొంత నిరుత్సాహము పొంది 
యుండును. భోజనానంతరమామె వచ్చి నమస్మరింపగా నతడామె వైభవోన్నతులు పొగడి, 


అనికైనం బతినిన్నుంబాసిచనునో ప్రాణంబు ప్రాణంబుగా 

నిను మన్నింపండొ నీమనోరథముల న్నెయ్యంబుతోం జేయడో 

చనువున్నీవలె నెవ్వరేంగనిరె నీ సౌభాగ్యమింతంతయే 

నినుంబోలంగల రబ్దగంధులన వింటే యెందు సాత్రాజితీ! 2-25 


అటులైనను గానిమ్మో 

కుటిలాలక! నీకు మగండు కోరిన కోర్కెల్‌ 

ఘటియించుంగాక తానెం 

తటికార్యంబైన డించి నా దీవనలన్‌. 2-26 


అని దీవించెను. అతండు రుక్కిణి సౌధమున నామెనుంగూర్చి పల్మిన పల్ములకును 
వీనికిని సంబంధము లేదు. “అనికైనం బతినిన్నుంబాసి చనునో యన్న మాట కృష్ణుం 
డామెను నరకాసురసంహారమునకుం బోవునప్పుడు తనతోంగూడం దీసికొనిపోయెనను 
విషయమునే చెప్పినట్లున్నను ముందు జరగంబోవు యుద్ధమునుగూడ సూచించుచున్నది. 
చెలులు కృష్ణుడు పారిజాతమును రుక్మిణికిచ్చెనని చెప్పిన పిమ్మటనామె తనకుంగూడ 
పారిజాతపుష్పమునో, వృక్షమునో, తెచ్చియిమ్మని యడిగి యుండునని యాతండూహించి 
“నీకు మగండు కోరిన కోర్ముల్‌ ఘటియించుంగాక” యని దీవించి యుండెను. నారదుడు 
సెలవు తీసికొని వెడలిపోవుచుండంగా కృష్ణుండదితి కుండలముల నామెకర్పించుటకై తాను 
స్వయముగా వచ్చుచున్నట్రింద్రునకుంజెప్పుమని కబురంపెను. అతడు పారిజాతము సంగతి 
యేమియు నాతనికిందెల్పియుండలేదు. తాను నాటిన కలహాంకుంరమేమయ్యెనో యాతనికిం 
దెలియలేదు. అతడు వెళ్ళీ కృష్ణుండు వచ్చుచున్నట్లింద్రునకుం దెల్చెను. కుండల ప్రదానమునకే 
యాతండు వచ్చుచుండెనని యింద్రుండు భావించి యుండును. అందుచేతనే యాతండు 
దిక్పాలకులతో నాతని కాదరపూర్వకముగా నెదురేగెను. పంచమాశ్వాసమున నింద్రుండును 
యుద్ధమున కారంభించినప్పుడు నారదుండు తన ప్రయత్నము ఫలించెనని సంతోషించి 
యుండును. అచ్చట తిమ్మన “ఆ రణము చూచి రణాశనమౌని నింగిపైం గుతుక 
రసాతిరేకమునం గుంచియవీచి నటించెనని వ్రాసి యున్నాండు. పారిజాతాపహరణా 
నంతరము నారదుండు మరల సత్య యింటికరుదెంచి పుణ్యకవ్రతము చేయుమని యామెను 
ప్రోత్సహించెను. కృష్ణుండాత్మదానమునకంగీకరింపనిచో సత్య గర్వభంగమగునని నారదుం 
డు భావించెనేమో! కాని యా సన్నివేశమున కృష్ణు “డాగమోక్తంబుగాన విచారింపక 
ధారవోయు” మని దానవస్తువగుటకు సమ్మతించెను. సత్యభామ భర్తృదానకార్యమును 
నిర్విఘ్నముగా నాచరించెను. సవతులు లజ్ఞాభరాక్రాంతలై వక్రపంకరుహములు వాంచిరి. 


79 


పారిజాతాపహరణకావ్యము సత్యభామాగర్వాపహరణమున కుద్దేశింపంబడినట్లు తోంచును 
గాని యామె కెచ్చటను గర్వభంగముకాలేదు. పారిజాతాపహరణము, పుణ్యకవ్రతాచరణము 
అను రెండుచోట్లను ఆమెయే సంపూర్ణ విజయమును పొందజాలెను. 


పారిజాతాపహరణమను పేరుగల యీ కావ్యము పారిజాత ప్రతిష్ట (5-52) తో 
ముగిసియుండినచో నెక్కువ యుచితముగా నుండి యుండును. కాని కవి చివర 
పుణ్యకవృత్తాంతమును గూడ చేర్చి యున్నాడు. పారిజాతవృక్షముతోంగూడ భర్తనొక 
బ్రాహ్మణునకు ధారవోయవలయుట తప్ప దీనికిని పారిజాతాపహరణమునకును మటే 
సంబంధము లేదు. 


ధనకనకవస్తు సమితియుం 

దనయ సమృద్ధియును గల్లి తానుంబతియున్‌ 

మనమున నజగొజలెజుంగక 

యనితరసులభైక సుఖములందుదు రనుచున్‌ 5-62 


నారదుడు పుణ్యకవ్రతమునకు ఫలితముగా జెప్పెను. సత్యభామకు తనయ 
సమృద్ధికూడ కలిగినట్లు కనిపింపదు. బహుశః రాయలవారి యంతఃపురమున జరిగిన యొక 
వ్రతోత్సవమును దృష్టియందిడుకొని తిమ్మన దీనిని రచించెనేమో! పదాజువేల సవతులును 
తోడు రాగా పట్టపుదేవియెన రుక్మిణి తగవేనని పుణ్యకవ్రతమును చూచుటకై వచ్చెను. 
“వదనాంబుజం బునం గృతకవికాసమచ్చుపడ”నని తిమ్మన వ్రాయుటచే నామెమర్యాద కొబుకే 
వచ్చెనుగాని మనఃపూర్వకముగా వచ్చియుండలేదని తెలియుచున్నది. తిమ్మన యీ 
వృత్తాంతమును చాల సరసముగా వర్ణించెను. కాని సరసములు కదా యని యన్నిటిని 
కావ్యమునం జేర్చుట యుచితముగానుండదు కదా! 


తిమ్మన రెండు మూండు నాలుగాశ్వాసములను వర్ణనలతో నింపియుండెను. కృష్ణుని 
మాధ్యాహ్నిక స్నానము, భోజనము, సాయంకాలము, అంధకారము, నక్షత్రములు, 
చంద్రోదయము, వెన్నెల, చంద్రికావిహారము, మేల్మొల్చులు, మేరుపర్వతము, స్వర్గస్తీలు కృష్ణుని 
దర్శించుట, దశావతారములు, వైజయంతము, నందనవనము, పారిజాతము, పుష్పాపచయము, 
సూర్యాస్తమయము, యుద్ధము, మధ్యాహ్నము, జలకేళి, మున్నగువాని వర్ణనములందు 
ముఖ్యములైనవి. ఈ వర్ణనములు కావించునప్పుడు తిమ్మన రాయల యంతఃపురమునందలి 
యాచారములను, దైనిక కృత్యములను, అందలి యుద్యానవనములు భవనములు మున్నగు 
వాని సౌందర్యమును చక్కగా విశదీకరించెను. కావ్యమున నష్టాదశవర్ణనము లుండవలయునను 
లాక్షణికుల నియమమున కివి యనుగుణముగనే యున్నను అతి దీర్భములగుచు 
కథాగమనమునకు కొంత యాటంకము కలిగించుచున్నవి. కవి యిందు ప్రదర్శించిన 


80 


భావనాశక్తియు, లోకప్రకృతిపరిశీలనమును, భావగాంభీర్యమును, పద ప్రయోగౌచిత్యమును 
అత్యంత ప్రశంసా పాత్రములుగా నున్నవి. 


ప్రథమాశ్వాసమున నారదుండు రుక్మిణికి పారిజాతము గుణగణములు తెలియం 
జెప్పుచు, 
అలినీలాలక! నీపు నీపతి రహస్యక్రీడ వర్తించు వే 
ళ లతాంతాయుధు సంగరమ్మునకు నుల్లాసంబు కల్పించు ను 
జ్వలదీపాంకురమై, రతిశ్రమతనూసంజాత ధారాళ ఘ 
ర్మలవంబుల్‌ తొలంగింపంగా సురటియె రంజిల్లు నిచ్చాగతిన్‌ 1-60 


అని దాని రతిసమయానుకూల ప్రవృత్తిని వెల్లడిచేసెను. అది సత్యమే కావచ్చును. 
కాని బ్రహ్మచారియు, శాంతిదాంతి సముపేతుండునైన నారదమహాముని యిందిరా 
ప్రతినిధియైన రుక్మిణి కీవిధముగా వివరించుట యౌచిత్యదూరమై యున్నదని పలువురు 
విమర్శకులు తలంతురు. ఏతత్పద్య రచనాసందర్భమున తిమ్మన తత్మాల ప్రభావము నుండి 
తప్పించుకొనలేకపోయెను. “కృతకాద్రి కందరాకేళీ నిగూహనవేళా పరస్పరాన్వేషణములు” 
అను సీస పద్యము(1-95) సత్యాకృష్ణుల శృంగారలీలలను వలె రాయలవారియు తన్మహిషీ 
మణులయు విహార విశేషములను గూడ హృద్యముగా వర్ణించుచున్నది. 


పొందుగం బశ్చిమాద్రి తటభూస్థలి నంశుమదంశుమత్ఫలా 

కందము వాసరాంత హలిక ప్రవరుండిడ సాంధ్యవారి భృ 

త్మందళముల్‌ తమోదళయుతంబులునై గొలపండి వ్రాలెంబూ 

ర్లేందుని పేరం (బ్రాచినది హేతువు వెన్నెలకల్మి కల్మికిన్‌ 2-42 


సాయంకాలహలికుండు సూర్యుండను నరటిదుంపను పడమటి సంద్రము 

తీరప్రదేశమున పాతంగా నది చెట్టె యాకులతో పెరింగి తూర్పుదిక్కుగా నిండు చంద్రుండను 
గెల వేసెను. వెన్నెలకల్మి కల్మి కదియే హేతువు. అరటిచెట్టు తూర్పుగా గెలవేసినచో నది 
సంపత్స్ఫూచకమని పెద్దలు చెప్పుదురు. ఆ సంప్రదాయమును పురస్మరించుకొని కవి 
రూపకాలంకార బంధురముగా భావగంభీరమైన యీ పద్యమును రచించెను. 

తారకాధీశు కిరణ కదంబకంబు 

చిలికెం బలుచని వలిపంపుం జిలుంగుమంచుం 

గౌరవశ్రీవధూ కరగ్రహణ వేళ 

వెలికిం గ్రమ్మిన సాత్త్విక స్వేదమనంగ. 2-48 


చంద్రుని కిరణములుచిలుకు పలుచనిమంచుకలువ కన్నె పాణిగ్రహణ మొనరించువేళ 
వ్యక్తమైన సాత్త్వికస్వేదమన నుండెనని కవి యుత్రేక్షించుచున్నాండు. కలువకన్నె చంద్రునికిం 
బ్రయురాలనెడి కవినమయమును బురన్మరించుకొని కవి యిచ్చట వెల్లడించిన 
భావమద్భుతముగానున్నది. తరువాత పద్యమున (2-49) చకోరపు పేరంటాండ్రు 
చిగురువిలుకాని జాతర చేయంబూని కులముసాముల నందటిని బిలిచి సాగించిన 
బువ్వపుబంతి వర్ణింపంబడినది. ఈ విందున చకోరములు విరహులమైసోంకి వేండియైన 
వెన్నెలను పచ్చివెన్నెల చేర్చి నులి వెచ్చ చేసియు, కలువపుప్పొళ్ళచే కసవైన వెన్నెలను వలిప 
వెన్నెలలో వడిచి తేర్చియు, చంద్రకాలపు నీటిచే జాలైన వెన్నెలను ముదురు వెన్నెల చేర్చి 
జుజ్జంబదనుచేసియు, సతులమైపూంతచే పిసాళించు వెన్నెలను తనువువెన్నెలచే రసాయనముగా 
నమరించియు చతుర్విధాహారములను చేకూర్చినవంట! ఇందు చెప్పిన వెన్నెలయందలి 
వింతభేదములు పారిజాతాపహరణమునం దప్ప మటిందును గోచరింపవు. 


వైతాళికులు కృష్ణుని మెల్కొల్పుచు చెలువు పోనాడి యల్లనల్లనవ్రాలు చంద్రు నిట్లు 
వర్ణించి యుందిరి. 


చరమాద్రి దావాగ్ని సంఫ్లష్ట సుర సౌర 

భేయీకరీషైక పిందమనంగ 
బహు చకోరకదంశ పరిపీత చంద్రికా 

కౌద నీరసమధుచ్చత్రమనంగం 
బ్రత్యజ్యుభోచ్చల ద్రాత్రి వర్షీయసీ 

పలిత పాండుర కేశబంధమనంగ 
గగనసౌధాలేపకర కాలశిల్సి ని 

ర్ముక్త సుధావస్తముష్టియనంగ 
సుమహిత జ్యోత్సి కాలతా సుమగుళుచ్చ 
మనంగ నతిధూసరచ్చాయ నబ్దవైరి 
చెలువు వోనాడి బింబావశిష్టుండగుచు 
నల్లనల్లనవ్రాలెడు నంబుజాక్ష 2-59 


ఇందలి యుగ్రేక్షలు తిమ్మకవి భావనాసముద్రమున పుట్టిన రత్నములు. కాంతిహీనుం 
డై బింబమాడత్రావశిష్టుండైన చంద్రునతండు వివిధరీతుల నూహించినతీరు విస్మయావహమై 
యాతని ప్రతిభా సంపదను పట్టి చూపుచున్నది. “రంభా మహోరోజకుంభపరీరంభ కుసుమిత 
ప్రత్యగ్ర కురువకంబు”(3-44) అను సీసమున నుద్యాన వనముతోపాటు వివిధ 


దోహదక్రియలను రమ్యముగా వ్యక్తము చేయంబడినవి. 
82 


తూంగెం జల్లనిగాడ్పులేమి ఫణిసందోహంబు పేరాంకటన్‌ 

లోంగెం దప్తసరోజ శీధురసముల్‌ గ్రోలన్మదాళిచ్చటల్‌ 

గ్రాగెన్నీటుగం గాంచనాచలతటీ గండోపలవ్రాతముల్‌ 

డాయెన్సల్వల పంకసీమ బకజాలత్రస్త పాఠీనముల్‌ 4-20 


అను పద్యమున మధ్యాహ్నపువేండిమి ప్రభావము చక్కగా వర్ణింపం బడినది. ఇది 
తిమ్మన నిశితమైన ప్రకృతిపరిశీలనకుం దార్మాణము. 


ఎలదేటుల్దమ వాలుం గన్గవలపై నిందీవర భ్రాంతిచే 

మెలంగం జీరలం గప్పుకోనలవిగామిం జీందణం జెంది యి 

చ్చలం గాంక్షించిరి నిర్నిమేష జలజాస్యల్‌ మానుషత్వంబున 

య్యలిభీతి న్ముకుళలీకృతాక్షియగు సత్యాకాంత నీక్షించుచున్‌ 4-12 


దేవతలకు జిప్పపాటుండదు. ఉద్యానవనమున విహరించునప్పుడు తేంట్లు కలువలేమో 
యను భ్రాంతిచేం దమకన్నులపై వ్రాలంగా దేవకాంతలు వానిని జీరలతోం గప్పుకొనుటకు 
వీలు లేకపోయెను. అవి చీరలకంటెం బెద్దవగుట యందుకుంగారణము. సత్యభామకాబాధ 
కలుగలేదు. ఆమె మానుషియగుటచే కన్నులు మూసికొనం జాలెను. అందుచే దేవకాంతలు 
కూడ మానుషత్వమును కాంక్షించిరని యిందలి భావము. ఈ పద్యము దేవతావనితల నేత్ర 
వైశాల్యమును విశదముగా వెల్లడిచేయుచు నత్యంత రమణీయముగా ఉన్నది. 


కృష్ణుండు కుండలములను తెచ్చియాయంగనే సంతోషించి యదితి యాతని దీవించి 
దశావతారవర్ణ్గనము కావించెను. ప్రథమాశ్వాసమున నారదుండు కృష్ణుని దర్శింప 
వచ్చినప్పుడుకూడ దశావతార వర్ణనమున్నది. కాని యది యతిసంగ్రహముగా నున్నది. 
అచ్చట రామావతారము వజకుంగల విషయము భూతకాలమునను కృష్ణావతార విషయం 
వర్తమానకాలమునను బుద్ధకల్మ్యవతారముల విషయము భవిష్యదర్ధకమైన తద్ధర్మమునను 
ఉండుట గమనింపందగియున్నది. అదితి కావించిన వర్ణనమున మొదటి యైదవతారముల 
తరువాత పరశురామ రామ బలరామావతారములను పిమ్మట బుద్దకృష్ణావతారములును 
వివరింపంబడినవి. ఇందు కల్య్యవతారము లేదు. కృష్ణావతారమున హరి యొనరించిన 
కార్యములన్నింటిని ఆమె పెద్ద దండకమున విశదముగా వర్ణించియుండాను. 
ఈ క్రింది పద్యము వామనావతార వర్ణనముతోం గూడినవి. 


నను నాకశ్యప కామినీమణులలోనన్థన్యంగాంజేయు మ 

త్తనయ వ్యాజముదాల్చి వామనుని చందాన నృలిన్మట్టవే 
ఘనమార్గోన్నమితాంఘ్రిపద్మమునకుం గంజాప్తుండంశువ్రజం 

బను కింజల్క పరంపర ల్మెజియ నుద్యత్మర్ణికం బోలంగన్‌ 1-3 


ఆహ్యాలజలీ 83 


ఆకసమున కెత్తబడిన వామనుని పాదము పద్మమువలెనొప్పారెను. సూర్యుండు 
కర్ణికవలెను ఆతని కిరణములు కింజల్మముల వలెను (బ్రకాశించెను. ఇచ్చటి రూపకోపమా 
లంకారములు రమణీయములై కవి భావించిన భావమును విస్పష్ట మొనరించుచున్నవి. 


చతుర్ధ పంచమాశ్వాసాంతారంభములందు కృష్ణునకును దేవతా యోధులకును, 
దిక్పాలకులకును, ఇంద్రునికిని జరిగిన యుద్ధము వర్ణింపబడినది. తిమ్మన దీని నపారమైన 
నేర్పుతో వర్ణించెను. కాని యాతని శైలి సహజ మాధుర్య సంపన్నమగుటచే నిచ్చటి యుద్ధము 
నాటకము నందలి యుద్ధము వలెనే యుండునుగాని తీవ్ర భయంకరముగాం గని పింపదు. 
ఇంద్రుడేసిన యాగ్నేయానిలసౌరబ్రహ్మపాశుపతాస్త్రములు వరుసగా కృష్ణుని తేజోనిశ్వాస 
దక్షిణాంబరనాఖీ దేహార్థము లందడంగెనని చెప్పుట (5-80) కృష్ణుని పరబ్రహ్మత్వము ధ్వనింపం 
జేయుచున్నది. 


భీన్నాసురాస్త్రముల చవి 

గన్న మురాహిత శిలీముఖములపు డనిలో 

మున్నెజుంగని సురవీరుల 

క్రొన్నెత్తురు చవినెతింగి క్రోలం దొడంగెన్‌ 5-7 


కృష్ణుని బాణములంతకుముందు రాక్షసుల నెత్తురు చవినెటింగెనే కాని దేవతల నెత్తురు 
రుచి నెబుంగవు. ఇప్పుడాచవినెజింగి యవి క్రోలం దొడంగెననుట దేవతా కృష్ణుల 
యుద్ధమునందలి యపూర్వతను జాంటుచున్నది. వేల్చుమానియందు వేడుకపడు ప్రియసతుల 
కోరికతీర్చుటకై హరియు హరియు నన్యోన్యజయకాంక్షతోం బోరిరనుట యందును వారిరువురి 
యాశుగములను అసురజీవితాపహరములే యనుట యందును మైత్రితోనుండవలసిన వారు 
సతులకై సంగ్రామము నొనరించుటలోం గల వింతందనము వ్యక్తమగుచున్నది. 


ప్రబంధములన్నిటి యందువలె పారిజాతాపహరణము నందును శృంగారమే 
ప్రధానరసము. ప్రథమాశ్వాసమున నీర్యామానశ్ళంగారము వర్ణింపంబడినది. కృష్ణుండు 
పారిజాత పుష్పమును దనకీయక రుక్కిణికిచ్చెనని విని సత్యభామ యపారములైన 
యీర్య్యాకోపములకు లోనైనది. పారిజాతాపహరణము నందలి కథయంతయు నీ భావములపై 
నాధారపడినట్టిదే. 


బిసరుహపత్రలోచనకుం బెల్లగుమోహము సంఘటిల్లె వె 

కృసమగు నెవ్వగల్వొడమెం గంపమువుట్టె జెమర్చెమేను మా 

నసమున విన్నంబాటొదవె, నాంటెంగడుంబరితాపవేదనల్‌ 
మసకపుంబాముకాటువలె మచ్చరమన్విష మగ్గలించినన్‌ 1-10 


84 


అను పద్యమున సత్య మనమున సపత్నీ మాత్సర్యముచేం గలిగిన వికారములు 
వర్ణింపంబడినవి. “వెడవెడ గన్ను మూయుం గనువిచ్చు, నగుం దలయూంచు”నని తరువాతి 
పద్యమాసందర్భముననామె పొందిన యగ్గలమైన మనోజబాధకు ఫలితములైన చేష్టను 
వివరించుచున్నది. మాత్సర్యము కోపమునకు దారితీయంగా నామె కృష్ణుండరుదెంచి యెంత 
యనునయించినను శాంతింపక యాతండు (ప్రేమతో మొైొక్కంగా వామపాదముతో 
నాతనిశిరము తొలంగ ద్రోచినది. తరువాత నాతండు కూర్మి బయలు పడునట్లుగాం బల్మిన 
పల్ములువిని చలితాధరపల్లవాగ్రయై యతని పలువిధముల నుపాలంభించినది. ఇతర 
ప్రబంధములందు వియోగ వేదనా సందర్భమున నాయిక చంద్ర మన్మథ మలయ వాయువుల 
నుపాలంభించుట కాననగును. పారిజాతాపహరణమున దానికవకాశము లేకపోయినది. 
కవికోపముతోంగూడిన నాయిక యిచ్చట ముఖాముఖిగా నాయకునే యుపాలంభించినట్లు 
వర్ణించినాండు. కోపమున నామెయొడలెటుంగక “యెటుంగునే వనులకావరి 
భావజమర్శకర్మములని కృష్ణుని నిరసించినది. తరువాత ఘనతరగద్దదికా నిస్వనమున 
మాటలాడంజాలక యేద్చినది. 


ద్వితీయ తృతీయాశ్వాసములందలి వర్ణనము లన్నియు శృంగార రసానుకూలములుగా 
చేయంబడినవి. సత్యాకృష్ణులు స్వర్గమునకేగినప్పుడు వేలుపు వనితలు హర్య్యములనెక్కి చూచుచు 
పొందిన సాత్త్వికభావ వికారాదులను కవి హృద్యముగా వర్ణించెను. 


అలందిన చందనమ్ము వృధయౌంజెమరింపంగ సమ్మదాశ్రులం 

దొలచిన యట్లువోయెడుం గనుంగవకాటుక, పేటులెత్తుంజె 

క్కులమకరీ విలాసము గగుర్పొడువన్‌ హరిజూచువేళ నో 

చెలి! కయిసేయకమ్మయని చేడియ యొక్కతె పిల్చె నెచ్చెలిన్‌ 3-12 


అను పద్యమున నొకకాంత కలుగంబోవు శృంగారభావాలను పురష్మరించుకొని యొడలు 
కైసేసి కోవలదని చెలిమిని వారించుచున్నది. 


అలికుల వేణి యొక్కతె మురారింగనుంకొని మ్రానుపాటుమై 

నెలకొన నున్నచో సడలు నీవిక లేంజెమరంటి నిల్సె, నం 

జలిపరిపూర్ణలాజలను సాధ్వసకంపము దానచల్లె న 

చ్చెలువకు సాత్త్వికోదయము చేసిన మేలికంజెప్ప నేటి కిన్‌ 3-17 

సాత్త్విక కంపముచే నీ కాంత యంజలియందలి లాజల నయత్నముగా చల్లివేసినది. 

అందుచే ఆమెకు సాత్త్వికోదయము చేసిన మేలింతింతగాదని కవి వివరించుచున్నాండు. 
చివరనున్న పుణ్యకవ్రతము కూడ సతీసుతులు మనమున నజిగొఅ నెజుంగక యనితరసులభైక 
సుఖములందుటకే నిర్వహింపంబడినది. 


85 


కృష్ణుండింద్రునితోడను దేవతాయోధులతోడను బోరుసందర్భమున వీరరౌద్రములను, 
నారదుండు కృష్ణునిస్తుతించు సందర్భమున శాంతమును అదితి కృష్ణుని మేనిమిరి శిరసు 
మూర్శొని యొకవంక దీవించుచునే వేటొకవంక నాతని పర(బ్రహ్మత్వమును నిరూపించుచు 
స్తుతించుటయందు వాత్సల్యభక్తియు, మేరు పారిజాతాదుల వర్ణనలందద్భుత రసమును 
నిందంగములుగా వర్ణింపబడినవి. పుణ్యకవ్రత సందర్భమున కృష్ణుడు సత్యభామ 
చిజునవ్వునకు బదులుగా దన్ను ధారవోయుమని పల్మినప్పుడు సంబంధిభూపాలకులు 
నర్మగర్భిత వచః ప్రాగల్భ్యమేపారంగా నవ్విరి. సత్యకృష్ణుని గ్రొవ్విరులదండతో పారిజాతవృక్ష 
మునకు గట్టి నప్పుడామె బోంట్లు “బలిదనుజేంద్రుం గట్టితని పల్మంగ విందుముగాని 
నేండు మాచెలియిదె పుష్పదాయకముచే నినుంగట్టంగంగంటి మింక నెమ్మెలు పచరింప రా” 
దనుచు మేలములాడిరి. దానగ్రహణానంతరము నారదుడు కృష్ణునితో కేళిపరుండై “నిన్ను 
నిప్పుడు సత్యాపతి మాకునిచ్చె నికమాయభీప్సిత కృత్యంబులు సల్పు” మనుచు, 
మేళవించినవి సుమ్మీ దీనిమెట్లని 
మాంసలాంసంబున మహతిం జేర్చి 
మిన్నేటి జలము సుమ్మీ తొలంకెడునని 
డా చేత మణికమండలువొసంగి 
యిది తపోచితము సుమ్మీ జతనంబని 
వలచేతం బద్మాక్షవలయమిచ్చి 
యీశానుండిచ్చెం జుమ్మీ మాకునిది యని 
శార్జూలచర్మంబుంజంకం జొనిపి 


పొమ్ము పొమ్మని యొక కొంత పోవంబోవ 

రమ్ము రమ్మని మరలం జేరంగంబిలిచి 

కపటనటనాపరుండైన కంసవైరిం 

బరమ ముని నవ్వుటాలకు బనులుగొనియె 5-87 


ఈ సందర్భములందు సున్నితమైన హాస్యము గోచరించుచున్నది. 


తిమ్మనకవి కృష్ణసత్యభామనారద పాత్రలను పారిజాతాపహరణమున నద్భుతముగా 
చిత్రించియున్నాండు. కృష్ణుడిందు దక్షిణ నాయకుడు. సౌఖ్యరసైకలోలుండు, సత్యాచంద్రముఖీ 
వరుండు. 'నను భవదీయదాసుని మనంబున నెయ్యపుటల్మం బూని తాంచిన యది నాకు 
మన్ననయియని పల్మిన సరసుండు. జగన్నాటక సూత్రధారి. మజియొకప్పుడతండు 
సర్గస్థితిలయ కారుండైన పరబ్రహ్మం, (3-27) భక్తగణాధీనుండు, ఇంద్రుని వజ్రాయుధమును 
గూడ పిడికిలించిన మహావీరుందు. సత్య ఆక్రాంతనాయికయిన ప్రాఢమానిని. “నను నెవ్వతిం 
గాం జూచితి”వని కృష్ణునితో బల్ముట్‌ యందును (1-132) కృష్ణుని వామపాదమునం 
86 ౩జీ 


దొలంగం ద్రోయుట యందును ఆమె మానినీత్వము గోచరించును. చతుర్థాశ్వాసమున 
పారిజాతమును బెతికి గరుదస్మంధమునం బెట్టుకొని సత్యాకృష్ణులరుగంబోవు సందర్భమున 
వనపాలకు లడ్డమై కృష్ణునితో నా వృక్షమును మరలం బెట్టిపొమ్మని పలుక నాతండు వారికేదో 
సమాధానము చెప్పంబోయెను. సత్యభామ కరసంజ్ఞచే నతని మాన్ని “చన్దేవల జాబు కొంగు 
సవరించుచు వీడిన కొప్పు బల్మజుం జేవెడందోంపుచులొ జెందొవ చూపులు క్రేళ్ళు దాంటం 
గా నిట్లు పలికెను. 


వినుండు సురేశ్వరు వనపాలకులు వార్ధిం 
బొడమిన యీ దివ్య భూరుహమున 
కింద్రాణి యెవ్వతె యింద్రుండు నెవ్వండు 
తోడి యిందిరను గౌస్తుభమునెవ్వం 
దధిపుండై ధరియించె నతండె చేకొనుంగాక 
తెకతేర యిదియేమి యొకరిసొమ్మె 
యిదె నాదు విభునిచే నీవదాన్యనగమ్ము 
నొడియించుకొని పోవుచున్న దానం 


బలుకులేటికిం దా వీరపత్నియేని 

మీ శచీదేవి తనదు ప్రాణేశుందైన 

మఘవునిటంబంపి సత్యభామా విధేయు 

వలన మరలంగం గొనుటెపో వాసితనము 4-59 


ఈ పలుకులామె ప్రాఢత్వమును, ఆక్రాంతవల్లభాత్వమును సూచించుచున్నవి. 
వనపాలకులకివి గర్వోక్తులుగాం గనిపించినవి. కాని యవి వట్టి గర్వోక్తులు కావు. ఆమె 
యట్లు తు.చ. తప్పకుండ చేయించుకొనంజాలిన దిట్ట. కృష్ణుని భార్యలందతణిలో నామె 
“సౌందర్యవతియు, మానవతియు, మహనీయసౌభాగ్యవతియు”(1-70) నస్‌ కవి 
చెప్పియున్నాండు. శృంగార వనములోనున్నప్పుడు “దక్షిణాంస చూచుక నయన ప్రకంప 
గుణసూచనలు కలిగినప్పుడు మది జాలివొంది యొకరీతిం దలంకం “బ్రాణనాథుం డొండొక 
చపలాక్షింగూడి ననునొల్లని చెయ్దుము లేమిచేసెనో” యని కలంతనొందెను. ఇది యామె 
సౌభాగ్యమునకుం దార్మాణ. 'తా నిక్కుచు విజ్ఞవీంగుచు గణింపదు కాంతల సత్య” (1-66) 
యన్న నోటితోనే నారదుడు “పతినీవై విహరింపంగా, నతుల ప్రాభవవైభవోన్నతుల 
ప్రోవై యిట్లు వర్తించు నినుంజూచి సవతికాంతలు లజ్జింతురనియు, చనవుల్నీవలె నెవ్వరేం 
గనిరో నీ సౌభాగ్య మింతంతయే” (2-25) యనియు నామెను స్తుతించియుండెను. పుణ్యకవ్రత 
నిర్వహణమున నామె సౌభాగ్యము పరాకాష్టనందెను. నారదుండారివేరంపుం దపసియని కవి 


యాతనిం బ్రవేశ పెట్టునప్పుడే తెల్పెను. అతండు ప్రథమాశ్వాసమున కలహాంకురము నాటెను. 
ఆహ్యాలజలీ 87 


ద్వితీయాశ్వాసమున దాని పరిణామమెట్లున్నదో చూచుటకు సత్యభామ యింటి కరుదెంచి 
యించుక నిరుత్సాహము పొందెను. యుద్ధము జరుగునప్పుడు కుంచె వీచుచు నాట్య 
మొనరించెను. పంచమాశ్వాసమున సత్యను పుణ్యకవ్రతమునకు ప్రేరేంచెను. అతండు “చివ్వల 
యోగిరపుం దపసిి యయ్యును భక్తాగ్రగణ్యుండు. ద్వారక వైకుంఠపురమనియు రుక్మిణి 
లక్ష్మియనియు నాతండు భావించి వారిని గొల్చుటకై యచ్చటి కేగుచుండెను. చివర 
నాతండు చేసిన కృష్ణస్తుతి బంధగతమై చిత్రగతుల నడచుటచే క్షిష్టముగా నున్నను 
నిరుపమానమైన యాతని భక్తిని జాటుచున్నది. అందుచేతనే కృష్ణుండు సర్వసద్దుణ సముపేతుం 
డై యుండవలసిన దానప్రతిగ్రహీతగా నాతని నిశ్చయించెను. పారిజాతాపహరణ 
కథాసూత్రధారి నారదుండు. ఆతని వాజణ్నైపుణ్యమును, కలహాశనత్వమును, భక్తి నిష్టలను 
తిమ్మన చాలనేర్చుతో, వర్ణించియున్నాండు. రుక్మిణి “'యందతిలోన పెద్ద మహిమాన్నితి. 
ఇందిరా ప్రతినిధి. ఈమె పారిజాతాపహరణకావ్యమున మాటలాడినది తక్కువ. జెచిత్య 
పరిజ్ఞానము కలది. పుణ్యకవ్రతమామె కంతసంతోష ప్రదము కాకపోయినను 'రాందగనౌ” 
నని యచ్చటికి వెళ్ళెను. ఇంద్రుడు శబీదేవితో(ంగూడియున్నప్పుడు వనపాలకులరుదెంచి 
పారిజాతాపహరణ వృత్తాంతమెటింగించిరి. సత్యగర్వోక్తులాతని రౌద్రాకారునొనరించెను. అతం 
డు శచితో “సత్యా గర్వభారంబు దివ్యనగంబున్విడిపించి” వత్తునని పలికి యహంకారము 
ప్రదర్శించెను. కృష్ణుండు వచ్చుచున్న వార్తవిని యాతండెదురేగి “భక్తివివేకతరంగితాత్ముండై 
యడుగులమీంద” వ్రాలినవాండే యిట్లహంకరించుట కప్పటి సన్నివేశపరిస్థితులే కారణము. 
పారిజాతమును ప్రాణముగాం జూచుకొను శచీకాంత చేరువ నున్నప్పుడా వార్త వినుటచే 
నతండట్లు వర్తింపవలసి వచ్చెను. వజ్రమును కృష్ణుండు బంతినివలెం బట్టుకొనంగనే యాతనికా 
యహంకారము సడలెను. అతండు వెల్లేనుంగు దిగివచ్చి యపరాధినని వచించుచు సాం 
గిలంబడి కృష్ణునికి మొక్కను. కృష్ణుం డాతనియెడందప్పు లేదని పల్కి వజముతోపాటు 
పారిజాతమును గూడ నీయందలంచెను. ఇది కేవలము మర్యాదకొఅకు పారిజాతమాతనికడనే 
యుండునని పలికి లేని యౌదార్యము (బ్రకటించెను. అంతకంటెనేమి చేయును? 


తిమ్మన పారిజాతాపహరణ కావ్యారంభమున రాయలవారి వంశమును వర్ణించెను. 
రాయలవారినిగూర్చి యతండు వ్రాసిన పద్యములు భావగంభీరములై యున్నవి. 


యాదవత్వమున సింహాసనస్థుండుగామి 
సింహాసనస్థుండై చెన్నుమెబయ 

గొల్లయిల్లాంద్రతోం గోడిగించుటంజేసి 
పరకామినీ సహోదరతంజూప 

మతి జరాసుతునకై మధుర డించుటం జేసి 
పరవర్గ దుర్గముల్‌ బలిమింగొనంగం 

బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట 
నౌదార్యమున దాని నడుగువజుపం 


88 


గోరి తొలిమేనం దనవైన కొదువలెల్ల 

మాన్చుకొనవచ్చి భువనైక మాన్యలీల 

నవతరించిన కృష్ణుం డౌననంగ మించె 

నరస విభు కృష్ణరాయ భూనాయకుండు. 1-17 


అను పద్యము యాదవ కృష్ణుందే తనకాజన్మముననున్న లోపము లన్నియుం 
దీర్చుకొనంగోరు కృష్ణరాయలుగాంబుట్టెనని చెప్పుచున్నది. తిమ్మన కథలోంగూడ రాయలకును 
కృష్ణునికిని గల సాదృశ్యము వ్యంగ్యముగాం బ్రకటించియున్నాడు. తిరమలదేవీ కృష్ణరాయల 
స్థానములందే యాతడు సత్యాకృష్ణులను నిలిపియున్నాడు. రాయలు కూడా దానే కృష్ణుడని 
వెల్లడించెడి వారిపై నధికమైన యభిమానము ప్రదర్శించెడివారని చెప్పుదురు. ఒకప్పుడు 
రాయలవారు సభలో దాశరథులు, పాండవులు అనువారిలో నెవరు గొప్పవారని యడిగిరట. 
దానికెవ్వరును సమాధానము చెప్పియుండలేదు. అంత రాయలవారు సాక్షాద్దేవాంశ సంభూతులై 
ఘంనకార్యము లొనరించిన దాశరధులకంటె కేవలము మానవులుగాంబుట్టి మహా 
కార్యములొనరించిన పాండవులే గొప్పవారని పలికిరంట. అప్పుడు వారిలో వీవన పట్టుచున్న 
చాకలి “ఈ జన్మములోంగూడ దేవరవారికి పాండవేయులమీంద నభిమానము పోలేదని 
చమత్మారముగాంబలుక రాయలు వానికి దేవరకోట నగ్రహారముగా నిచ్చిరట! 


శ్రీరంగేశ్వరనాభిపంకజ రజ[్రీకంటెం జోళేంద్రత 

న్వీరాజత్‌కుచపాళి కుంకుమముకంటె నృహ్యభూభృత్తటీ 

నీరంధ్రీకృతగైరిక ద్రవముకంటె న్వన్నెగావించెంగా 

వేరీతోయము కృష్ణర్ణాయండ హితోర్వీనాథరక్తప్రభన్‌ 1-18 


అనుపద్యము రాయలవారి పరాక్రమమును రమ్యాతిరమ్యముగా వర్ణించుచున్నది. 
ఆ రోజులలో రాయలవారిని గూర్చి పలువురుకవులు రచించిన పద్యములన్నిటికి నిది 
తలమానికమని చెప్పదగియున్నది. 

ముక్కుతిమ్మనార్యు ముద్దుపల్మనుమాట యాంధ్రదేశమున చిరకాలవ్యాప్తమై యున్నది. 
అతండు సంస్కృత సమాసముల నెక్కువగానే వాడును. అయ్యును అతని పదముల కూర్పులో 
నొక మాధుర్యమున్నది. మార్దవమాధుర్యములును ప్రసాదగుణమును అతని రచనకు 
సహజసిద్ధములు. “వలిమలయల్లువాండు తలవాంక ధరించిన పూవుగుత్తి”(1-6) “అమరుల 
బోన పుట్టి క”(2-41) అను పద్యములు రెండును చంద్రవర్ణనాత్మకములైనట్టివే. ఈ రెండింట 
నతండచ్చతెలుంగు పదములనే యెక్కువగా వాడినాండు. చల్లని చంద్రుని తేటతెల్లములగు 
తెలుంగుమాటలతో వర్ణించుట యౌచిత్య శోభితముగానున్నది. తిమ్మనపద్యములు 
ధారాశుద్ధిశోభితములును, భావగంభీరములును, అలంకారరమణీయములునై యింపునింపు 
చుండును.“సంతసమంది జాదులు ప్రసాదమయ్యె”(2-75) “పూసలలో దారంబు 


89 


మాడ్మి”(1-983) మున్నగు జాతీయములనాతండక్క దక్కడ చక్కగా వాడి యుండెను. అతని 
యువమానములు నహజములును అర్థగంభీరములునై యలరారును. “ప్రేటువడ్డ 
యురగాంగనయుం బలె” “నేయివోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీలయనంగి”, 
“వలిగుబ్బలిముద్దుంబట్టి లేంతనెల ధరించినట్లమరె”(1-55) “బీంకటింటి కడకంకటి పై 
జలదాంత చంద్రరేఖా సదృశాంగియై పొరల౭”(91-99) “నీమాగధోత్మరముంబోలుచుం 
జూడనొప్పె(2-61) మున్నగునవి యాతని రమ్యోపమానవుటనాచాతుర్యమునకు 
నిదర్శనములు. తిమ్మనకలంకారప్రీతి మెండు. వర్ణనాత్మకములైన యాతని పద్యములన్నింట 
నేదో యొక యలంకారము గోచరించుచునే యుండును. “నాథుల్‌ నేరముల్సేయం బేరలుకం 
జెందిన యట్టి కాంతులుచితవ్యాపారముల్‌ నేర్తురే” యనుదాని వలెనే “రాజవల్లభల సూర్యంపశ్య 
లేదుర్గదా”(2-69) “సహవాసుల దుఃఖము నెయ్యురోర్తురే”(2-83 1) “చాల గాంభీర్యశీలురు 
సంక్షోభము నొందువారినెచటన్‌ లోగొంచు వర్తింపరే”(4-29) మున్నగునవి కూడ చక్కని 
యర్థాంతరన్యాసములు. వానితోంగూడిన పద్యము లన్నియు చమత్మారసహితములైన 
భావములతోంగూడి పఠితలనానంద పరవశుల నొనరించుచుండును. అతని రూపకోకత్రేక్షలు 
సహజసుందరములును సముచిత భావసంపన్నములునై శోభిల్లుచుండును. 

సారాంగాక్షులచూపుచోజగముల, నన్గొండల, న్మోహదు 

ర్వారావర్తముల, న్మునింగి దరింజేరన్రాక యుప్పొంగు సం 

సారాంభోనిధి సతియాతరణి నిశ్శంకన్‌ సముత్తీర్డుండై 

చేరున్సజ్ఞన నావికుండు మదిరాక్షీ! ఈపురద్వీపమున్‌ 2-10 

అనుపద్యమాతని రమ్యరూపకాలంకార సంఘటనమునకు నిదర్శనము. అతని 

వర్ణనచాతుర్యమును గూర్చి చెప్పునప్పుడతని యుక్రేక్షలకుదాహరణములైన పద్యము 
లొసంగబడినవి. 

మలయ సమీరణ చ్యుత సమంచిత పాండుపలాశలైన పా 

దుల నునుసోగతీంగలు యదుప్రభునిం దలపించె బాలచా 

పలహృతతీరవస్త్రలయి పంకరుహాకరమధ్య సీమలన్‌ 

నిలిచిసముగ్ధ గోపరమణీ రమణీయ విలాసరేఖలన్‌ 8-50 


అనుపద్యము స్మరణాలంకారమున కుదాహరణము. ఇందు పాదులు సరస్సులను, 
అందు రాలిన పాండుపలాశములు జలములను, విగతపత్రములైన తీగలు వివస్తలైన 
గోపికలను దలపించుచున్నవి. “యామినీసమయంబు నాశాతట ప్రదేశంబుం బ్రసన్నభావంబు 
నొందె” (2-68) అను సీసమునందలి పాదోత్తరార్థములు చక్కని శ్లేషతోం గూడియున్నవి. 
“తామసవృత్తిలేదు, సతతంబును నుగ్రుండుకాండు, పౌరుషంబేమియు వెల్తిగాదు, తనకెందును 
బైమటి రాజు లేండు” (1-9) అనుపద్యమునం శబ్ద్బప్రధానమైన చక్కని ధ్వని యున్నది. 


90 ఆహ్యలజలీ 


చోద్యమప్పుడు భవరోగవైద్యుందైన 

యంబుజోదరు డాసిన యంతమాత్ర 

నపగతాసాధ్యగదుండయ్యె యక్షభర్త 

సారిదిరుద్రులు నిర్ముక్తశూలులైరి 5-11 


అనుపద్యమున గద, శూలశబ్దములర్థ్ధద్వయము నొసంగుచు పద్యభావమున కుత్మర్ష 
సమకూర్చుచున్నవి. తిమ్మన యచ్చటచ్చట యముకానుప్రాసాది శబ్దాలంకారములను గూడ 
వాడియుండెను. 


అలరుంబోడుల లోపల 

నలరుం బోడుములు నీకు నగ్గలమగుచుం 

దలపూ వాదకయుండుము 

తలపూవుధరించి వికచతామరసాక్షీ! 1-64 


అలరుంబోడులలోపల - స్త్రీలలో; అలరున్‌ పోడుములు నీకు; తలంపుం 
ఊవాదకయుండుము; తల+పూ+వాదక యుండుము అని యందలి పదములను 
విడదీయవచ్చును. “అలికులరావముల్‌ కిసలయాకుల కోకిలకాకుకాకలీ కలకలనాదముల్‌ 
వెలంగ (1-72) మున్నగునవి యనుప్రాసాలంకారమునకు నిదర్శనములు. “మొగుడు 
దమ్ములం బిక్కు మగతేటియలుంగులు సడలిపోంజేయు విశల్యకరణి” (4-49) అను స్‌సము 
పాదాంతముల కరణి, సరణి, తరణి అను సమాన ధ్వనులు గల పదములతోం గూడియున్నది. 
తిమ్మన యెడనెడ సాభిప్రాయము లైన పదములను వాడుచు భావములకపూర్వమైన పుష్టి 
చేకూర్చు చుండును. 


పూనుకొని మేలు గీళ్ళకు 

లోనయి వర్తించువారి లోకమెజుంగదో 

యా నరకాసురదమనుండు 

తానెజుంగదొ భోజకన్య తానెఖుంగదొకో! 1-91 


కృష్ణుండు నరకాసురుని సంహరించుటకై యేగినపుడు సత్యభామ యతనితోనరిగి 
చాల సాయమొనర్చినది. అతనికి నరకాసురదమనుండను కీర్తి తనవలననే వచ్చెనని యామె 
అభిప్రాయము. మేలుగీళ్ళకు లోనయి వర్తించువారి నానరకాసుర దమనుండెజుంగడాయని 
యడుగునపుడా శబ్దమును వాడుటయందలి యభిప్రాయమది. 


ఓర్పొకయింతలేని వికచోత్సల లోచన చిత్తవీధింజ 

ల్లార్బంగ నీలనీరదశుభాంగుండు వేచనుదెంచెనంచుం గం 

దర్చహుంతాశనున్‌ వెలికిందార్చుసఖుండును బోలె వేడి ని 

ట్టూర్చు దళంబుగా నిగిడె నున్న మితావరణాంశుకాంతమై 1-112 


91 


చిత్తవీథింజల్లార్చుటకై వచ్చుచున్నాండు. కావున నీలనీరద శుభాంగుడను విశేషణము 
వాడుట సాభిప్రాయమై యున్నది. మేరువును వర్ణించు వచనములో తిమ్మనశ్లేషవిరోధా 
భాసాలంకారములను వాడియున్నాండు. ఈ విధముగా నాతండు శబ్బార్ధాలంకారముల 
నధికముగా వాడినను అతనిశైలి యెచ్చటను మార్దవహీనమై యున్నట్లు కనిపింపదు. 


తిమ్మన మేరువు, వైజయంతము, యుద్ధము, వెన్నెల మున్నగు వానివర్ణించుటకు దీర్హ 
వచనములను వ్రాసియున్నాండు. ఇవి యొక్కచో దీర్హ సమాసములతోడను ఒక్కచో శబ్దాలంకార 
బాహుళ్యముతోడను గూడి మిక్కిలి ప్రాఢములుగా నున్నవి. కావ్యాంతమున నారదుండు కృష్ణుని 
స్తుతించు సందర్భమున నతండు అనులోమపాదభ్రమకములను, ద్వ్యక్షరులను, గర్భకవితను, 
గోమూట్రికానాగచ్చురికాచక్రబంధములను వాడియున్నాండు. అందొకదానిలో నతండు 
తనపేరును రాయల వారి పేరును గూడ నిమిడ్చినాండు. చిత్రగతుల నారదుండు కృష్ణుని 
గొనియాడెనని కవియే చెప్పినాండు. చతుర్థాశ్వాసమున పుష్పాపచయ సందర్భమున 
వృషభగతిరగడయు నదితి కృష్ణుని స్తుతించు సందర్భమున దండకమును గలవు. ఇంతకంటె 
నతని రచనలో ఛందో విశేషములు లేమియు లేవు. 


తిమ్మన యొకప్పుడు సుందరములైన బంగారుకుండలములు ధరించి యరుగుచుండం 
గా నొకభట్టుకవి యాతనిగాంచి 


మాకొలంది జానపదులంకుం 
నీకవితాశోభయబ్బునే, కూపనట 
ద్భేకములకు గగనధునీ 

శీకరముల చెమ్మ! నంది సింగయతిమ్మా 


అనుపద్యమును జెప్పెనంట! తిమ్మన సంతసించి తన చెవులనున్న కుండలములలో 
నొకటితీసి యాతనికి బహూకరించెను. తరువాత వారిరువురు నొంటికుండలములతో 
రాయలవారి కొలువున కరిగిరి. రాయ లదేమియని యడుగంగా జరిగిన వృత్తాంతమాతనికిం 
దెలిపిరి. రాయలంత “గగనధునీ' అనుచోట 'నాకధునీ” అనియుండిన బాగుగా నుండునని 
సూచించెనంట! అప్పుడు వారిరువురును నాకశబ్దప్రవేశమువలన పద్యమునకుం గలిగిన 
యపూర్వ సౌందర్యమునకలరి తమ చెవులకున్న కుండలములుతీసి రాయలవారికి 
బహుమానముగా నొసంగిరంట. ఈ కథకల్పితమే కావచ్చు. కాని తిమ్మనకు కమ్మగా ముద్దుగా 
పద్యము వ్రాయునెర్పెకాక యట్లు వ్రాసిన వారిని మెచ్చుకొని బహూకరించు కౌశలముకూడం 
గలదని స్పష్టము చేయుచున్నది. 


శకి శకి శ్వర 


92 


సారారీ సమురాంగఖ గార్బీభామిదు శ్రీకృల్ణదేంరాయం 
£ గ 
ఆనం నూల్వుదా 


స్వయముగా మహాకవియై విద్వత్‌కవిపుంగవులను తనయాస్థానమున కాహ్వానించి, 
వారిచే రసవన్మనోహరములైన ప్రబంధములను రచింపంజేసి యాంధ్ర సరస్వతి కపూర్వా 
లంకారము లలవరించిన రాజకవిచంద్రుండు శ్రీకృష్ణ దేవరాయలు. అతడు పరిపాలించిన 
కాలము తత్పరిపాలిత రాజ్యమునకేకాక ఆంధ్రసారస్వతమునకు స్వర్ణయుగమై పరిఢవిల్లినది. 
ఆంధ్రభోజుడను బిరుద మతనికన్వర్థమైనట్టిది. సమరాంగణమున వలె సారస్వతరంగమున 
కూడా సార్వభౌముడై శోభిల్లిన పరాక్రమ ప్రతిభా పాథోనిధి యా మహనీయుండు. అతడాంధ్ర 
సంస్కృత భాషలు రెండింట ప్రాఢమైన కవిత్వము చెప్పియుండెను. అతని సంస్కృత 
కృతులెక్కువ ప్రచారము పొందియుండలేదు. జాంబవతీ పరిణయమను రూపకమొక్కటే 
యిటీవల ప్రచురింపబడినది. అతండాంధ్రమున రచించిన ప్రబంధ మొక్కటే. అది 
అద్వితీయము; ఆముక్తమాల్యదానామధేయము. 


శ్రీకృష్ణదేవరాయల తండ్రి నరసనాయకుడు సాళువ నరసింగరాయల సేనాధిపతియై, 
అతని యనంతరము కొంతకాలమతని కుమారుని నామమాత్రమునకు రాజుగా చేసి, తరువాత 
తానే రాజ్యమునాక్రమించెను. నందిమల్లయ ఘంటసింగన కవులీతనికి వరాహపురాణము 
నంకితము చేసియుండిరి. ఇతడు క్షత్రియుండగునో కాదో స్పష్టముగా తెలియదుకాని అల్లసాని 
పెద్దన యయాతి కుమారుడైన తుర్వసుని వంశము తుళువాన్వవాయ మయ్యెననియు, 
నా వంశమున నెందటో జన్మించి నిఖిలభువన ప్రపూర్ణనిర్ణిద్రకీర్తి నధికులైరనియు వారిలో 
నరసనాయకుండొకడనియు చెప్పియుండెను. నరసనాయకునకు తిప్పాంబ, నాగలాంబ, 
ఓబమాంబ అను మువ్వురు భార్యలుందిరి. వారిలో నాగాంబకు శ్రీకృష్ణదేవరాయ లుదయించెను. 
ఇతని జననకాలమును గూర్చి చరిత్రకారులలో భిన్నాభిప్రాయములున్నవి. ఇతడు 1465లో 
జన్మించెనని కొందజును, 1487లో జన్మించెనని కొందజును చెప్పుచున్నారు. నరసనాయకుని 
తరువాత ఓబమాంబ కుమారుడైన వీరనరసింహరాయలు 1509 వజికును రాజ్యపాలనము 
కావించెను. తదనంతరము శ్రీకృష్ణదేవరాయలు సింహాసనమధిష్టించి 1529 వజకు 
పరిపాలించెను. ఇతడు 1525వ సంవత్సరముననే కీర్తి శేషుడయ్యెనని చెప్పు చాటు పద్యమొకటి 
కలదు. కాని అది విశ్వసనీయము కాదు. రాయలవారు 1487లో జన్మించి 1529 ప్రాంతమున 
నిర్యాణమొందిరని పలువురు విమర్శకుల అభిప్రాయము. 


93 


రాయలకు చిన్నాదేవి, తిరుమలదేవి అను నిరువురు భార్యలుండినట్లు సర్వవిదితము. 
వీరుగాక గజపతి తనపుత్రిక నాతనికిచ్చి వివాహము కావించినట్లు చారిత్రక నిదర్శనము 
లున్నవి. ఈమె పేరు తుక్టాదేవియని కొందజును లక్ష్మీదేవి (లుఖ) యని కొందరును, 
జగన్మోహినియని కొందజును చెప్పుచున్నారు. అన్నపూర్ణాదేవి యను నాల్లవభార్యకూడా 
నుండెనని చాగంటి శేషయ్యగారి అభిప్రాయము. వీరిలో చిన్నాదేవి తప్ప మిగిలిన మువ్వురును 
రాయల జీవితాంతము వజకు జీవించియుండిరి. రాయలకు తిరమలరాయలను నొక 
కుమారుడు, తిరుమలాంబిక, కృష్ణాంబ అను నిరువురు కూతురులును కలరనుటకు నిదర్శనము 
లున్నవి. తిరుమలరాయలు తిరుమలదేవి కుమారుడు. ఇతడు రాయల జీవిత కాలముననే 
మరణించెను. మహామంత్రి తిమ్మరు సీత్రని చంపించెనను ప్రతీతియున్నది. కాని అది విశ్వస 
నీయము కాదు. తిరుమలాంబికను అశియరామరాయలును, కృష్ణాంబను మట్ల వరదరాజును 
వివాహమారిరి. 


రాయలు సింహాసన మధిష్టించు కాలమున విజయనగర రాజ్యమునకు పలువురు 
శత్రువులుండిరి. అతడు తిమ్మరుసు మంత్రి సాహాయ్యమున వారి నందతి నోడించి రాజ్యము 
సువిస్తృతమును నిష్కంటకమును కావించెను. అతడు 1509-10 సంవత్సరములలో 
రాయచూరు, ముద్దల్లు దుర్గములను స్వాధీనము కావించుకొనెను. మజుసటి సంవత్సరమున 
గంగరాజు నోడించి ఉమ్మత్తూరు, శివసముద్రము, శ్రీరంగపట్టణము అనుచోట్లగల దుర్గములను 
పట్టుకొని దక్షిణదేశమునంతను వశము కావించుకొనెను. 1512-18 సంవత్సరములలో 
అదిల్‌ఖానును వధించి మూడు మహమ్మదీయ రాజ్యములను జయించి మూరురాయరగండ 
బిరుదాంకితుడయ్యెను. తరువాత కలబరిగి దండయాత్ర కావించి, బహమనీ సులతానును 
కారాగ్భహ విముక్తుని చేసి సింహాసనమెక్కించి యవనరాజ్యస్థాపనాచార్యు డయ్యెను. 


అలుకన్‌ ఘోటక ధట్టికాఖురపుటీ హల్య న్ఫురాసాని పు 

చ్చలువో దున్ని చలచ్చమూగజమదాసారప్లతిస్లీర్తి పు 

షృల సస్యంబిడి యేకధాటి భళిరా కట్టించితౌ దృష్టి కే 

దులఖానోగ్రకపాల మర్దనహరిద్భూజాంగల (శ్రేణికిన్‌ 1-42 

అను ఆముక్తమాల్యద కృత్యాదిలోని పద్యమువలన రాయలేదుల్‌ఖానును వధించినట్లు 
తెలియుచున్నది. ఈ యేదుల్‌ఖాను బిజాపురమును పాలించిన యూసఫ్‌ ఆదిల్‌ఖాను. 
అందుచేతనే అతనికి “పరిభూత సురత్రాణి అను విరుదము కల్గినది. 


దక్షిణోత్తర దిగ్విజయము పూర్తిథైన పిమ్మట రాయలు పూర్వదిగ్విజయ 
యాత్రకారంభించెను. తూర్పున నతనికి ప్రబల విరోధిగ నుండినవాడు ప్రతాపరుద్ర గజపతి. 
తెలంగాణమున మహమ్మదీయుల వశమందుండిన ప్రదేశము తప్ప నెల్లూరు నుండి గంజాము 


94 


మండలము వజకును గల భాగమంతయు నతని అధీనమున నుండెను. ఈ గజపతి రాజ్యముపై 
రాయలు నాల్టుసారులు దండెత్తెను. ఈ దండయాత్రలు 1514 నుండి 1517 సంవత్సరాంతము 
వఅకును జరిగినవి. తుదకు గజపతి తన కూతురును రాయలకిచ్చి సంధి చేసికొనుటతో 
పూర్వ దిగ్విజయ యాత్ర ముగిసెను. రాయలు తానుజయించిన ప్రదేశములో చాలభాగము 
మరల గజపతికిచ్చివైచెను. ఈ దండయాత్ర జరుగుచుండిన సమయముననే రాయలు 
తీర్ధయాత్రలు కూడా చేయుచుండెను. అతడు 1514లో ఉదయగిరి దుర్గమును, 1515లో 
కొండవీడు దుర్గమును, ఆ సంవత్సరమందే కొండపల్లి దుర్గమును జయించెను. తరువాత 
కళింగదేశ దండయాత్ర సాగించెను. 1515 అక్టోబరు 1516 మార్చి నెలల నడుమ రాయలు 
శ్రీకాకుళమునకేగి ఆంధ్ర విష్ణువును దర్శించుటయు, నా దేవుడతనికి స్వప్నమున దర్శనమిచ్చి 
ఆముక్తమాల్యద రచింపుమని ఆదేశించుటయు జరిగియుండును. తరువాత మూడు నాలుగు 
సంవత్సరములలో రాయలు కావ్యరచన పూర్తిచేసి యుండును. 


రాయల అధీనమున నుండిన రాయచూరు దుర్గమును ఇస్మాయిల్‌ ఆదిల్‌షా మరల 
తన వశము చేసికొనుటకు యత్నించుచుండుటచే రాయలు కూడ తగిన ప్రయత్నము చేసి 
1520లో అతని నోడించెను. ఇదే మూడవ రాయచూరు యుద్ధము. తరువాత నా సంవత్సరమే 
ఉత్తరార్థమున బెడందకోట యనబడు బీదరు నాతడు జయించెను. 1529లో అనగా రాయలు 
మరణించుట కించుక పూర్వము రాయలు ఇస్మాయిల్‌ ఆదిల్‌షాతో నాల్గవ రాయచూరు యుద్ధ 
మొనరించెననియు నందాదిల్‌షా ఓడి పాటిపోయెననియు కీ.శే. కొమట్టాజు లక్ష్మణరావు 
పంతులుగారు వ్రాసియున్నారు. ఈ విధముగా రాయలు సింహాసనమధిష్టించిన దాది 
తుదివబికు ప్రబల శత్రువులతో పోరాడుచునే, తీర్థయాత్రలు కావించుచు, కవి పండితులతో 
గోష్టి సాగించుచు, తీటిక కలినప్పుడు కావ్యరచన చేయుచుండెను. 


రాయల ఆస్థానమున నష్టదిగ్గజకవులుండిరను నంశము జగద్విదితము. కాని ఆ 
అష్టదిగ్గజము లెవరనువిషయమున భిన్నాభిప్రాయములున్నవి. పెద్దన, నందితిమ్మన, ధూర్జటి, 
మాదయగారిమల్లన అను నలువురి విషయమున సందేహము లేదు. తెనాలిరామకృష్ణుండు 
కూడ నష్టదిగ్గజములలో నుండెననియు, నతడు రాయలవారి రాజ్యాంత కాలమున నాతని 
కొలువు చేరియుండుననియు, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, పింగళి సూరన్న 
అనువారి విషయము సందేహాస్పదమనియు, నామువ్వురి స్థానములందు సంస్క లత కర్ణాటక 
కవులెవ్వరో యుండియుందురనియు కీ. శే. చాగంటి శేషయ్యగారి అభిప్రాయము. కందుకూరి 
రుద్రకవి కూడ నష్టదిగ్గజములలో నుండెననియు, నాతడీశాన్యదిక్కునందలి సింహాసనము 
నధిష్టించుచుండెననియు డా.నేలటూరి వేంకటరమణయ్య గారు తెల్పియుండిరి. 
మనుచరిత్రమును, పారిజాతాపహరణమును రాయలవారి కంకితము చేయబడిన కావ్యములు. 
ఈ యంకిత మహోత్సవము లెప్పుడు జరిగెనో నిశ్చయముగా చెప్పంజాలము. 1516, 1517 


కాహ్టాలజలీ 95 


సంవత్సరములలో నివి జరిగియుండును. క్రీ శే, లక్ష్మణరావు పంతులుగారు 1526 ఏప్రిల్‌ 
నెల తరువాత మనుచరిత్ర కృతిసమర్పణము జరిగియుండునని భావించియున్నారు. అది 
సత్యమైనచో పారిజాతాపహరణ కృతి సమర్పణమే ముందుజరిగెనని భావింపవలసి వచ్చును. 


ఆముక్తమాల్యద కర్తృత్వము విషయమున విమర్శకులలో రెండభిప్రాయములున్నవి. 
అల్లసాని పెద్దనయో, మటొౌక వైష్ణవ కవియో దానిని రచించి రాయలపేర వెలయించెనని 
ఒక అభిప్రాయము. కాని పలువురు విమర్శకులది రాయలకర్త ఎ్రకమేయని భావించుచున్నారు. 
ఆముక్తమాల్యద పీఠికయందు పెద్దన మనుచరిత్రమున రచించిన వంశవర్ణన పద్యములే 
యున్నమాట సత్యమే. అంతమాత్రముచే గ్రంథమంతయు పెద్దనయే రచించెనని తలంపరాదు. 
అవికత్ధనుడు ధీరోదాత్తుడునైన రాయలు తన వంశమును తానే ప్రశంసించుకొనుట యుక్తముగా 
నుండదని తనకు పూజ్యుడు ఆస్థానపండితుడునైన పెద్దన రచించిన పద్యములనే తన 
కావ్యమందు చేర్చి యుండును. రాయలు పెద్దనను భట్టుమూర్తిని రెండు కావ్యములు రచించి 
తెమ్మని యాజ్ఞాపింప వారట్లే మను, వసు చరిత్రలను వ్రాసి తెచ్చిరనియు, రాయలు వానిని 
చదివి మనుచరిత్ర కొంత లేతపాకముగా నున్నదని తెలిపెననియు, నప్పుడు పెద్దన 
పంతమునకు కఠినశైలిలో నాముక్తమాల్యద రచించెననియు మొదటి పక్షమువారు తెల్పుదురు. 
మను, వసు చరిత్రలు రచింపబడిన కాలములు భిన్నములని స్పష్టముగా తెలియుచుండుటచే 
నీవాదము నిల్బునట్టిది కాదు. మజియు భట్టుమూర్తి అష్టదిగ్గజములలో నుండెనా లేదాయను 
విషయము సంశయాస్పదము. “కృష్ణరాయల పేరు నిడినీవు రచించితివి తొల్లి విష్ణుచిత్తీ 
యమనగ, కారిన్యమర్థంబు గాహ్యంబుకాదు సాధారణులకని భూధవుండు పలుకం దరువాత 
మనుచరిత్రము నొనరించితుత్తమ కావ్యము మహాద్భుతముగ” నను చాటువును బట్టి మొదటి 
పక్షము వారాముక్తమాల్యదను పెద్దనయే వ్రాసెనని చెప్పుదురు. ఈ చాటువునుబట్టి మొదట 
నాముక్తమాల్యదయు తరువాత మనుచరిత్రమును రచింపంబడినట్లు తెలియుచున్నది. కాని 
మనుచరిత్ర తరువాతనే ఆముక్తమాల్యద రచింపబడెననుట కందుదాహృతములైన చారిత్ర 
కాంశములే నిదర్శనములు. ఆముక్తమాల్యదలో పేర్మొనంబడిన యుద్దాదులు మనుచరిత్రలో 
పేర్మొనబడియుండలేదు. అందుచే పై చాటువు విశ్వసనీయము కాదు. అది యెవ్వరు 
వ్రాసిరోకూడ సరిగా తెలియదు. ఆముక్తమాల్యదను రాయలే వ్రాసెనని తలంపు పఠితలకు 
కలుగుటకై పెద్దన బుద్ధిపూర్వకముగా నందు కఠినశైలి నుపయోగించుటయేకాక కొన్ని వ్యాకరణ 
విరుద్ధములైన ప్రయోగములను కూడా కావించెనని మొదటి పక్షమువారు వాదింతురు. ఈ 
వాదములో బలములేదు. ఒకేకవి అత్యంతభిన్నములైన రెండుశైలులు బ్రాయగల్లుట 
అసంభవము. మటియు పెద్దన రాయలవారి పేర వెలయించు (గంథములో బుద్ధిపూర్వకముగా 
వ్యాకరణవిరుద్ధ ప్రయోగములు కావించుట రాయలకాగ్రహకారణమగును కాని ఆదరహేతువు 
కాంజాలదు. అందుచే ఆముక్తమాల్యద పెద్దనయో మటివ్వరో రచించిరను వాదము 
యుక్తియుక్తముకాదు. 


96 


మటియు నాముక్తమాల్యద రాయలే రచించెననుటకు ఆంతరములు బాహ్యములునైన 
నిదర్శనములు పెక్కు కలవు. నంది తిమ్మన పారిజాతాపహరణములో రాయలవారిని గూర్చి 


శ్రీ వేంకట గిరివల్లభ సేవాపరతంత్రహృదయ! చిన్నమదేవీ 
జీవితనాయక! కవితాప్రావీణ్యఫణీశ! కృష్ణరాయ మహేశా! 


అను పద్యము వ్రాసెను. ఇందలి కవితాప్రావీణ్యఫణీ శ అను సమాసమునకు 
కవిత్వమునందలి నైపుణ్యమేమియులేని తన్నుగూర్చి అట్లొక కవి ప్రశంసించినచో రాయలవంటి 
ధీరోదాత్తుడు సంతోషించి యూరకుండడు. దానిని తప్పక తీసివేయించి యుండును. 
సంస్కృతమున నతనికింగల కవితానైపుణ్యమును గూర్చి తిమ్మనయట్లు చెప్పెనేమోయని 
కొందజనుమానింపవచ్చును. తెలుగు కావ్యములో తిమ్మన సంస్కృత కవితాప్రావీణ్యమును 
గూర్చి చెప్పియుండడు. మజియు సంస్కృతములో కవిత్వము చెప్పగలవాని కాంధ్రభాషా 
కవిత్వమశక్యము కాదని ఆముక్తమునందే కలదు. అందుచే రాయలు తెలుగునకూడ 
కవితాప్రావీణ్య ఫణీశుడే. ఆముక్తమాల్యద తప్ప అతని తెలుగు రచన మజొకటి కానరాదు. 
అదియునుగాక యత డాముక్తమాల్యదయందలి ప్రత్యాశ్వాసాంతము నందును నైషధకర్తవలె 
నాకావ్యమును తానురచించి నట్లొక్ళొక్క పద్యమును ప్రాసియున్నాడు. వాని ననుమానించుటకు 
కారణములేదు. రాయలవంటి సార్వభౌమునికి మహాకావ్యము వ్రాయు తీతిక యుండునాయని 
కొందబినుమానింతురు. హర్ష భోజ శూద్రకాదులు కావ్యములు రచించినట్లు నిస్సందేహముగా 
తెలియుచుండ రాయలుకూడ నట్లేరచించెనని తలంచుట కనుమానమెందులకు? 


ఆముక్తమాల్యదను బ్రాహ్మణేతరుడును వీరుడునైన క్షత్రియుడు రచించెననుట కందేకొన్ని 
నిదర్శనములు కానవచ్చు చున్నవి. అందలి ద్వితీయాశ్వాసమున 


తారుణ్యాతిగ చూతనూత్నఫలయుక్తె లాభిఘారస్వన 

ద్ధారాధూపిత శుష్యదంబుహృత మాత్స్యచ్చేద పాకోద్గతో 

ద్గారంపుంగనరార్చు భోగులకు సంధ్యావేళలం గేలి కాం 

తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంతర్నా రికేళాంబువుల్‌ 2-68 


అను పద్యమున్నది. దీనినిబట్టి కావ్యము ద్రాసినవాడు మత్సుభుక్కును మాత్స్య 
పాకమును రాజభోగ్యముగా పచనము చేయుటెటింగిన వాడును అయియుండునని 
స్పష్టమగుచున్నది. మజియు శ్రీ విల్లిపుత్తూరు వర్ణనమందలి “కరుల తొండము సిక్కంగబళించి 
మింగిన హరులనాం దొండమొప్పగు తదశ్శహరుల తాచినతాపి” లను భావము రాయలవంటి 
మృగయాసక్తునికిందప్ప వేటమొగమెజుగని బ్రాహ్మణునికి స్ఫురించుట కష్టము. అట్లే 
షష్టాశ్వాసమున బ్రహ్మరాక్షసుని వర్ణించు సందర్భమందలి “వ్యత్యస్తహస్తిమస్తాభం బాయగు 
గడ్డమును దంష్టికలుం బొల్బు మొగమువాని” అను పాదమునందలి భావము రాయల 
ఆజ్యలజాలీ 97 


వంటివాడు వ్రాయందగినదే కాని బ్రాహ్మణుడు వ్రాయందగినదికాదు. యామునాచార్యుడు 
తన కుమారుని కెటింగించిన విస్తృతమైన రాజనీతి కేవల గ్రంథపఠన సిద్ధముకాక స్వానుభవ 
సిద్ధముగా కనిపించుచున్నది. రాయలకు తప్ప పెద్దనకట్టి స్వానుభవముండెనని చెప్పుట 
యుక్తియుక్తముకాదు. పాండ్యరాజు తన సోదరిని యామునాచార్యునికిచ్చి వివాహము చేసెనను 
విషయమమూలకమైనది. బ్రాహ్మణుని కపకర్షహేతువైన యిట్టి కల్పనను పెద్దనచేసి యుండడు. 
ఆముక్తమాల్యద విశిష్టాద్వైత సిద్దాంత ప్రతిపాదకము. రాయలా మతమునందత్యంతా 
భినివేశముకలవాడు. పెద్దనయు శఠకోపయతివలన విశిష్టాద్వైత సిద్ధాంతముల నెటింగి 
యున్నను ఆ సిద్ధాంతములను ప్రతిపాదించుటకే కావ్యము వ్రాసియుందడు. ఆముక్తమాల్యదలో 
నచ్చటచ్చట కన్నడపదములు కనిపించును. రాయలది తుళువాన్వవాయము. తుళుభాష 
కన్నడమునకు సన్నిహితమైనది. అందుచే నతడెడనెడ కన్నడ పదములను వాడియుండును. 
మనుచరిత్రయందలి శైలికి ఆముక్తమాల్యదయందలి శైలికిని హస్తిమశకాంతరమున్నది. 
ఆ [గ్రంథములను చదివినచో వానిరచయితలు భీన్నులను విషయము స్పష్టముగా తెలియ 
వచ్చును. పెద్దన యెంత ప్రయత్నించినను తనకు సహజముకాని యట్టి శైలిలో కావ్యము 
వ్రాసి యుండడు. అతని రచనయందలి ప్రసాదమాధుర్యగుణము లిందరుదుగా కనిపించును. 
అందుచే పలువురు విద్వాంసులు భావించున ట్లాముక్తమాల్యదను రాయలే రచించెననుట 
నిర్వివాదము. అతడు రచించిన తరువాత పెద్దన దానిని పరిష్కరించి యుండవచ్చును. 
బుతువర్ణనాదులయందెడనెడ పెద్దనాదుల పద్యములను కూడ సందర్భానుగుణముగా 
రాయలిందు చేర్చిన చేర్చియుండవచ్చును. అంతేకాని కావ్యకర్శృత్వమునే శంకించుట పాడిగాదు. 
రాయలవారు తామాముక్తమాల్యదను రచించిన పరిస్థితులను కావ్యారంభమున 
తెల్పియున్నారు. వారు కళింగదేశ విజిగీషామనీష దండెత్తిపోయి విజయవాడలో కొన్ని 
దినములుండి శ్రీకాకుళమందలి ఆంధ్ర విష్ణువును సేవించుటకై అరిగిరి. అచ్చట 
హరివాసరోపవాసము కావించి నిద్రించుచుండ నారాత్రి చతుర్ధయామమున నాంధ్రవిష్టు 
వాయనకు కలలో కనిపించి “నీవు మదాలసచరిత్ర, సత్యావధూ ప్రీణనము, సకలకథాసార 
సంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి మున్నగు కృతులు సంస్కృతభాషలో రచించి 
మెప్పుపొందితివి. ఆంధ్రభాష నీకసాధ్యము కాదు. అందుకూడ మాప్రీతికై యొక 
కృతిరచింపుమని ఆనతిచ్చెను. కృతియందు (గ్రహింపవలసిన వస్తువును కూడ ఆదేవుడే 
యీ క్రింది పద్యమున సూచించెను. 
ఎన్నిను గూర్తునన్న విను మే మును దాల్చిన మాల్య మిచ్చున 
ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము, తొల్తం గొంటినే 
వ న్నన దండ నొక్క మగవాండిడ నేను తెనుంగు రాయండన్‌ 
గన్నడరాయ! యక్కొదువంగప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్‌ 


98 


“మును దాల్చిన మాల్యమిచ్చు నప్పిన్నది' ఆముక్తమాల్యద. ఆమె పేరు గోదాదేవి. 
ఆమెనే ఆండాళ్ళనికూడ పేర్కొందురు. ఆమెను శ్రీరంగేశ్వరుడు వివాహమాడిన వృత్తాంతము 
చెప్పుమని ఆంధ్ర విష్ణువు సూచించెను. అందుకాతడు చెప్పిన కారణము వింతగా నుండును. 
కృష్ణావతారమున దేవుడు పురుషుడైన సుదాముడిచ్చిన పూలమాల గ్రహించెను. అది 
యాతనికొక కళంకముగా నుండెను. ఒక కన్యకామణి మొదట తాను ధరించిన పూలమాలను 
తరువాత తన తండ్రిచే తన కర్పింపంజేసిన వృత్తాంతము కావ్యముగా చెప్పినచో నా కళంకము 
మాసిపోవునంట! ఈ సందర్భముననే ఆంధ్ర విష్ణువు- 


తెలుం గదేల యన్న దేశంబు తెలుగేను 

తెలుంగు వల్లభుండ తెలుంగొకండ 

యెల్ల నృపులు గొలువ నెజుంగవే బాసాడి 

దేశభాషలందుం దెలుంగులెస్స! 1-15 


అని కూడ చెప్పి యుండెను. రాయలవారు దేశ భాషలందు తెలుంగు లెస్స అని 
చెప్పెనను ప్రతీతి కలుగుట కీపద్యమే హేతువు. అంకితము “నీ కిష్టదైవమైన వేంకటపతికిమ్ము 
నీకుత్తరోత్తరయగు” నని కూడ దేవుడే తెల్పియుండెను. రాయలుదయముననే లేచి వివిధ 
వేదాగమ విదులగు విద్వజ్ఞనులం బిలిపించి వారికాశుభ స్వప్న మెటింగించెను. వారందలి 
యెల్ల యంశములకును సత్ఫలితములు తెల్పి, అతని వంశ క్రమమును వర్ణించి 


“ప్రబల రాజాధిరాజ వీర ప్రతాప 

రాజ పరమేశ్వరార్థ దుర్గానటేశ 

సాహితీ సమరాంగణ సార్వభౌమ 

కృష్ణరాయేంద్ర! కృతి వినిర్మింపు” మనిరి. 1-44 


రాయలు ప్రహృష్టాంతరంగుడై కావ్య రచన కారంభించెను. 


వావిళ్ళవారు ప్రచురించిన ఆముక్తమాల్యదప్రతిలో నాజాశ్వాసములే యున్నవి. 
బ్రహ్మరాక్షసుడు తనకు రాక్షసత్వమెట్లు కలిగెనో చెప్పిన యుదంతమును, గోదా శ్రీరంగేశ్వరుల 
వివాహవృత్తాంతమును ఇందాబివ ఆశ్వాసమునందే యున్నవి. ఇది కీ.శే. వేదము వేంకటరాయ 
శాస్తులవారు సవ్యాఖ్యానముగా ప్రచురించిన ప్రతిలో నేడవ ఆశ్వాసముగా విభజింపంబడినది. 
ఒక ఆశ్వాసము పెరుగుటచే అదనముగా చేరిన ఆశ్వాసాద్యంత పద్యములు నాలుగే వేదము 
వారి ప్రతిలో నధికము. వావిళ్ళవారి ప్రతిలో నివి గ్రంథాంతమున ్రక్షిప్రములుగా ముద్రింపం 
బడినవి. రాయల తరువాత మటివ్వరైన నాజాశ్వాసముల కావ్యము నేడా శ్వాసములుగా 
విభజించుట కావశ్యకము లేక పోవుట చేతను, ప్రక్షిషములోని చెప్పబడిన ఆ పద్యము 
లితరాశ్వాసాద్యంత పద్యములనే పోలియుండుట చేతను కీ.శే. చాగంటి శేషయ్యగారు రాయలు 
కావ్యము నేడా శ్వాసములుగనే రచించి యుందురని భావించుచున్నారు. 


99 


ఆముక్తమాల్యద యందలి కథ యిట సంగ్రహముగా చెప్పంబడుచున్నది. పాండ్య 
దేశమునకు తిలకాయమానమై శ్రీవిల్లిపుత్తూరను పట్టణము కలదు. అచ్చట విష్ణుచిత్తుడను 
అన్వర్థాభిధానుడగు భక్త వరేణ్యుడుండెను. అతడెక్కువగా చదువుకొనక పోయినను చిరచిదీశ్వర 
భేదకమైన ద్వైతజ్ఞానమునకు నెలవై, భగవత్పరిచర్య చేయుటయే పరమార్ధమని తలంచి, 
పట్టణముననున్న మన్నారుకృష్ణునికి మాలికాకరణ కైంకర్యము చేయుచు, అతిథుల 
కన్నదానమొనరించుచు కాలము పుచ్చుచుండెను. అప్పుడు మధురానగరము రాజధానిగా 
పాండ్య దేశమును మత్స్యధ్వజుడను రాజేలుచుండెను. ఒక వేసవి కాలమున మధురకు 
సమీపమందలి వృషగిరి సుందరబాహుస్వామికి తెప్పతిరునాళ్ళు జరుగుచుండగా చూచి, పరదేశి 
విప్రడొకడు మధురానగర వైభవము తిలకింప నరుదెంచి, రాజపురోహితునింట భోజనము 
చేసి, తోడి బ్రాహ్మణులతో నొక యరుగుమీద పరుండెను. ఉబుసుపోకకై వారిలో కొంద 
జార్యలను, కొందటు గీతలను చదువుచుండ నతడు సుభాషితములను పరించుచుందెను. 
అప్పుడాదారిని వేశ్యయింటికిం బోవుచున్న రాజతడు పఠించిన 


వర్చార్ధ మష్టా ప్రయతేత మాసాన్‌ 

నిశార్థ మర్ధందివసే యతేత 

వార్థక్య హేతోర్వయసా నవేన 

పరస్య హేతోరిహ జన్మ నాచ 

అను సుభాషితమును విని, తటిచ్చంచలమగు రాజ్యానందము మరగి యింద్రియా 
రాముడై కాలము పుచ్చుటకు చింతించి, పరలోకానందము పొందయత్న మొనరింప 
సంకల్పించి, ఆ బ్రాహ్మణునకు బహుమానమిప్పించి వేశ్యాగహమున కరుగక నగరికి తిరిగి 
వెళ్ళిపోయెను. తరువాత నతడు కొలువు తీర్చి యందలి పండితులతో మోక్షప్రదుడైన 
దేవుడెవ్వడో నిరూపించి వాదమున గెల్ఫినవారి కిచ్చెదనని తెల్పి మాడలతో నిండిన జాలెను 
సభలో కట్టించెను. అచ్చటి పండితులలో నొకడు హరియన మజొకడు హరుడన నితరులన్యులన 
నా విషయమున వాదము జరిగాను. 


అప్పుడు శ్రీ విల్లిపుత్తూరిలో విష్ణుచిత్తుడు విష్ణువువక్షమున తులసీమాల్యము 
నలంకరించుచుండ విష్ణువు మధురానగరమున కరిగి రాజసభలో తనమహిమ ప్రకటించి 
శుల్మము గ్రహింపుమని పలికెను. విష్ణుచిత్తుడు తానందు కశక్తుడనని విన్నవింప విష్ణువు 
“నీ వరుగుము. రాజసభలో నిన్ను గెల్పింతును. పైన నేనున్నాను కదా” అని ధైర్యము గొలిపి 
పంపెను. విష్ణుచిత్తుడు రాజసభ కరిగి అన్యపండితులతో వాదించి వేదవాక్యములను బ్రహ్మ 
సూత్రములను ప్రమాణముగా చూపి “అపహతపాష్మా దివ్యోదేవ ఏకోనారాయణ” అని విష్ణు 
పారమ్యమును నిరూపించెను. తరువాత సమస్తమునకు నారాయణుడే పరాయణమని 


100 


ప్రతిపాదించి, అతనింగనుటకు తగిన యోగము చెప్పెదనని పలికి, ఖాండిక్యకేశిధ్వజో 
పాఖ్యానము నెటింగించెను. ఇట్లు విష్ణుచిత్తుడు పరతత్త్వనిరూపణము చేయ శుల్మముగా 
వ్రేలంగట్టిన జాలె తెగి క్రిందపడెను. దేవదుందుభులు మొరసెను. పుష్పవర్షము కురిసెను. 
రాజు విష్ణుచిత్తునూరేగించి, అతనిని విల్లిపుత్తూరు పంపుడని దొరలను రాకుమారులను 
ఆదేశించెను. దారిలో విష్ణుచిత్తునకు విష్ణువు సాక్షాత్మరింప నతడు భక్తితో దశావతారవర్ణన 
పూర్వకముగా నాతని స్తుతించెను. విష్ణుచిత్తుడు రాజు తనకిచ్చిన ధనమంతయు భాగవతులకిచ్చి 
వేయునని యెటింగి విష్ణువు విశ్వకర్మ నాతని నిలయమును మణిమయమును సార్ధమును 
కావింపుమని యాదేశించెను. విశ్వకర్మ యట్లే చేసెను. విష్ణుచిత్తుడు పురజను లెదుర్శొని 
స్వాగతమొసంగ పురము ప్రవేశించి తొల్లిటికంటె నెక్కువగా భాగవతపరాయణుడై యుండెను. 


ఒకనాటి మధ్యాహ్నము విష్ణుచిత్తుడు దేవునికి మాలికనర్పించి మందిరమున 
కరుగుచుండ నతనిని కరుణార్టమగు దృష్టితో వీక్షించి గరుడ వాహనుడైన నారాయణుడు 
లక్ష్మితో “యామునాచార్యుడును ఈతడునే కదా మదనుగ్రహమున నా మతము నుద్ధరించి” 
రని పలికెను. అంత లక్ష్మి యామునాచార్యుని వృత్తాంతము తెలుపుమని యడిగెను. విష్ణువు 
యామునాచార్యుడు పరమశివభక్తుడైన పూర్వ పాండ్యరాజు కొలువునకు పరమవిష్ణుభక్తి 
పరాయణయైన రాణి సాహాయ్యమున నరిగి విష్ణుచిత్తునివలెనే యచ్చటి పండితుల నందథి 
నోడించి విష్ణుపారమ్యము నిరూపించుటయు, నెదురుగా నుండిన పిప్పలవృక్షము నుండి 
యదియే సత్యమను పల్కు వినబడుటయు, రాజు వైష్ణవుడై తన కడగొట్టు చెల్లెలి నాతనికిచ్చి 
వివాహ మొరించుటయే కాక అర్ధరాజ్య మొసంగి, అతనిని యువరాజుగా చేసి విరోధులను 
సాధింప దండయాత్రకు పంపుటయు, యామునుడు శరత్మాలము వచ్చువజకు నాగి (ఇచ్చట 
వర్న్షాశరత్మాలముల విస్త్రృతవర్ణనము కలదు) దిగ్విజయము కావించి భోగాసక్తుడై యుండుటయు, 
అతని పితామహుడైన నాథముని శిష్యుడైన శ్రీపుండరీకాక్షు ననుగు శిష్యుడగు శ్రీరామ మిశ్రుడు 
తన పరమగురు పౌత్రుడు యోగసామ్రాజ్యము మజచి సామ్రాజ్యమున నాసక్తుడగు టెటింగి 
చింతించి, ఆహారదోషమే విజ్ఞాన నాశమునకు మూలమను నూహ చేసి ప్రతిదినము వంట 
బ్రాహ్మణునిచే నొక వైష్ణవుడు కానుకగా నిచ్చెనని తెల్పుచు నలర్మశాకమును పంపించుటయు, 
రాజొకనాడా వైష్ణవుని చూపుమని యడుగుటయు, శ్రీరామమి॥శ్రు డరిగి “మీ పెద్దలు కూర్చిన 
నిక్షేపము కావేరీ ద్వీపాంతరమున నున్నది. దానిని చూపుటకై వచ్చితినని పల్ముటయు, 
రాజతనితో శ్రీరంగమున కరుగనతడు “మీ పెద్దలు కూర్చిన నిక్షేపమిది” యని శ్రీరంగేశ్వరుని 
పాదపద్మయుగముచూప నతడు మోహముక్తుడై తన ప్రమాదము నెతిగి, శ్రీరామమిడ్రుని 
వృత్తాంతము తెలిసికొని యతనివలన ద్వయమంత్రోపదేశము పొంది సన్యాసాశ్రమము 
స్వీకరింపవలెనను తలంపున కుమారునికి రాజనీతి యంతయుం దెలిపి యతని పట్టాభిషిక్తు 
నొనరించుటయు నెటింగించెను. 


101 


ఒకనాడు తులసీవనమందు విష్ణుచిత్తునకు శుభలక్షణ లక్షితయైన యొక స్రీశిశువు 
కనిపించెను. అనపత్యుడైన తనకు ముకుందుడే ఆ శిశువును ప్రసాదించెనని సంతుష్టాంత 
రంగుడై ఆమెను తీసుకొనిపోయి తన భార్యకిచ్చెను. ఆమె యాశిశువును పెద్ద చేసెను. ఆమె 
యౌవనవతి యయ్యెను. ఆమె భూదేవి యగుటచే పూర్వజన్మమైత్రివలన నాగకన్యలు మరాళిక, 
ఏకావలి, హరిణి, మనోజ్ఞ, ప్రగ్విణి, అను నామములతో నిరుగు పొరుగు భాగవతుల యిండ్లలో 
జన్మించిరి. వారు బొమ్మ పెండ్లిండ్ర యందు లక్ష్మీపరిణయ గేయములు పాడుచుండ నందు 
విష్ణుని యనంత కల్యాణగుణములు విని ప్రాగన్మ సంస్మారముచే నతని గవయు తలంపుదయింప 
తదనుగుణముగా వర్తించుచుండెను. ఆమె తన తండ్రి సంపన్నుడయ్యును మాలికాకరణ 
కైంకర్యము విడువక చేయుచుండ నామె యతడు కూర్చు చెంగలువదండలను తన కొప్పున 
ధరించి నూతిలో నీడ చూచుకొని దానిని మరల పుష్పపుటికలో నుంచుచుండెను. ఆమె 
విష్ణు విరహము ననుభవించుచు చెలులు పాటలు పాడుచుండ వెచ్చనూర్చుచు “హరి యెప్పుడు 
తన్ను వలచిన స్త్రీలను త్రోపాడక కాపాడినా”డని అతని నుపాలంభించుచుండెను. ఆమె 
యొక్కొక్క మాటు రాత్రులం దొంటరిగానున్న సమయమున రాధను గూర్చియు యమునను 
గూర్చియు నిందాగర్భితముగా పల్ముచుండెను. ఆ మాటలు రహస్యముగా చెలులు వినుచుండిరి. 
ఆమె విరహబాధ భరింపలేక తల్లడిల్లుచు ప్రతిదినమును ప్రత్యూషకాలమున లేచి గృహారామ 
దీర్ణికయందు ద్రావిడామ్నాయములు పఠించుచు స్నానమాచరించి, తిరుమణిని శ్రీచూర్ణము 
బొట్టుగా పెట్టుకొని యాయూరనున్న దేవుని పూజించి ప్రసాద తీర్ధములు కొని తిరిగి 
వచ్చుచుండెను. ఆమె వియోగచ్యుత ధైర్యయె ద్రవిడభాషలో యదుపతిగుణములు పాడుచుండెను. 
వసంతకాల మరుదెంచెను. ఆమె విరహమధికమయ్యెను. విష్ణుచిత్తుడది చూచి తాను 
మన్మథవేదన నెజుగని వాడగుటచే నదియు నొకవిధమైన తపమే యనుకొని దినదినప్రవర్ధమాన 
తనయాతనుగ్గానికి తల్లడిల్లి గుడికి చని తన మనోనిర్వేదము దేవునికెజింగించి కాపాడుమని 
ప్రార్థించెను. దేవుడు నవ్వి మాలదాసరి కథ నెటింగించెను. అందు మాలదాసరి బ్రహ్మరాక్షసునికి 
భాగవతతత్త్వము నొసంగిన వృత్తాంతమును, హరినామసంకీర్తన మహిమయు కలవు. 
ఆ బ్రహ్మరాక్షసుడు పూర్వము సోమశర్మ యను బ్రాహ్మణుడు. అతడు తాను బ్రహ్మరాక్షసత్వము 
నొందిన తెజంగు మాలదాసరికి తెల్ప్చెను. ఈ విషయమంతయు విష్ణువు విష్ణుచిత్తునకు చెప్పి 
“నా పూజా విశేషములందెల్ల గానమే విశేష ఫలప్రదము. భూదేవియే నీకు కూతురైపుట్టి 
నామసంకీర్తన రూప తప మొనరించుచున్నది. ఆమెను శ్రీరంగమునకు శ్రీరంగేశ్వరు సేవకై 
తోడ్కొని పొ” మ్మని ఆనతిచ్చెను. 


విష్ణుచిత్తుడును కూతును పల్లకిపై నిడుకొని భాగవతపరిషత్తు కొలువ ప్రయాణమై 
శ్రీరంగమున కరిగెను. అచ్చట నతడు కూతురితోంగూడ గుడిలోని కరిగి శ్రీరంగేశ్వరు 
బహువిధముల స్తుతించెను. దేవుడును తనకు కుసుమాంజలు లర్బించు నాముక్త మాల్యద 


102 


యెలప్రాయము గాంచి యామెను తన శుద్దాంతసీమకు ప్రవేశపెట్టి యొక మాయా కన్యక 
నామె యున్నచోట నుంచెను. విష్ణుచిత్తుడు కూతును పల్లకిలో బసకుంగొనిపోయి తెటిచి 
చూడగా నామె యందుకనబడలేదు. అంత విష్ణుచిత్తుడు రంగభర్త తన కూతును లోనవైచుకొని 
అన్యాయము చేసెనని బాష్పకంఠుడై మొజపెట్టెను. శ్రీరంగేశ్వరుడు భయపడి అతని 
ఛాందసమునకు నవ్వుచు “ఇదేమి, కూతునింటిలో పెట్టుకొని నన్ననవసరముగా 
దూజుచున్నావు. ఇల్లింకొకమాటు సరిగా వెదకు” మని పల్మెను. విష్ణుచిత్తుడింటి కరిగి తనకు 
'యమొక్కనరుదెంచిన కూతుంజూచి సంతసించి బసలో నుండెను. 


అంత శ్రీరంగేశుడు సరస్వతీ చతుర్ముఖులను, పార్వతీపరమేశ్వరులను కన్యను 
తనకిమ్మని యడుగుటకు విష్ణుచిత్తునికడకు పంపెను. విష్ణుచిత్తుడు సంతసించి “తగిన 
సంబంధము దొరకినదికదాయని కన్యను మోచి తెచ్చి యిచ్చెనని లోకులను కొందురు. 
కావున రంగేశ్వరుడు మా పురమునకు వచ్చినచో కన్య నిచ్చెద”నని చెప్పెను. వారావిషయము 
వచ్చి విన్నవింప రంగభర్త గరుడవాహనుడై బ్రహ్మాదులు వెంటరా శ్రీవిల్లిపుత్తూరి కరిగెను. 
అట సరస్వతీ పార్వత్యాదులు పాటలు పాడ నాముక్తమాల్యదను పెండ్లికూతుగావించిరి. 
తరువాత గోదాశ్రీరంగేశ్వరులకు వివాహము మహావైభవముగా జరిగెను. రంగ భర్త 
ఆముక్తమాల్యద గళమున మంగళసూత్రము కట్టెను. పిమ్మట నాతడు బ్రహ్మరుద్రాదు లర్పించు 
నుడుగరలంగైకొని వధువుతో కూడ నాత్మపట్టణమున కరిగెను. 


ఈ (ప్రబంధమునకు నాయికయగు ఆముక్తమాల్యదను (గోదాదేవి) బట్టి ఆముక్తమాల్య 
దయనియు, ఆమె తండ్రియు పన్నిద్దరాళ్వారులలో ముఖ్యుడగు (పెరియాళ్వారు) విష్ణుచిత్తుని 
బట్టి విష్ణుచిత్రీయమనియు రెండు నామములు కలవు. రాయలవారు గోదాదేవీ యామునా 
చార్యుల వృత్తాంతములను గురుపరంపరా ప్రభావమును ప్రాచీన వైష్ణవగురు చరిత్రము 
నుండియు, ఖాండిక్యకే శిధ్వజసంవాదమును విష్ణుపురాణమునుండియు, మాలదాసరి కథను 
(చండాల (బ్రహ్మరక్షస్సంవాదమును) వరాహపురాణము నుండియు గ్రహించి తనకు తోచిన 
మార్పులు కావించి యీ ప్రబంధమును రచించెను. యామునాచార్యుడు పాండ్యరాజసోదరిని 
వివాహమాడుటయు, క్షత్రియ ధర్మము నవలంబించి దండయాత్ర కావించి శత్రువుల 
నోడించుటయు, కుమారునికి రాజనీతి నుపదేశించుటయు గురుపరంపరా ప్రభావములో 
కానరావు. వానిని రాయలు సందర్భోచితముగా కల్పించి యందు చొప్పించెను. 


ఆముక్తమాల్యద యందలి ప్రధాన వస్తువు గోదా శ్రీరంగేశ్వరుల వివాహము, ఇది 
యమైదాటేడా శ్వాసముల యందు వర్ణింపబడినది. మొదటి నాల్గాశ్వాసములందలి కథకును 
దానికిని సన్నిహిత సంబంధము లేదు. ఏదైన స్వల్ప సంబంధమున్న నది గోదాదేవి తండ్రియైన 
విష్ణుచిత్తుని వృత్తాంతము కొంత యందుండుట. రాయల వైష్ణవ మతమునందపారమైన 
యభిమానము కలవాడు. ఆ మతము యొక్క మహత్త్వమును, విష్ణుపారమ్యమును 


కజ్యలజలీ 103 


నిరూపించుటకే విష్ణుచిత్తుండును, యామునాచార్యుండును ఇతర మతస్థుల నోడించిన 
వృత్తాంతమును, ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానమును, శైవుండైన పాండ్యరాజు వైష్ణవుండుగా 
మాటిన వృత్తాంతమును ఆతండందు చేర్చియుండెను. ఉత్తరభాగమునందలి మాలదాసరి 
కథయు విష్ణువుయొక్కయు, విష్ణుభక్తునియొక్కయు, విష్ణునామసంకీర్తనముయొక్మయు మహిమ 
నుద్దాటి ంచునదే. సోమశర్మ వృత్తాంతమునకు ప్రధానేతివృత్తముతో సంబంధమే లేదు. 
ఈ విధముగా నతండిందు ప్రధానకథతో సంబంధములేని కొన్ని యుపాఖ్యానములను చేర్చుట 
చేతను, గ్రీష్మవర్న శరద్వసంతర్తువులను, రాజనీతిని అతిదీర్హముగా వర్ణించుట చేతను, 
ప్రబంధమున వస్పైక్యమునకు భంగము కలిగినది. నిజమునకది యొక చిన్నవిష్ణుపురాణముగా 
కనిపించును, పురాణములు పెక్కు పాఖ్యానములతోడను, ధర్మనీతి తత్త్వప్రబోధము తోడను 
కూడి వస్తై ్వక్యహీనములై అతివిస్తృతములుగా నుండును. ప్రబంధమట్లుకాక యొక నాయకుని 
ప్రణయ వృత్తాంతమును వర్ణించుచు వస్వైక్య శోభితమై యుండును. పురాణప్రబంధములకుం 
గల ప్రధానభేదములలో నిది యొకటి. రాయలు మితిమీరిన మతాభిమానము చేతను, 
వర్ణనప్రీతిచేతను తన ప్రబంధము నొక్క పురాణముగా పరిణమింపంజేసెను. విష్ణుచిత్తుని 
కథలో ఖాండిక్యకేశిధ్వజోపాఖ్యానమునకు కొంత స్థానమున్నది. కాని యామునాచార్యుని 
వృత్తాంతము మాత్రము బలవదానీతముగా కనిపించును. దానికి విష్ణుచిత్తుని కథతో నెట్లో 
కొంత సంబంధము కల్పించుటకైనను రాయలు శ్రద్ధ వహింపలేదు. ఒకనాండు విష్ణుచిత్తుం 
డు మధ్యాహ్నసమయ మాలికాసమారోపణా నంతరము మందిరమున కరుగుచుండ విష్ణువాతని 
కరుణాకటాక్షములతో వీక్షించి లక్ష్మితో 


“యామునాచార్యుడొక్కడుం నీమహాత్ముం 
డొక్కండునుగాదె మన్మతం బుద్ధరించి 
రస్మదీయకృపాతిశయమున” 4-39 


నని తెల్పెను. అప్పుడు లక్ష్మి “ఇతని కథ యెటింగినదే. యామునాచార్యుండే 
మొనర్చె”నని యడిగెను. విష్ణువప్పుడాతని కథ చెప్ప మొదలిడెను. అందులోనే గ్రీష్మ వర్ష 
శరదృతు వర్ణనములును రాజనీతి వర్ణనమును వచ్చినవి. శ్రీవిల్లిపుత్తూరు విష్ణుచిత్త 
వర్ణనములతోంగూడిన ప్రథమాశ్వాసము నుంచి ద్వితీయ తృతీయ చతుర్జాశ్వాసములను 
తీసివైచినను ప్రధాన కథకెట్టి లోపమును కలుగదు. అట్లే సోమశర్మ వృత్తాంతము నొక్క 
వాక్యముతో ముగించి యుండవచ్చును. విష్ణువు లక్ష్మితో పాండ్యరాజును గూర్చి చెప్పుచు 
“వెల్టిశెవంబు ముదిరి మద్వినుతి వినండు, నతి యొనర్పండు మామక ప్రతిమలకును” అని 
తెల్పియుండెను. రాయల వారికి పాండ్యరాజు యొక్క ముదిరిన వెల్టిశెవమే కనిపించెను కాని 
ముదిరిన తన వైష్ణవము కనిపింపలేదు. ఏ మతమునందైనను అభిమానము ముదిరినచో 
నది యెట్టిదైనను అనుయాయుల నౌచిత్యదూరులైన వెజ్టులనుగా చేయునుకాంబోలును. 


104 ఆహ్యాలజలి 


వస్వైక్య దృష్టివిడిచి ఆముక్తమాల్యదయందలి యుపాఖ్యానములను, వర్ణనములను 
ప్రత్యేకముగా పరిశీలించినచో నవి అద్భుతములుగా నుండును. కథాకథనమున రాయలు 
కడుంగడు నిపుణుడు. గోదాదేవి విష్ణుచిత్తునకు కనిపించుట, ఆమె యౌవన వర్ణనము, 
ఆమె విష్ణువు నుపాలంభించుట, ఆమె విరహము, దినకృత్యము, విష్ణుచిత్తుండామెస్టితి స్వామి 
కెటింగించుట, స్వామి సంకీర్తనమహిమ తెల్పి దానికి దృష్టాంతముగా మాలదాసరికథ 
వివరించుట, సోమశర్మ వృత్తాంతము, స్వామి గోదాదేవిని శ్రీరంగమునకు గొనిపొమ్మని 
యుపదేశించుట శ్రీరంగేశ్వరుడు గోదాదేవిని గ్రహించి మాయ గోదాదేవిని పల్లకీలో నుంచుట, 
బసకేగినపిమ్మట గోదాదేవిని కానక విష్ణుచిత్తుడు మొజిపెట్టుట, శ్రీరంగేశుడు సరస్వతీబ్రహ్మలను 
శివపార్వతులను కన్యను తనకిమ్మని యడుగంబంపుట, విష్ణుచిత్తుండు స్వామి తమ పురమున 
కరుదెంచినచో కూంతునిచ్చెదననుట, వివాహము అనునవి ప్రధాన కథయందలి యంశములు. 
ఉపాఖ్యానములలో మొదటిది ఖాండిక్యకేశిధ్వజో పాఖ్యానము. విష్ణుచిత్తుండు పాండ్య రాజసభలో 
నన్యమతస్థుల నోడించి, విష్ణువే “మాతాపితాభ్రాతానివాసః శరణం సుహృద్దతిః అని 
నిరూపించి అతని గనుటకుం దగిన యోగము తెల్పుచు పై ఉపాఖ్యానము నెటింగించెను. 
ఖాండిక్యకేశిధ్వజులు నిమివంశ సంజాతులైన మితధ్వజకృతధ్వజులను అన్నదమ్ముల కుమారులు. 
వారిరువురును రాజ్యకాంక్షతో పండ్రెండు దినములు పోరాడిరి. ఖాండిక్యు(డోడి పరివారముతో 
నడవికేగి నివసించుచుండెను. కేశిధ్వజుండు మృత్యువును గెల్చునుద్దేశముతో జ్ఞానాశ్రయుం 
దై యొక యజ్ఞము చేయుచుండ యాగధేనువు మఖశాలా సమీపమున మేయుచున్న 
సమయమున పులి దానిని చంపెను. రాజు బుత్విజులను ప్రాయళ్చిత్తమడిగెను. వారు 
కసేరువును, కసేరువు శునకుని, శునకుండు ఖాండిక్యుని అడుగుమనిరి. కేశిధ్వజుడడవి 
కరిగి ఖాండిక్యుని వలన ప్రాయశ్చిత్తము తెలిసి కొని యజ్ఞము పూర్తి చేసెను. తరువాత 
నతండు గురుదక్షిణ యీంగోరి ఖాండిక్యుని సమీపించి యేమి కావలెనని అడిగెను. అతడు 
మంత్రిసేవకాదులతో నాలోచింపంగా వారు రాజ్యము నడుగుమనిరి. ఖాండక్యుండది వినక 
సకల భవక్షేశసంక్షయకరమైన విద్య బోధింపుమని యడిగెను. కేశిధ్వజుండు ఖాండిక్యునకు 
బంధచ్చేదకమైన యోగము నెతీంగించి యతడు వలదనుచున్నను అతని రాజ్యము 
నతనికొసంగెను. ఖాండిక్యుండా రాజ్యమును కుమారునికిచ్చి వనమునందే నిల్చి కేశిధ్వజోపదిష్ట 
మార్గమున విష్ణునారాధించి తత్సాధర్య్యము నొందెను. కేశిధ్వజుండు మిథిలా నగరమున 
కరిగి ధర్మ మార్గమున రాజ్యమేలు చుండెను, విష్ణుచిత్తుండీ యుపాఖ్యానమును పాంద్యరాజునకు 
తెల్పి, శరణాగత ధర్మమే నిరపాయమైన ధర్మమని యుపదేశించి, మూలమంత్రపూర్వకముగా 
ద్వయము (ప్రసాదించి యతని భాగవత ప్రధాను నొనరించెను. ఇందలి కథాకథన 
విధానమద్భుతముగా నున్నది. కేశిధ్వజ ఖాండిక్యుల శీలములు పరమోదాత్తములుగా పోషింపం 
బడినవి. మంత్రిసామంతాదుల చిత్తవృత్తికిని ఖాండిక్యుని చిత్త వృత్తికిని హస్తిమశకాంతర 


105 


మున్నది. వారు లౌకికభోగాసక్తులు. అతండు ముముక్షువు. కేశిధ్వజుండు రాజధర్మానుగుణముగా 
రాజ్యము గెల్బుకొన్నను గురుభక్తుండు, విజ్ఞానసంపన్నుండు. రాయలతనిచే ఖాండిక్యుని కష్టాంగ 
యోగము తెల్పించి శరణాగత ధర్మమే పరమధర్మమని నిరూపించెను. ఉద్దేశ పూర్వకముగా 
యోగాదులను తెల్పుటచే నాయుపదేశము కొంత దీర్హమైనది. కథ మాత్రమత్యంత హృద్యముగా 
నున్నది. 


యామునాచార్యచరిత్రకును, విష్ణుచిత్తునిచరిత్రకును కొంత పోలికయున్నది. 
విష్ణుచిత్తునివలెనే యామునాచార్యుండును పాండ్యరాజు కొలువులో నన్యమతస్థుల నోడించి 
విశిష్టాద్వైతమే యుత్తమమని నిరూపించెను. ఆ పాండ్యరాజు పరమశైవుండు. అతని పట్టమహిషి 
పరమవైష్టవభక్తి సంపన్నురాలు. ఐనను మహాపతివ్రతయగుటచే వారి దాంపత్యము 
సుఖసంతోషమయముగనే సాగుచుండెను. విష్ణువారాజునకు వైష్టవమతమునందాభిముఖ్యము 
కలిగింపనెంచి యామునాచార్యుండు చిజుత ప్రాయముననే ఆచార్యకులమున వేదశాస్తాది 
విద్యలభ్యసించుచుండ నతని నితర మతస్థులను వాదమున నోడించుటకై యా రాజు కొలువున 
కంపెను. యామునాచార్యుండు రాణిసాహాయ్యమున రాజుకొలువునకేగి యన్యమతస్థులందటిని 
వాదమున నోడించెను. అప్పుడెదుటనున్న రావిచెట్టు నుండి “రాజా! యీ బ్రహ్మచారి వాదము 
యధథార్థము. నారాయణుడే పరబ్రహ్మము. అతని కొల్వు” మను పలుకు వినిపించెను. 
రాజు వైష్టవమతము నవలంబించి తనకడగొట్టుచెలియలి నాతనికిచ్చి వివాహము కావించి 
యర్ధరాజ్యమొసంగెను. తరువాత నారాజు పేరణచే యామునుడు శరదృతువురాగానే 
దండయాత్ర కరిగి దిగ్విజయముచేసి భోగలాలసుండై యాదమబచియుండెను. అది చూచి 
తత్పితామహుందైన నాథమునిశిష్యుండగు శ్రీపుండరీకాక్షు ననుంగుశిష్యుండైన శ్రీరామమి[శ్రుడు 
తన పరమగురు పౌత్రుండట్లు యోగసామ్రాజ్యము మజచి సామ్రాజ్యమున నాసక్తుందగుటకు 
వగచి ప్రతిదిన మాలర్మశాకమును రాజు బానసపు బాడబులకు పంపుచుండెను. వారది 
వంది రాజునకు పెట్టుచుండిరి. ఒక నాండు రాజాశాకము తెచ్చియిచ్చు వైష్టవుని తనచెంతకుం 
గొని రమ్మని వారి కానతిచ్చెను. శ్రీరామమిశ్రుండు రాజును దర్శించి “మీ పెద్దలు కూర్చిన 
నిక్షేపమొకటి కావేరీనదీ ద్వీపముననున్నది. దానిని నీకు చూపుటకైవచ్చితి”నని తెల్పెను. 
రాజుచిత పరివారముతో నతనితోంగూడ శ్రీరంగమునకరిగెను. అచ్చట శ్రీరామమిశుండతనికి 
“మీ పెద్దలు కూర్చిన నిక్షేపమిది. దీనిని గ్రహింపు” మని శ్రీరంగేశ్వరు పాదపద్మములు 
చూపెను. శ్రీరంగేశుని పాదములు చూడంగనే యామునుండు గతభ్రముండై యిన్నాళ్ళు 
తానుపడిన ప్రమాదమునకు నిర్వేదమునొంది శ్రీరామమిశ్రుని యుదంతము నెటింగి యాతనికి 
సాష్టాంగ నమస్మారమొనరించెను. శ్రీరామమిశ్రుండాతనికి ద్వయముతోపాటు కర్తవ్యమును 
కూడ నుపదేశించెను. అతండు సన్యాసాశ్రమము స్వీకరింపందలంచి కుమారునికి రాజ్యభారము 
నొప్పగించి రాజనీతి నుపదేశించెను. 


106 


ఈ యామునాచార్యుని చరిత్రయొక ప్రత్యేక కావ్యమని చెప్పందగినది. రాయలు 
పాండ్యరాజు ముదిరిన 'వెల్టిశెవమును”, రాణి విష్ణుభక్తి పాతివ్రత్యములను చక్కగా వర్ణించెను. 
యామునాచార్యుండు రాణిని దర్శించి యామె సాహాయ్యమున కొలువు ప్రవేశించుట 
యుచితముగా నున్నది. అతండు వయసున బాలుండయ్యు వాదమున ప్రదర్శించిన పాటవ 
మప్రతిమానము. ఈ సందర్భమున రాయలు వర్ణ్యమొక్కటియె యగుటచే విష్ణుచిత్తుండన్య 
మతస్థులనోడించిన సందర్భమందలి పద్యములే కొన్ని యనువదించెను. ఆహారదోషమే విజ్ఞాన 
నాశమునకు మూలమని యీ యుపాఖ్యానము బోధించును. దానికనుగుణముగానే 
శ్రీరామమిశ్రుడాలర్మశాకమును రాజుగారి బానసీనికి ప్రతిదినము పంపుచుండెను. అదియే 
యాభాగవతోత్తముండు రాజును దర్శించుట కవకాశము కలిగించెను. పెద్దలు కూర్చిన నిక్షేప 
వృత్తాంత మద్భుతముగా నున్నది. అట్లే శ్రీరంగేశుని పాదములు చూడంగనే యామునుండు 
పూర్వవృత్తాంతమును స్మరించి వైరాగ్యము పొందుటయు పఠితల కాశ్చర్యము కలిగించును. 
రక్తినుండి విరక్తికి హఠాత్తుగా మాటుట కిట్టిసన్నివేశము లొక్కొక్కప్పుడు కారణము 
లగుచుండును. ఇందలి వర్షాశరద్వర్ణనములను రాజనీతి వర్ణనమును అతిమనోహరములయ్యు 
బహుదీర్హములగుటచే కథాగమనమున కాటంకము కలిగించుచున్నవి. శ్రీరామమిట్రుని 
గురుభక్తియు వైష్టవమతావేశమును ప్రశంసనీయములు. ఇందు కూడ పరమశైవుందైనరాజు 
వైష్ణవుండుగా మాటుట రాయలవారి వైష్ణవ మతాభిమానమును సూచించుచున్నది. 


ఆముక్తమాల్యదలోనే కాదు ఆంధ్రవాజ్మయమునందే పద్యరూపమున నున్న చిన్న 
కథలందెల్ల నుత్తమ్రేణికి చెందినది మాలదాసరి కథ. రాయలవారు దానిని తీర్చిదిద్దిన తీరు 
శ్లాఘాలాఘవజాంఘికమైనది. నామ సంకీర్తన ఫల మహిమలను తెల్పుట కుద్దేశింపంబడిన 
కథయది. వర్ణమేదైనను భక్తి సామాన్యులను కూడ మహామహిమ సంపన్నులను గావించును. 
మాలదాసరి స్పర్భయే బ్రహ్మరాక్షసునికి శాపవిముక్తి కలిగించి, అతనిని భాగవతోత్తమునిగా 
మార్చినది. “భక్తిః కిం నకరోతి”. మాలదాసరి రాయలవారన్నట్లు చండాలేతరశీలుండు. అతని 
భక్తి అప్రతిమానము. అతనికి బ్రహ్మరాక్షసునికిని జరిగిన సంభాషణ మెంత సుందరమో 
అంత భావగంభీరము. మాలదాసరి తిరిగి వచ్చునని యెవ్వరును అనుకొనరు. బ్రహ్మరాక్షసుం 
డును అనుకొనలేదు. అతనిరాక రాక్షసుని కాశ్చర్యమును కనువిప్పును కలిగించెను. అట్లే 
యామునాచార్యుండు రాగభోగములనుండి యోగరాగములకు మాజుటయు, ఖాండిక్యుండు 
రాజ్యమునుకాక యోగసామ్రాజ్యమును కోరుటయు పఠితుల ఊహలకతీతము లగుటచే వారి 
నాశ్చర్య చకితుల నొనరించును. అతర్మితోపనతములైన యిట్టి సన్నివేశముల సంఘటనము 
రాయల కథాకథనమున కెనలేని సౌందర్యము చేకూర్చుచు వారి అనల్పశిల్పకాశలమును 
చాటుచున్నది. 


107 


సోమశర్మ వృత్తాంత ముపాఖ్యానములోని యుపకథ. ఇతండు చోళ భూమినుండెడి 
యొక బ్రాహ్మణుండు. ఇతండు పట్టని దానము లేదు. చేయరాని పనులెన్నో చేసెను. ఇట్లు 
గడించిన ధనము తీసికొని స్వగ్రామమున కరుగుచుండంగా కిరాతసంఘ మాతని 
ముట్టడించెను. ఆ కిరాతులలో కాకశ్ళ్శ(శ్రువను ఘోరాకారుండొక డతనిసొమ్మంతయు దోచుకొని 
చావంగొట్టి వెడలిపోయెను. చచ్చినట్లు పడియున్న యతనిని తద్భార్య సహోదరుండు చూచి 
ఇంటికి మోసికొని పోవుచు దారిలో నొక చెట్టు క్రిందం బెట్టి నీరు త్రాగుట కరిగెను. ఇంతలో 
తన్ను ముట్టడించిన కాకశ్ళ(శుని రూపమే కన్నులం గట్టినట్లుండ నతడు ప్రాణములు విడిచెను. 
అంతకాలమున నా చండాలుని రూపమే స్మరణకు వచ్చుటచే నతనికి బ్రహ్మ రాక్షస రూపము 
కలిగెను. మాలదాసరి యనుగ్రహమున నతండు రాక్షసత్వమును వీడి వైష్టవుడయ్యెను. రాయలు 
సోమశర్మ దుష్మర్మపరాయణత్వమును అల్పవాదిత్వమును చక్కగా వర్ణించెను. శీలము 
విషయమున మాలదాసరికిని ఇతనికిని పోలికయే లేదు. అతండు మహాభక్తుడు, గుణ 
విశిష్టుండు. ఇతడు రక్తుండు; శీలభ్రష్టుండు. 


యంయం వాపి స్మరన్‌ భావం త్యజ న్యంతే కళేబరం 
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః గీత 8-6 


రాయలు వర్ణనప్రియుండు. ఆముక్తమాల్యద యందు (ప్రథ మాశ్వానమున 
శ్రీవిల్లిపుత్తూరు వర్ణనమును, ద్వితీయాశ్వాసమున మధురానగర వర్ణనమును కలవు. ద్వితీయా 
శ్వాసమునందు గ్రీష్మమును, తృతీయాశ్వాసమున వర్ష్నాశరద్వర్ణనములును, పంచమాశ్వాసమున 
వసంతమును వర్ణింపంబడినవి. విష్ణుచిత్తుడు పాంద్యరాజసభలో నితర మతస్థుల జయించి 
రాజునకు ఖాండిక్యకేశిధ్వజోపాఖ్యానమును అందు యోగమును వివరించి శ్రీ విల్లిపుత్తూరు 
నకరుగుచుండ విష్ణువాతనికి ప్రత్యక్షమయ్యెను. అప్పుడు విష్ణుచిత్తుండు భక్తితో దశావతార 
ములను వర్ణించెను. యామునాచార్యుండు తాను సన్యాసియై కొడుకునకు రాజ్యమప్పగించు 
నప్పుడు విస్తృతమైన రాజనీతివర్ణనమున్నది. పంచమాశ్వాసమున గోదాదేవి వర్ణనమును, 
తరువాత వివాహవర్ణనమును కలవు. కావ్యాంతమున గోదాశ్రీరంగేశ్వరుల వివాహ 
వర్ణనమున్నది. ఈ వర్ణనములన్నియు కావ్యమున నర్ద్జాధిక భాగము నాక్రమించినవి. రాయలేది 
వర్ణించినను తనివితీ వర్ణించి దాని సమగ్ర స్వరూపమును పఠితలకు సాక్షాత్మరింపం 
జేయును. వర్ణన లందతని లోకజ్జతయు, కవిసమయపరిజ్ఞానమును, పాండితీవైభవమును, 
ప్రకృతిపరిశీలనమును సువ్యక్తములగు చుండును. వ్యక్తులను వర్ణించునప్పుడు కూడ నాతం 
డు వారి రూపములను సుస్పష్ట రేఖలతో తీర్చి దిద్దును. విష్ణుచిత్తుడు, పాంద్యరాజు, గోదాదేవి, 
మాలదాసరి, కాకశ్శ(శ్రువు మున్నగు వారి వర్ణనము లిందుకు తార్మాణములు. 

రాయలు శ్రీవిల్లిపుత్తూరున గ్రామవాతావరణమును దక్షిణ మధురలో నగర 


వాతావరణమును ఎక్కువగా వర్ణించినట్లు కన్పించును. మధురావర్ణనమున నతండు కోట, 
108 ఆహ్యంటలి 


బురుజులు, పరిఖ, కరితురగాదులు, చాతుర్వర్థ్యము, పుష్పలావికలు, వెలయాండ్రు మున్నగు 
వర్థ్యములకు ప్రాధాన్య మొసంగెను. అతని బుతువర్ణనము లప్రతిమానములు. ఆయా 
బుతువులను వర్ణించునప్పుడతం డప్పటి వాతావరణమునంతను విశదీకరించి ఆకాలమునం 
గూడ పరఠితలచే వాని ననుభవింపంజేయును. మధుర సమీపమందలి వృషగిరి యందుండు 
సుందరబాహుస్వామికి తెప్ప తిరునాళ్ళు వేసవికాలమున జరుగును కాంబోలును. అందుచే 
రాయలచ్చట గ్రీష్మర్తువును వర్ణించెను. యామునాచార్యుడు పాండ్యరాజు కొలువులో 
నితరమతస్థులను జయించిన సమయము వర్షకాలము. అందుచే నప్పుడు వర్షర్తువును, 
తరువాత నతండు రాజై దండయాత్రకు పోవు సమయమున శరదృతువును వర్ణింపంబడినవి. 
రాజులు శరదృతువులో దండయాత్ర కరుగుట సహజమేకాక కవిసమయ ప్రసిద్ధము 
కూడనైయున్నది. గోదాదేవి విరహవర్ణన సందర్భమున వసంతర్తువు వర్ణనము కలదు. 
వసంతము విరహోద్దీపకమగుటచే నిచ్చట తద్వర్ణన మౌచిత్యవంతముగానే యున్నది. 
ఈ బుతువుల వర్ణనలలో నచ్చటచ్చట వర్ణితమైన వస్తువే మరల వర్ణింపంబడుట గోచరించును. 
రాయలు కవులనాహ్వానించి ఆయా విషయములనొసంగి వర్ణింపుండని యడిగి వానిలో తనకు 
నచ్చిన పద్యముల నాయా సందర్భములందు చొప్పించెనేమో యనిపించును. వర్ణనము లత్యంత 
విస్తృతము లగుటకును అందందు వర్ణితమైన వస్తువే మరల వర్ణింపబడుటకును అదే కారణమై 
యుండునని నా అభిప్రాయము. ఉదాహరణమునకు వర్పర్తు వర్ణనమున మెజుపులు, గర్జలు, 
వడగండ్లు, ఇంద్రగోపములు, నెమళ్ళు, బలాకములు మున్నగువాని ప్రసక్తి రెండు మూడుచోట్ల 
కనిపించును. బుతువుల వర్ణనము పెక్కు కావ్యములందుండును. బుతువర్ణనైక వస్తుకములైన 
కేవల వర్ణనకావ్యములును కొన్ని కలవు. ఆంధ్రమునందే కాక సంస్కృతమునందును ఇంత 
విస్తృతతరములు భావవైవిధ్య యుక్తములునైన బుతువర్ణనములు కానరావనుటలో నతిశయోక్తి 
యుండదు. 


రాయల నిశిత పరిశీలనమును, అపూర్వ భావనాపాటవమును వ్యక్తము చేయుటకు 
రెండుమూండుదాహరణము లొసంగుదును. 


ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖి యబ్బె 
నేనింటిలోం బూరి యిడి విసరక 
రాజదు, రాజిన రవులు కొల్పాసలె 
గాని కల్లదు మతీ దానంగలిగె 
నేని కూడగుట మందైనం బెన్సొగసుఖ 
భుక్తి సేకూరదాభుక్తి కిడినం 
బ్రాగ్బోక్తలకె తీటు బహుజనాన్నము దీజి 
నారుల కొదవు పునః ప్రయత్న 


109 


మాజ్యపట ముఖ్యలయమెన్న రాలయాంగ 

దారు లయ మెన్న రంతిక కార జనిక 

వచన నాంధోగృహిణి రామిం బడక మరుండు 

వెడ వెడనె యార్చ నొగిలి రజ్జడిని గృహులు. 4-127 


వర్షకాలమున గృహిణులు వంటచేయు విషయమున పడుపాట్లిందు చక్కగా 
వర్ణింపబడినవి. రాయలాపాట్లు సానుభూతితో వర్ణించి వర్ణించి చివర హాస్య మిశ్రితమైన 
యించుక శృంగారమును ప్రవేశపెట్టెను. ఇట్టి విధానము మజికొన్ని పద్యములలో కూడ 
గోచరించును. వండిన యన్నము ప్రాగ్భోక్తలకే సరిపోంగా స్త్రీలు తమకొజికై మరల పునః 
ప్రయత్నము చేయవలసి వచ్చెడిది. నిప్పంటుకొనుటయే కష్టమగుటచే వారప్పటికే చాల 
ప్రొద్దెక్కుటవలన నేతిలో తడిపిన గుడ్డలను, ఇంటి వాసములను కూడ ప్రొయ్యిలో పెట్టుచుండిరి. 
వారిట్లిబ్బంది పడుచుండంగా తృప్తిగా తిని పడక చేరిన భర్త లింకను ఇల్లాండ్రు తమ్ము 
చేరరాలేదని నొగులుచుండిరట! అట్లే “రవింజూచి కుడుచు వారలకును గృకలాసములకును 
దృష్టిమిన్నులనె నిలిచె” (4-113) అను పద్యమున కూడ నతడు చివర 


అతిథి సంఘంబులకును నీని నట్టి యినుప 

కదుపు వేంగల గమికి వాకట్టు లెసంగె 

మంటి మిద్దెల వారికి మరు పనులకు 

నెలతం బాసిన వారికి నిదురచెడియె 4-128 


అని నిదురచెడిన వారి కాచేటేల చేకూరెనో హాస్యపూరితముగ తెల్పియుండెను. 
బుత్వంతరముల వర్ణనమునకంటె రాయలు వర్షర్తు వర్ణనమున నెక్కువ అభినివేశము 
చూపియుండెను. అది చదువుచున్నప్పుడందలి పద్యము లర్ధము కావలెను. కాని నిజముగా 
వర్షర్తువున మెలగుచున్నట్లుండును. 


స్ఫుట భూయోహృతిశంక వార్థినిన రశ్ముల్‌ మిన్ను చేర్చం దటి 

చ్చట లౌర్వంబుగం గారుకొంచు, ఘనమై క్షాందీర వర్షింప, న 

చ్పొటనుందోంచి గ్రసింప బోలు గలశీ సూనుండు, గాకున్న నా 

క్కొటం దారాగ్రహ భాస్మరేందుమణి శుక్తుల్‌ వ్యక్తమై తోంచునే 4-145 


ఇది శరదృతు వర్ణనమునందలి పద్యము. శరదృతువు రాంగానే ఆకాశము 
నిర్మేఘమగును. సూర్యేందు నక్షత్రాదులు స్ఫుటముగ ప్రకాశించును. అగస్యోదయమగును. 
పూర్వమగస్యు(డు సముద్ర జలమును దేవతా ప్రార్ధనచే చుళుకీకరించియుండెను. ఆ భయముచే 
నా జలములు మేఘరూపమున నాకసము చేరంగా నుదయించిన యగస్వుండచ్చట కూడ 
వానిని గ్రోలియుండెను కాంబోలును, అందుచేతనే యందలి మణిశుక్యాదులు భాస్మరేందు 


110 వ. 


గ్రహరూపమున విస్పష్టముగా కానవచ్చుచున్నవని కవి భావము. అతండు సర్వ శరత్పకృతిని 
శరద్వర్ణనము నందిమిద్చెను. వేసవికాలమున సుడిగాలులు చెలరేగుచుండును. వానిని రాయలీ 
క్రింది పద్యమున నద్భుతమైన భావనా పాటవముతో వర్ణించెను. 


దవధూమంపుం దమిస్రలోం దమ రస ద్రవ్యంబు పంకేజ బాం 

ధవ భానుప్రతతుల్‌ హరింప గుయివెంటన్వెళ్ళు శూన్యోరు కూ 

పవితానంబనం జూడం జూడం బుడమిం బాటిల్లి పై విప్పులై 

యవసం బంచుల నాడంగా విసరె వాత్యాళి న్రజశ్చక్రముల్‌ 2-48 


వేసవిని నూతులెండిపోవును. అందుచే నానూతులు తమ జలమనెడి ద్రవ్యమును 
సూర్యకిరణములు హరించెనని దేవునకు మొబిపెట్టుకొనుటకు పోవుచుండెను. అంచుల నంటిన 
గడ్డిపరకలతో దుమ్ముతో కూడ విరివిగా విసరు సుడిగాలులట్లు పైకిపోవు నా నూతులవలె 
నుండెనని భావము. గ్రీష్మమున దినములు దీర్ధము లగుటను రాయలుత్రేక్షించిన 
తెజింగు(2-49) అద్భుతముగా నున్నది. “నిర్హర ప్రజల వేణికలింకం జట్రాలం బేరిన ప్రాం 
చి పెన్సేట లెగసె” (2-46) అను సీసమతని నిశిత పరిశీలనమును చాటుచున్నది. వసంతమున 
నతండా బుతువున పూచు పుష్పములను, కోకిలలను, అళిరుంకారములను, చిగుళ్లను 
చక్కగా వర్ణించెను. వసంతమున సూర్యుండుత్తర దిక్కునకు తొలగెను. మొదటనే ఆముక్తమాల్యద 
తాపోష్టముచే వేగిన దక్షిణ దిక్కు తానుకూడ నందే యున్నచో నది తుదిముట్ట మాడిపోవునను 
భయమే సూర్యుడం దుండక యుత్తరమునకు తొలగుటకు కారణము. 


తనయుదరంబునం బొడమి తామ్రరుచిచ్చటలుల్లసిల్లం గో 

ల్మొను ధరణీజ సంతతికింగోరక దంతము లించుకంత ని 

క్కినయది యాదిగాంగంజెలంగెన్‌ వనలక్ష్మి కడుంజెలంగంగా 

జనుం బ్రియుందైన మాధవుని సంగతి మీందటం జాలంగల్లుటన్‌ 5-116 


వనలక్ష్మికి చెట్లు సంతానము. అవి తామకాంతులుల్లసిల్లంగా వృద్ధినొందెను. తరువాత 
వానికి మొగ్గలనెడు దంతములంకురించెను. అప్పుడు ప్రియుడైన మాధవుని సంగతి యింకం 
దనకుంగల్లునని వనలక్ష్మి మిక్కిలి సంతోషించెను. పుట్టిన బిడ్డలకు దంతములు వచ్చువబకు 
బాలెంతలకు పురుష సంపర్మము కూడదను సంప్రదాయమును పురస్కరించుకొని కవి ఈ 
పద్యమునురచించెను. ఇచ్చట వనమును లక్ష్మితోంబోల్చి వసంత విష్ణ్వర్ధములు రెండునుగల 
మాధవ శబ్దము వాడుట మిక్కిలి యుచితముగానున్నది ఈ బుతువర్ణనములందు రాయలు 
కవి సమయముల నెన్నిటినో ప్రదర్శించెను. విష్ణువు వర్షకాలమున యోగనిద్రలో ప్రవేశించి 
శరత్మాలము రాగానే లేచుట, శరత్తున నగసుండుదయించుట, అగస్త్యుడు సముద్రోదకములను 
త్రాగివేయుట మున్నగున విట్టివి. రెండు మూడుచోట్ల నతండు దోహదక్రియలను గూడ 
పేర్మొనెను. 


111 


విష్ణుచిత్తుండు శ్రీవిల్లిపుత్తూరుకరుగుచుండంగా తనకు ప్రత్యక్షమైన నారాయణుని 
యవతారములను వర్ణించెను. ఆతండు పరశురామ రామ బలరామావతారములను మూం 
డింటిని వర్ణించుటచే నవతారములు పదకొండైనవి. నారాయణుందేయవతారమున నెట్టి 
ఘనకార్యములొనరించెనో యతండు వివరించెను. 

స్యందనస్థిత బిడౌజః క్షత్తృజాడ్యకృత్‌ 

రుంరూ మరుద్గరుత్‌ రన్లూతృతములు 4-27 

అను సీసమున రాముని బాణములు వర్ణింపబడినవి. ఇందలి పద ప్రయోగము 
వలెనే భావములును క్రిష్టముగా నున్నవి. కావ్యారంభమున గరుడుని టిక్కల గాలులు 
వర్ణింపబడినవి. గరుడుని రెక్కల గాలులును,రాముని బాణములును గూడ పాపము లడంచుం 
గాక యని యాతండు కోరియుండెను. ఈ అవతార వర్ణనమునం గూడ రాయలవారి వైష్టవాభి 
మానము వెల్లడి యగుచున్నది. 


పంచమాశ్వాసమున గోదాదేవి వర్ణనమును, ఆమె విరహ వర్ణనమును కలవు. రాయలు 
గోదాదేవి బాల్యమును వర్ణించి యుండలేదు. విష్ణుచిత్తుడు తులసీవనమున తనకు కనిపించిన 
శిశువు నాదరమునంగొనిపోయి తన భార్య కొసంగెను. ఆమెయు ననపత్యయగుటచే పొంగి 
చేపిన నిజస్తన్యములతో నా శిశువును పెంచెననియు నామె క్రమముగా పెరిగెననియు తెల్పి 
యౌవన వర్ణ్గనమున కారంభీంచెను. 


వాతెజ తొంటి కైవడి మాటలాడదు 
కుటిలవృత్తి వహించెం గుంతలములు 5-7 


అను పద్యము బాల్యాంతర మామెకు యౌవనోదయమగుట నద్భుతముగా తెల్పుచున్నది. 
రాయలామెను కేశాది పాదాంతము వణకు వర్ణించెను. ఆమె తనుకాంతి యెదుట నూతనహరిద్ర 
సాటిరాలేక మిక్కిలి మలినమయ్యెను. అందుచేతనే దానికి రాత్రి, నిశ, తమిస్ర, నిశీధిని, క్షప 
అను పేరులు కలిగెను. రాత్రిని తెలుపు పదములన్నియు పసుపునకు కూడ చెల్లును. ఈ 
వర్ణనమంతయు రూపకోపమోత్రేక్షాద్యలంకారముల తోడను, అపూర్వ భావములతోడను 
కూడిన పద్యములతో నత్యంత రమణీయముగా నున్నది. ఇట్టి వర్ణనములు సర్వ ప్రబంధ 
సామాన్యములే. 


నాసాచంపకతన్‌ సుగంధ మచటన్‌ రాభృంగముల్‌ గోల సం 

త్రాసంబందియుం, బల్ముచో నలము వక్రం బేల నానేల యం 

దే సౌరభ్యములేదు కుందములు గావే దంతముల్‌ గానినాం 

డాసక్తిన్‌ బ్రతిబింబ దంభమున నేలా ప్రాలం దజ్జాతికిన్‌ 5-16 


112 


ఇది గోదాదేవి నాసికాదంత వర్ణనము, నాసిక సంపెంగవలె నుండెను. ఆ సౌరభము 
తుమ్మెదలకు పడదు. అయినను ఆమె పల్మునప్పుడు తుమ్మెదలామె ముఖముపై ముసరు 
చుండెను. ఆ ముఖమునందన్ని సౌరభములును కలవు. ఆమె దంతములు కుందములు,కానిచో 
తుమ్మెదలు ప్రతిబింబము నెపముచే దంతముల యందు |వాలుటకు కారణమేమని భావము. 
ఆమె ముఖము యొక్క సర్వ సౌరభ్యమయత్వముతో పాటు దంతముల స్వచ్చతయు నిందు 
వ్యక్తీకరింపంబడినది. ఈ వర్ణనము నందలి పద్యములన్నియు నిట్లే భావగంభీరములై 
యుండును. 


నాయికా విరహవర్ణనమన్ని ప్రబంధములందు నుండును. అందు నాయిక చంద్రమన్మథ 
మలయవాయువులను, శుకపికశారికాదులను ఉపాలంభించుటయు, చెలులు శీతలోప 
చారములు కావించుటయు వర్ణింపంబడు చుండును, గోదాదేవి విరహ మితర నాయికల 
విరహము వంటిదికాదు. ఈమెది భక్తితోం గూడిన (ప్రేమ, చెలుల పాటలు విని యామె 
నారాయణు6 డాయాయవతారము లందు స్రీలకు కలిగించిన బాధలెన్ని యతనినే 
యుపాలంభించును. ఈ సందర్భమునం దితరప్రబంధములందువలె చంద్రమన్మథాదుల 
ఉపాలంభనము లేనేలేదు. ఈమె కావించిన నారాయణుని యుపాలంభమునందలి భావములు 
విరహతాపముచే నామె యతని యెడ నారోపించిన దోషములతో కూడి వింతగా నుండును. 


ధరపై నీతండు పూర్వకల్పములసక్త స్త్రీ విశాలాంబకాం 

బురుహత్రేణి జలంబుమైం బులకలున్‌ బూరించుచుం బెంచుదు 

గ్భర కర్మం బలమంగ వచ్చు జలచార స్తబ్ధరోమత్వకే 

సరితల్‌ పొండవతార దంభమున నాచ్చాదించుందాం (బౌఢిమన్‌ 5-44 


అను పద్యమున విష్ణువు మత్స్య వరాహ నరసింహ జన్మముల నెత్తుట కాతండొనరించిన 
పూర్వపాపమే కారణమనియు, నతండు (ప్రొఢథుండగుటచే నవతారదంభమున దాని 
నాచ్చాదించుననియుం దెల్పంబదినది. 


ఒల్లం బొమ్మన్నం బోదె, తానుల్లసముల 
నేప నది రక్కసియ యౌట యెగ్గె వలచి 
స్త్రీలు తలవంపం దానె వచ్చె, నది చాల 
కాడుదాని బజీతు సేయంగనగునె ర్‌-ర51 


అను పద్యమున నామె రామునుపాలంభించిన క్రమ మత్యంత సహజముగా నున్నది. 
ఆమె పొందిన విరహము కూడ నల్పమైనదికాదు. 


113 


ఎజుంగరుగా యొకద్భుతము, నీచెలి దీర్థికం దీర్థమాడ నా 

యజుతందగిల్చి పోవుం దనహారము వోయిన నేను బోవుదున్‌, 

మటువక వెంట బోవ జలమగ్నత నౌనది సున్నమైనం దాం 

గజికటిపెట్టి సొమ్మడుగుంగాని నిజార్తి యెబుంగదేమియున్‌ 5-61 


అని యొక వయస్య యామె విరహ తీవ్రతను వర్ణించెను. గోదాదేవి రాధాయమునల 
చర్యలను గూడ నధిక్షేపించెను. ఆమె విరహవేదనచే మూర్చిల్లెను. వయస్యలు “చేల్రికావాంత 
సీతాళవృంత మృదువాత హిమాంబుకణాళొచే నామెను తేర్చిరి. ఆమె మరణించుటకు 
సిద్ధముకాంగా చేటికలు వారించి “విష్ణువు రంగమందున్నాండనియు శ్రీవిల్లిపుత్తూరునందలి 
హరిని భజించినచో నాతండు విభుండు కాంగలిడనియుం దెల్పిరి. ఆమె వియోగచ్యుత ధైర్యయె 
యా యూరనున్న హరిని బూజించుచు నతని గుణములు ద్రవిడభాషలో పాడుచుండెను. 
ఇది సంకీర్తన భక్తి. రాయలు భక్తి మిశ్రితమైన గోదా విరహమును వర్ణించిన తెజంగపూర్వమును 
అనన్యకృతమును నైనట్టిది. విష్ణుచిత్తుండు దేవునికి తన కూంతు పరిస్థితిని వివరించునప్పుడది 
యేమో యామయమో తపస్ఫో యని తలంచి తనకుం దెలియకుండనే యామె విరహమును 
విశదీకరించెను. గోదా విరహ వర్ణనమున రాయలు ప్రదర్శించిన నూత్నత్వము ప్రశంసాపాత్రమై 
యున్నది. 


కావ్యాంతమున గోదా శ్రీరంగేశ్వరుల వివాహము వర్ణింపంబడినది. శ్రీరంగేశుండు 
విశ్వకర్మ మణిమయముగా నిర్మించిన విడిదిపట్టునవిడిసి స్నానమొనరించి దివ్యాభరణ 
భూషితుండై యుండెను. పార్వతీవాణీప్రముఖ గీర్వాణీ సముదాయము సీతారామ 
కల్యాణమునకు సంబంధించిన పాటలు పాడుచుండ విష్ణుచిత్తునింట బుషిపత్నులును 
చెలికత్తెలును గోదాదేవిని స్నానమాడించి పెండ్లికూంతుం గావించిరి. శ్రీ రంగేశుం డప్రాకృత 
వైభవమున గరుడ వాహనుండై వెడలి కల్యాణమండపమున జాంబూనదపీఠముపై కూర్చుండెను. 
విష్ణుచిత్తుడు కనకభాజనమున స్వామి పాదములు కడిగి, షోడశోపచార పూర్వకముగా 
మధుపర్మము నొసంగెను. తరువాత నతండు సపర్నీకుండై ధారవోయ స్వామి కన్యకారత్నమును 
గ్రహించెను. వధూవరులు తలంబ్రాలు పోసికొనిరి. శ్రీరంగేశుండు గోదాదేవి మెడలో 
మంగళసూత్రము కట్టెను. తరువాత లాజహోమము, సప్తపది, అరుంధతీ దర్శనము 
మున్నగునవి జరిగెను. బృందారకులు భక్తితో నొసగు కానుకలు గైకొని స్వామి వధువుతో 
శ్రీరంగమున కరుదెంచెను. ఈ విధముగా రాయలు సంగ్రహముగానైనను సంప్రదాయసిద్ధముగా 
నా పుణ్యదంపతుల వివాహమును వర్ణించెను. 


యామునాచార్యుండు శ్రీరామమి[్రుని ప్రబోధమున రాజ్యభోగములం దాసక్తి విడిచి 
తురీయాశ్రమము గైకొనుటకు ముందు రాజ్యమును కుమారుని కొప్పగించి యతనికి రాజనీతి 
బోధించెను. చతుర్దాశ్వాసాంతమున నీ రాజనీతి ఎనుబది పద్యములలో నతివిస్త్రృతముగా 
114 ఆక్యలజలి 


నున్నది. రాయలర్థశాస్త్రమును, శుక్రనీతిసారమును, చాళుక్యుల సర్వార్థచింతామణిని 
పఠించియుండిన వాడగుటచే నందలి విషయములకు స్వానుభవమును కూడ జోడించి 
రాజనీతిని సర్వ సమగ్రముగ వర్ణించెను. ఇందు దుర్గము లెట్టివారి కీయవలయునో, 
మంత్రిత్వమును దేవాలయాధిపత్యము నెట్టివారి కొసంగవలయునో, గజాశ్వముల నెట్లు 
సమకూర్పవలయునో, ఆటవిక బలమునెడ నెట్లు వర్తింపవలయునో, ఎట్టి మంత్రులను 
నియమింపవలయునో, రేవులను వాణిజ్యమును ఎట్లు నిర్వహింపవలయునో, దండనము 
విషయమునను రాయబారుల విషయమునను ఎట్లు జాగరూకతతో వర్తింపవలయునో, ప్రజల 
యాదరమునెట్లు సంపాదించవలయునో యాతండు వివరముగా వర్ణించెను. 


రాష్ట్రవర్ధన మెదంగోరు రాజు మేలు 

రాష్ట్రమును గోరు, దానంగార్యమొ యనంగ 

రాదు, బ్రహ్మోత్తరములైన ప్రజల యేక 

ముఖపుం గోర్మిం దదంతరాత్ముం డొసంగండె? 4-205 


అను పద్యమున ప్రజాభివృద్ధిని గోరు రాజు వృద్ధిని ప్రజలు కూడ కోరెదరనియు 
దాని వలన నెంతో లాభము చేకూరుననియు నందుకు బ్రహ్మోత్తరములైన ప్రజల ఏకముఖపు 
కోరిక తదంతరాత్ము డొసగుట కారణమనియు నాతడు తెలిపియుండెను. 


నీతిందాన తలంచి చేయం బనిగాంనీ కాకపోనీ బల 

వ్రాతార్జ్థాధ్యత నెమ్మి నుండ కొరుం బ్రోవన్మంత్రి యంచుం గుణా 

తీతుం గుమ్మడికాయ యంత యగుముత్తెంబై మనం బేర, న 

ట్లే తానాతని చేతిలో బ్రదుకువాందే యౌంజుమీ మీందటన్‌ 4-213 


అను పద్యమున గుణాతీతునైనవాని మంత్రిగా నియమించినచో కలుగు హాని నాతం 
డు చక్కగ వివరించియుండెను. రాజు ధనవంతుడైన మాత్రమున లాభము లేదు. గొప్పవారి 
సాహాయ్యము కూడ ముఖ్యముగా నుండవలయును. వారు స్వాధీనులగుటకై క్రౌర్యము విడిచి, 
సత్యప్రవర్తనము కలిగి, యౌదార్యముతో వర్తింపవలయును. రాజు ఆటవిక బలమును బెదరు 
వాపి అనుకూలము చేసికొనవలయును. వారల్పులగుటచే వారికి (పేమా(గహములును 
విశ్వాసావిశ్వాసములును అల్పముననే కలుగుచుండును. 


మును దనసీమ చేసికొని, ముల్లిడి, గుద్దట వెండిచేని మె 

త్తనకయి వేరు వెల్లంకియుం ద్రవ్వెడు కర్షకునట్లు, శత్రుతో 

నెనసియయెన దుర్గబల మే కొనియైన, నిజాత్మ చింతలే 

క నెగడం జేసి, లోన మతి కంటకశోధనం జేయు టొప్పగున్‌ 4-219 


కజ్యలజలీ 115 


అను పద్యము రాజు శత్రువుతో కపట స్నేహము చేసియైనను, స్థలజలాది దుర్గములు 
గైకొనియైనను, రాష్ట్రమును తన అధీనమును చేసికొని పరులనుండి ఉపద్రవము కలుగునను 
విచారములేక క్షుద్ర శత్రు నిరసనము కావింపవలెనని తెలుపుచున్నది. రాజు తనకు వచ్చు 
నాదాయములో ఒక పాలు త్యాగ భోగములకును, రెండు పాళ్లు చతురంగబల రక్షణమునకును, 
ఒక పాలు కోశాగారమున నిలువయుంచుటకును ఇట్లు నాలుగు పాళ్ళుగా చేసి చారదృష్టితో 
సర్వమును పరిశీలించుచు రాజ్యము కావింప వలయును. రాజు దండపారుష్యము లేక పరులు 
చెప్పుకొండెములు వినక ప్రజలవిశ్వాసమును చూఅగొనుచు జాగరూకుడై యుందెనేని 
చిరకాలము రాజ్యసుఖము లనుభవించును. 


రాష్ట్ర మెరియించు, కొనుము దుర్గములు, తదవ 

రోధమగుపడ్డం బుట్టింటి రూఢి నడపు, 

పరుసములు దద్రిపుల రాయబారులెదుటం 

బలుకకుము, సంధి యొకవేళ, వలసియుండు 4-267 


అను పద్యము రాయలవారి రాజనీతిలో మిక్కిలి ప్రధానమైనట్టిది. రాజు శత్రు 
దుర్గములను వశము చేసికొనవచ్చును. వారి స్త్రీలు దొరికినచో పుట్టింటనున్న విధమున 
వారి నాదరింపవలయును. శత్రువుల రాయబారుల యెదుట నెప్పుడును పరుషములు 
పలుకరాదు. ఏలయన నొక్ళొక్కప్పుడు వారితో సంధిచేయుట అవసరమగుచుండును. రాజు 
దినకృత్యములెట్లానర్పవలయునో, తన శరీరారోగ్యమును ఎట్లు కాపాడు కొనవలయునో 
రాయలు చక్కగ తెలిపియుండెను. అతడు “సాంగరాజ్య మొకెత్తుగ, స్వాంగరాజ్యమొక్క యెత్తుగ” 
చూచి ఆ రెండింటిని పెంపొందింపవలయును. రాజు అపరాహ్హమునందే గర్భగోళ శుద్ధి 
ఐన పిమ్మట భోజనము చేయవలయును. ఆతండేడు వారములందును ఆయా వారముల 
కధిపతులైన (గ్రహములకు చెప్పంబడిన రత్నములతో కూడిన యలంకారములు 
ధరింపవలయును. పట్టభద్రుండగు రాజు ధర్మమునందే దృష్టియిడి నడువవలయుననుట 
యతని రాజనీతి యందలి ప్రధానాంశము. ఈ విధముగ రాయలు యామునాచార్యుని 
ముఖమున రాజులకును ప్రజలకును రాజ్యమునకును శ్రేయస్సు కలుగునట్లుగ రాజ్యపాలన 
మెట్లు జరుగవలయునో ఈ రాజనీతి యందు చెప్పించెను. 


ఆముక్తమాల్యద యందలి ప్రధాన రసము శాంత్యంతర్భూతమైన భక్తి. ఇందు ధర్మ 
వీరము (ప్రధానమని చెప్పెడువారును కొందబు కలరు. ఇందలి పూర్వభాగమున విష్ణు 
చిత్తునకును, ఉత్తరభాగమున గోదా శ్రీరంగేశ్వరుల ప్రణయమునకును ప్రాధాన్యము కలదు. 
విష్ణుచిత్తుడు మహాభక్తుడు. సార్ధక నామధేయుండు. వేదములను వేదాంతములను చదువకయే 
తజ్జన్యమైన ద్వైతజ్ఞానము సంపాదించినవాండు. రాయల ననుసరించి అతండెక్కువగా 
చదువుకొనకపోయినను దైవానుగ్రహమున నితరమతస్థుల నోడింపంజాలెను. యామునా 
116 హ్యూలటులీ 


చార్యుండు పాండిత్య బలముచే నోడించెను. విష్ణుచిత్తుండు శ్రీమన్నారాయణుండొసంగిన సంపద 
విస్తారముగా నుండినను దైవమునకు మాలికాకరణ కైంకర్యము చేయుచునే యుండెను. 
ఖాండిక్యకేశిధ్వజోపాఖ్యానమున విష్ణుచిత్తుండు రాజునకు శరణాగతి ధర్మమే తరణోపాయమని 
సూచించెను. మాలదాసరి కథ సంకీర్తన భక్తికి పరమావధి. అందు సంకీర్తనము కూడ నొక 
తపస్సనియు, నది సాధింపలేని దేదియు నుండదనియు, నిరూపింపంబడినది. గోదాదేవి 
భక్తురాలు. ఆమె విరహము భక్తి మిశ్రితమైనట్టిది. భాగవతము నందలి గోపికలవలెనే యామె 
కూడ శ్రీమన్నారాయణుని విరహమును స్వల్పకాలమైనను భరింపంజాలక పోయెను. విరహావస్థ 
యందు కూడ నామె తెల్లవారుజాముననే లేచి, స్నానము చేసి, దేవుని పూజించి యాతని 
గూర్చి పాటలు పాడుచుండెను. ఆమె సంకీర్తనముతో కూడిన మధురభక్తిని ప్రదర్శించెను. 
విష్ణుచిత్తుడు తన కూంతునవస్థను తెలిపి రక్షింపుమని ప్రార్థించినప్పుడు దేవుండు ఆమె 
చేయునది తపస్సేయని తెలిపియుండెను. మధురభక్తి సాధనముగా నామె శ్రీమన్నారాయణుని 
భర్తగా బడయంజాలెను. శ్రీరంగేశ్వరుండును ఆమె భక్తి కలరి యామెను భార్యగా స్వీకరించెను. 
విష్ణుచిత్తుని కథయందును, గోదాదేవి వృత్తాంతము నందును భక్తియే అధికముగా గోచరించు 
చున్నది. 


రాయలు పాత్ర పోషణమున నెంతో నేర్చు ప్రదర్శించి యుండెను. విష్ణుచిత్తుని భక్తిని, 
వినయ సంపదలను, అమాయికత్వమును, అబుథ్దేక్షు ధనుఃప(త్రత్వమును చక్కగా 
ప్రదర్శించియుండెను. అతండు తనకూంతునవస్థ భగవంతునితో తెలుపు నప్పటి వచనమతని 
అమాయికత్వమును వేయి విధముల వెల్లడి చేయుచున్నది. చివరి కాతండు మాలదాసరి కథ 
విని స్వామి చెప్పినట్లే తన కూంతును శ్రీరంగమునకుం గొనిపోయెను. బస కరిగిన తరువాత 
కూంతురు పల్లకీలో కనంబడనప్పు డాతండు కావించిన యలజడికి దేవుండు కూడ భయపదెను. 
ఇది యాతని నిష్మాపట్యమునకు సూచన. యామునాచార్యుండు మహాపండితుడు. అతం 
డు వయస్సున చిన్నవాండగుటచే రాజు తనకు దర్శనమిచ్చునో యీయండో యని రాణి 
ద్వారా అతనిదర్శనము సంపాదించెను. “నవయం కవయస్తు కేవలం నవయం కేవల 
తం(త్రపారగాః” అనంజాలిన పండిత ప్రకాండుండగుటచే నతండు రాజసభలో ప్రతివాదుల 
నందటి నవలీలగా నోడింపంజాలెను. పండితుడైన యతండు రాజ్యము లభింపంగనే 
భోగలాలసుండగుటయు మరల శ్రీరామమిటశ్రునిచే నుద్చోధితుందై వైరాగ్యమునొంది 
తురీయాశ్రమమును స్వీకరించుటయు నతని యుద్వేగశీలమును సూచించును. అతండధర్వ 
శిరస్సభ్యసించిన వాండగుటచే సర్వ దివ్యాస్తవేత్తయి దిగ్విజయ యాత్ర చేయంజాలెను. గోదాదేవి 
భక్తి అనన్య సామాన్యము. ఆమె శ్రీరంగేశ్వరునుపాలంభించిన తెజింగామెకు స్రీలయెడం 
గల యభిమాన సానుభూతులను ప్రాఢతావివేకసంపదలను చెప్పక చెప్పుచున్నది. భక్తిచే 
నామె శ్రీరంగేశ్వరుని భర్తగాం బడయంజాలినది. అందుకు పూర్వజన్మ సంస్కారము కూడ 


117 


నామెకు తోడ్చడినది. పూర్వజన్మమున నామె భూదేవి. ఆ వాసనా విశేషమే వయస్యలు 
పాడిన లక్ష్మీనారాయణ వివాహసంబంధులైన పాటలాలింపంగనె ఆమెను వియోగ 
సముద్రమున ముంచివైచినది. శ్రీరంగేశ్వరుండు భక్తపరాధీనుండు. గోదాదేవి నంతః 
పురములోనికి తీసుకొన్నను భక్తుడైన విష్ణుచిత్తుని యాక్రందనము విని భయపడి యామె 
నెవ్వరు చూడకుందనే విష్ణుచిత్తుని బసకు పంపి యాతని నోదార్చెను. అతండు కోరినట్లు శ్రీ 
విల్లిపుత్తూరికే వెళ్ళి గోదాదేవిని పెండ్లి చేసికొనెను. రాయలు ఖాండిక్యుని వైరాగ్యమును, 
అతని అనుచరుల రాజ్యలాభా పేక్షను, కేశిధ్వజుని కర్మరత్వ విజ్ఞాన విశేషములను, పాండ్యరాజు 
ముదిరిన వెల్టిశెవమును, రాణి వైష్ణవభక్తి పాతివ్రత్యములను, మాలదాసరి అసాధారణ భక్తి 
నిష్టను, సత్యపరాయణత్వమును, దేశబలమును, (బ్రహ్మరాక్షసుని క్రూరత్వముతో పాటంతర్గత 
కరుణావేశమును, సోమశర్మ దా(ర్బావ్మాణ్యమును, శ్రీరామమి(శ్రుని గురుభక్తి 
మతాభిమానములను నిపుణతతో చిత్రించి యుండెను. పాత్రల చిత్తవృత్తులను ప్రదర్శించుటలో 
కూడ నతండనన్య సామాన్యమైన నేర్చు ప్రదర్శించెను. విష్ణుచిత్తునిచే నోడింపంబడి యేగు 
పండితుల స్థితిని వర్ణించుచు నాతండు రచించిన సీసమును “సెలవులు నాకుచు వెలియరంగులు 
చూడ కరిగి పాదూవాహు నరయువారు”(4-7), శ్రీరామమిశ్రుడు యామునాచార్యుని 
భోగపరాయణత్వమునుండి మరలింప నెంచుచు “నల్లగ్రోలనిచ్చి మెల్లనె చివ్వంగి నోరి జింక 
దివియు నేరుపొదవు వేటకాండు పోలె”'(4-1983) వర్తింపవలెనని తలంచుటయు, పాండ్యరాజు 
(బ్రాహ్మణుడు చదివిన సుభాషితమును వినంగనే వేశ్య యింటి కరుగక సౌధమునకుం దిరిగి 
వెళ్లిపోవుటయు, కేశిధ్వజుండు ప్రాయశ్చిత్తము నడుగుటకై వచ్చుచుండ ఖాండిక్యుని 
యనుచరులాతండు తమ్ము చంపవచ్చుచున్నాండని తలంచుటయు, గోదాదేవి శ్రీరంగేశు 
నుపాలంభించుట విని వయస్యలు “ఎవ్వరునట్లపో నెరసు లెన్నక మానరు ప్రాణభర్తలన్‌ 
దవ్వుల నున్నంగాకకతనన్‌”(5-56) అని పల్ముటయు నిందుకు నిదర్శనములు. 


ఆముక్తమాల్యదయందు రాయలవారి బహుముఖ పాండిత్యము వ్యక్తమగుచున్నది. 
అతండుభయభాషలందును ప్రొఢమైన కవిత్వము చెప్పంగల మేటి. విళిష్టాదై (తము నందతనికిం 
గల యభిమాన మపారము. అతండా యభిమానమునకుం దగిన పాండిత్యపాటవమును 
గూడ సంపాదించెను. ద్రావిడప్రబంధములే కాక బ్రహ్మసూత్రాదులు కూడ నతనికి సుపరిచి 
తములు. విష్ణుచిత్తుం డన్యమతస్థుల నోడించు సందర్భమున నతండు రచించిన “జగదుద్ద 
తికిని బీజము ప్రధాన మన నీక్షత్యాదివీశు నశబ్దవాది”(3-8) అను పద్యమున బ్రహ్మసూత్రము 
లందలి సూత్రములే యుద్దాటి ంపంబడినవి. విష్ణుచిత్తుడు సభలోసప్రమాణముగా విశిష్టాద్వై 
తమును నిరూపించెను. అతండు (్రుతిస్మృతి సూత్ర సమాజమున కైకకంఠ్యము కల్పించి 
యాత్మమతము రాద్దాంతముగ నొనరించెను. విష్ణుచిత్తుడు ప్రదర్శించిన యీ పాండిత్య 
మంతయు రాయలవారిదే. వారు పెక్కుచోట్ల శ్రుతివాక్యములనో తదర్ధమునో తెల్పియుండిరి. 
118 ఆహ్యలజలీ 


“అపహతపాష్మాదివ్యోదేవ ఏకోనారాయణ” అను వాక్యము ఛాందోగ్యము నందలిది. 
“అలసతపరున్న మనుజుండు కలియుగంబు”(3-45) అను పద్యమునకు మూలము 
బుగ్రాహ్మణము. కేశిధ్వజుండు ఖాండిక్యునికి బోధించిన యోగ మపార పాండిత్య స్ఫోరకముగా 
నున్నది. యోగశాస్త్రమును, ఉపనిషదాదులను జదివినవారు తప్ప నితరులా యుపదేశము 
కావింపంజాలరు. విష్ణుచిత్తునకును కృష్ణరాయలకును గూడ నాజ్ఞానము విష్ణు ప్రసాదముననే 
లభించినది. రాయల కవిసమయ పరిజ్ఞాన మపూర్వమైనది. ఆయా సందర్భములం 
దాతండు దానిని ప్రదర్శించియుండెను. అతని రాజనీతివిశారదత్వమునకు యామునాచార్యుం 
డు కుమారునికి బోధించిన రాజనీతియే సాక్షి, సాహిత్యము నందువలెనే సంగీతమునందుకూడ 
నతనికి నిశితమైన పరిజ్ఞానము కలదు. అతండీ కావ్యమున ప్రదర్శించిన పాండితీపాటవము 
మహాపండితులకే అచ్చెరువు కలిగించును. ఆ పాండిత్యము గురుముఖాభ్యస్తము కావచ్చును 
లేక బహుపండితగోష్టీ శ్రవణ సంజాతము కావచ్చును. 


ఆముక్తమాల్యద తత్మాల మతసాంఘికాది పరిస్థితులకు దర్పణము వంటిది. రాయలు 
సార్వభౌముండైనను మాజువేషము వైచికొని తన సామ్రాజ్యమునందలి పలు ప్రదేశముల 
కరిగి సామాన్యజనుల పరిస్థితులను కూడ పరిశీలించి యుండును. “ఇంటింటి కేంగ 
నొక్కింతబ్బు శిఖి” యను పద్యము వర్షకాలమున గృహిణులు పడు పాట్లను చక్కగా వ్యక్తము 
చేయుచున్నది. శ్రీ విల్లిపుత్తూరున ద్రవిడాంగనలు చెంగలువల కొలనిలోంబసుపుతో స్నానము 
చేసి, స్వామిమజ్జనము కొజకు తీర్ధపుబిందెను రొంట ధరించి, ద్రవిడ ప్రబంధాను సంధానము 
చేయుచు నుద్యానపులోంద్రోవలందు పావడాలు ధరించిన పాదములతో నడచుచుండుట 
రాయలు చూచియుందెను. విష్ణుచిత్తుడు మహాభక్తుండయ్యును వర్షకాలము నందు భార్య 
కన్సాగ చారకుండ ప్రొయ్యిలోనికి నారికేళపు బొటియలు కూర్చి పెట్టెడివాండు. అప్పుడు 
ప్రజలు బుతువుల కనుగుణముగా నెట్టెట్టి భోజనములు చేసెడి వారో రాయలు వర్ణించి 
యుండెను. “తెలి నులివెచ్చయోగిరము” (1-81) మున్నగు పద్యములిందుకు తార్మాణము. 
పరదేశి విప్రుడు రాజపురోహితునింటం గావించిన భోజనమును రాయలు వర్ణించిన 
“పరిపక్వసురభిరంభా ఫలంబుల తోడ” (2-74) అను పద్యమును జదువునప్పుడు పరితలకు 
నోరూరక మానదు. వర్షకాల వర్ణనమున రెళ్లేమేమి భుజించి యెట్లు మంచములెక్కి పరుండిరో 
రాయలు “గురుగుం జెంచలిం దుమ్మి లేం దగిరి సాకున్‌” (4-134) అను పద్యమున 
వర్ణించి యుండెను. “తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్తెలాభీఘార స్వన” (2-68) అను 
పద్యము వేసవి కాలమున భోగులు చూతశకల మిశ్రిత మాత్వ్యచ్చేద పాకమును తిని యావాసన 
పోవుటకు సాయంకాలములందెట్లు “కేళికాంతారాభ్యంతర వాలుకాస్థిత హిమాంత 
ర్నారికేళాంబువులు” సేవించుచుండిరో తెల్పుచున్నది. ఆ కాలపు జనులకు పూవులనిన 
ప్రాణము. వారు వాడిన పూవులను ధరించెడివారు కారు. 


119 


వేవిన మేడపై వలభివేణికం జంటవహించి విప్పంగాం 

బూవులు గోట మీటు తటి బోయెడి తేంటుల మంత కామి శం 
కావహమౌంగృతాభ్యసన లౌటను దంతపు మెట్ల వెంబడిన్‌ 

జేవడి వీణెిమీటుటలుం జిక్కెడ లించుటలున్‌ సరింబడన్‌ 1-62 


తెల్లవాఖు జాముననే ్రీలు జడ ముందుకు తీసి వాడిన పూవులను గోటితో 
మీటుచుండంగా నందుండిన తేంట్లు రుంకార మొనరించుచు నెగిరి పోయెడివి. ఆ మైోంత 
యింకను వీధులలోం దిరుగుచుండిన విటులకు లోన ప్రీలు వీణ వాయించుచుండిరేమోయను 
భ్రాంతి కల్గించుచుండెను. ఇది యప్పటి స్త్రీల పుష్పప్రీతినే కాక సంగీతాసక్తిని గూడ 
చాటుచున్నది. విదేశ యాత్రికులు పలువురు విజయనగర సామ్రాజ్య వైభవమును 
ఆశ్చర్యచకితులై వర్ణించి యుండిరి. హంపిలో రత్నములను రాసులుగా పోసి విక్రయించెడివారని 
వారు వర్ణించిరి. ఆ వైభవము రాయల ఆముక్తమాల్యదలో కూడా కనిపించును. 


స్థిరసాధాగ్ర విహార యౌవత రతిచ్చిన్నాచ్చహారస్ఫురత్‌ 

గురుముక్తావళింజేటికల్‌ విరులతోం గూడంగం ద్రోయ, న్నిజో 

దరలగ్నంబగు దాని, నెమ్మొగి లధస్థంబై తటిన్‌ రాల్చ్ప, నా 

కరమభ్రంబని యంద్రుగా కుదధిందక్కన్‌ పుట్టునే ముత్యముల్‌ 2-11 


నింగిటు (త్రిశంకు కతన మాతంగ వాటి 

యయ్యె నింకనుండం దగదని యవని కేగి 

నట్టి నక్షత్ర తారా గ్రహాలియనంగం 

గాంత నవరత్నరాసులంగళ్ళం బొలుచు 2-32 


మున్నగు పద్యము లిందుకు తార్మాణములు. రాయలు మధురానగర వర్ణనమున 
పుష్పలావికలకును పూవులు కొననేగు యువకులకును జరిగిన సంభాషణమును 
వర్ణించియుండెను. (2-19-21) ఇట్టి రెండు మూడు సందర్భములందుం దప్ప నతండు 
శృంగార వర్ణన సందర్భమున నెంతో బెచిత్యము పాటించెను. ఇవియైనను ఆ కాల ప్రభావమును 
బట్టి కావ్యమున ప్రవేశించినవి. రాయలకున్న వైష్టవాభిమానము గ్రంథము నందంతటను 
కనిపించును. 


కచసక్త ఫణికంచుకము మౌళి వీర కే 
దారంపుం బాగ చందము వహింపం 
గలయ సంగమున మర్కట కీట కృతమైన 
మగ్గంబు నేత్ర సంపద వహింప 1-39 


120 


రాయల ధాటికి వెజిచి వింధ్య వాటి దాగిన గజపతి కేశముల నంటుకొనిన పాంప కుబుసము 
వీర కేదారమనెడి యుష్టీషము వలెను, అతని దేహము నందంతట నంటుకొనిన సాలీని 
తంతు రచన వలిపెంపు వలువ వలెను గోచరించినదని పై సీసపాదముల యర్థము. ఇది 
యానాటి సాలెవారి బట్టలనేంత యందలి నేర్పును సూచించుచున్నది. 


ఆముక్తమాల్యద యందలి రచన సమాసభూయిష్టమై యాలంకారికమై పండితైకవేద్యమై 
యుండును. అతనిది నారికేళపాకము. అదియునుగాక యతండెంతో గంభీరమైన యర్థమును 
రెండు మూండు పాదములలోనే వ్యక్తము చేయుటకు యత్నించును. 


ఖనటత్‌ పయోబ్దీ వీక్ష్య రసాతలాన్యోన్య 
పిండీకృతాంగ భీతాండజములు 1-3 


మున్నగు పద్యములు చూచిన నీ విషయము తేటతెల్లమగును. ఇది గరుత్మంతుని 
జిక్కల గాలులను వర్ణించు పద్యము. గరుడుండొక్కసారి పక్షవిక్షేపషము చేయగా సముద్రమునందలి 
నీరంతయు నాకసమున కెగురును. అంత పాతాళ లోకము కనిపించును. అందలి నాగములు 
గరుడవాసన సోకి భయముతో నొండొంటిని చుట్టుకొని యుండును. ఈ భావమును వ్యక్తము 
చేయుట కింకొక కవియైనచో రెండు మూండు పద్యములు వ్రాయును. రాయలందందు 
తమిళ కన్నడ పదములను కూడా వాడియుండెను. పసి(ఆంకలి), ఎత్తిన(స్తుతించిన) 
విళంగాయ(వెలగకాయ), పెన్‌ దిరువడి (పెద్దశ్రీపాదము-గరుడుండని అర్థము) మున్నగునవి 
యిందుకు నిదర్శనములు. ద్రావిడ కవిసమయములను కూడ నీతండచ్చటచ్చట వాడి 
యుండెను(5-87/) అతని కావ్యమున నేదోయొక అలంకారము లేని పద్యమే యుండదు. 
ఉపమ, ఉత్ప్రేక్ష రూపకము, (భ్రాంతిమంతము, అతిశయోక్తి, స్వభావోక్తి మున్నగు 
నలంకారములు కావ్యమునందంతటను గోచరించును. అతండు వాడిన యుపమలు కొన్ని 
చోట్ల సహజములై అద్భుతములుగా నుండును. 


సామర దిదృక్షుఖన్థ రక్షుపిశాచ 4-13 
మునుదన సీమ సేసికొని 4-219 
మున్నగు పద్యము లట్టి యద్భుతోపములతోం గూడిన పద్యములలో రెండు మాత్రమే. 


తలపక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుంగుల్యాంతర 

స్థలి నిద్రింపంగం జూచి యారెకులుషఃస్నాత ప్రయాత ద్విజా 

వలిపిండీకృత శాటికల్‌ సవి దదా వాసంబుం జేర్చంగరే 

వులుడిగ్గ న్వెసం బాటు వానింగని నవ్వున్‌ శాలిగోప్యాఘముల్‌ 1-65 


121 


అను పద్యము చక్కని భావముతోంగూడి స్వభావోక్తి భ్రాంతిమంతముల కాకరమై 
యున్నది. రాయలు శ్లేషాలంకారమును మూండు నాలుగు చోట్ల మాత్రమే వాడియుందెను. 
“కూరిమి గృష్టరాయ నృపకుంజర” (1-38) “అయనిష్టన్‌ ధవళాతపటత్రిదగు నయ్యాగంబు 
సాగంగ” (4-165) అను నవిందుకు నిదర్శనములు. రాయలు వాడిన శబ్బాలంకారముల 
సంఖ్య చాలా తక్కువ. “ఇందు కులావతంస మతం డేతతి నేతరిగాండు” (2-40) వంటి 
పద్యము లెక్కడనో కాని కనిపించవు. రాయల భావము లుదాత్తములై అతి గంభీరములుగా 
నుండును. అతని పద్యములన్నియు కొంచె మించుమించుగా నిందు కుదాహరణములే. 

సైరంధ్రుల్‌ పయికెత్తి కజ్జలము పక్ష్మశ్రేణికిం దీర్చ వా 

లారుంగన్నులు పైకిం జూచుతటి ఫాలాంచ చ్చతుర్ధీ నిశా 

స్ఫారేందుంగనె వక్ర మక్కనుటంగాం బర్వేందుడాత్మ ప్రభా 

చోరుండుండంగం దన్ను దద్గతవిభా చోరుండనున్‌ లోకముల్‌ 5-11 


సైరంధ్రులు గోదాదేవి జెప్పలకు కాటుక పెట్టుచుండిరి. అప్పుడామె కన్నులు పైకి 
చూచెను. చవితి చంద్రుని వంటి ఫాలము కనంబడెను. చతుర్ధీ చంద్రుని చూచినచో నీలాపనింద 
కల్లుననుట యంద టెటింగినదే. ఆ చూచినది వక్రము. చంద్రుడాంమె ముఖకాంతిని 
హరించెను. కాని నిజమునకు ప్రజలు చంద్రుని కాంతినే ఆమె వక్రమపహరించెనని 
అపనిందమోపుచుండిరి. గోదముఖము రాకాచంద్రాతి శాయిగా నుండెనని తాత్సర్యము. ఇందలి 
భావమెంత సుందరమో అంత అద్భుతము. ఇట్టి పద్యములు కావ్యమున నెన్నియో కలవు. 
ప్రొఢములైన సమాసములతోడను, గంభీర భావముల తోడను, బహువిధాలంకారముల 
తోడను, ఎడనెడ నపరిచిత పద ప్రయోగముతోడను కూడియుండుట చేతనే రాయల కావ్యము 
పండితైక వేద్యమైనది. ఇట్లని యాతండు జాతీయోక్తుల తోడను. నానుడులతోడను వ్రాసిన 
పద్యములు కొన్ని లేకపోలేదు. 


గామ గ్రామంబున నొక 

సామంతున కిడిన చలువ చప్పరములు త 

నై మేదిని గుంపటిలోం 

దామరలుం బోలె నట్టి తటి నొప్పారెన్‌ 2-69 

నానిశిఫఖఫీ వంటచెజకుల 4-126 

మున్నగు పద్యములిందుకు తార్మాణములు. ఇంటిలో నేదుముల్లయ్యె నిందు ముఖికి, 
కప్పురంబు పెట్టి యుప్పుకొనుట మున్నగు లోకోక్తులెన్నో కావ్యమున కనిపించును. రాయలు 
సంస్క లకే వాక్యములనే చొప్పించి వ్రాసిన పద్యములు రెండు మూండదున్నవి. (ఆ నిష్టానిధి 
గేహసీమ” 1-84, అద్దా వాగ్వి బుధమ్మ హోవచన కవ్యాహారమ్‌” 4-6) రాయలచ్చటచ్చట 


122 


చక్కని సంభాషణలు రచించి యుండెను, స్వామికిని విష్ణుచిత్తునికి జరిగిన సంభాషణము 
(స్వామీ నన్ను... ఇత్యాది) మాలదాసరికిని బ్రహ్మ రాక్షసునికి జరిగిన సంభాషణమును ఇందుకు 
నిదర్శనములు. రాయలాముక్తమాల్యదలో కొన్ని దీర్భ వచనములు చొప్పించెను. అవి యతని 
పాండిత్యమునకును, లోకపరిశీలనమునకును తార్మాణములు. విష్ణుచిత్తుని వర్ణనముతోం 
గూడిన వచనమును, విష్ణుచిత్తుడు స్వామితో తనకూంతు నవస్థను వర్ణించుచు రక్షింపుమని 
ప్రార్థించు వచనమును అలంతియలతి వాక్యములతోంగూడి అతిసుందరములుగా నున్నవి. 
రాయలరచన యందలి శైలి అతని పాండితీ విజ్ఞానమునకు నెలవై పఠితలకాశ్చర్యము 
కలిగించును. 


ఆముక్తమాల్యదలో నచ్చటచ్చట స్వతంత్రములైన సంధులును ప్రయోగములును 
కనిపించుచున్నవి. నింగి +ఇటు=నింగిటు, నిట్టతాడువంటి +అతివ=నిట్టతాడువంటతివ, 
గంజి+ఇండ్ల=గంజిండ్ల, అనునవి ఇకార సంధికిని, గంగ+అనుకాసె=గంగనుకాసె; 
చేష్ట+ఉడిగె =చెష్టుడిగె; రంగ భర్త+ అంచు=రంగ భర్తంచు అనునవి తత్సమాకార సంధికిని, 
చించి +ఇచ్చువారు=చించిచ్చు వారు, అంది+ఈన్‌=అందీన్‌, అనునవి క్తా షర్థ కేకార సంధికిని, 
పుట్టున్‌ +ఈగెద =పుట్టన్నీగెద అనునది ద్రుతద్విత్వ సంధికిని నిదర్శనములు. పట్టుకొని 
యనుటకు పట్టుక యనియు, రెండు నాళ్ళనుటకు రెణ్లాళ్ళనియు, దున్నన్‌ అనుటకు దునన్‌ 
అనుచు రాయలు ప్రయోగించి యుండెను. ప్రొఢవ్యాకరణకర్త వీనిని ప్రయోగములుగా చూపి 
సమర్థించి యుండెను. రాయల రచనలో ఛందో విషయమున విశేషము లేవియు గానరావు. 
“అతులేతద్వదనేందు రాగ మిళనా ప్రాదుర్భవత్‌” 5-132 అనుచోట అకారమునకును ప్రాదుః 
అనుగతి సంజ్ఞక మందలి అకారమునకును యతి వేసి యుండెను. ఇచ్చట ప్ర+ఆ అని 
విడందీయుట కవకాశము లేదు. 


వస్తైెక్య రహిత మయ్యును ఆముక్తమాల్యద ఆంధ్ర వాజ్బయమున కలంకారమని 
చెప్పందగిన ప్రబంధ రత్నము. అందలి భావములు గంభీరములు, పద ప్రయోగమద్భు 
తావహము; అలంకారములానంద సంధాయకములు. కథా కథన మతి రమణీయము; శైలి 
అనన్యసాధ్యము. అందుచేతనే తిమ్మన యతనిని “కవితాప్రావీణ్య ఫణీశి అని సంబోధించెను. 
ఆ సంబోధన అన్వర్థము. 


శకి శక శ్వ 


123 


శుహాంధ్రు కరితారిద్భాలంల్సాఫి తెనాలిరాముకృళ్టుని 
సాండురంగనుహార్మ్యనం 


అక్షరాస్యులైన ఆంధ్రులలో తెనాలి రామకృష్ణుని పేరెజుంగని వారుండరు. అతనికి 
సంబంధించిన హాస్య కథలును, వికటకవితా కౌశలమును సర్వాంధ్రదేశ సుప్రసిద్ధములు. 
కాని అతని కావ్యములతో పరిచయమున్న వారి సంఖ్య మాత్రము చాలా తక్కువ. అందుకతడు 
సరసకవితాసనాథుండనని చెప్పుకొన్నను అందు సారస్యముతో ప్రాఢత్వమును కూడ జత 
చేయుట యొక కారణము. అతండు రచించిన కావ్యములు మూండు మాత్రమే యిప్పుడు 
లభించుచున్నవి. మొదటిది ఉద్భటారాధ్య చరిత్రము. దీనినాతండు తిమ్మరుసు మంత్రి 
కల్లుడును, మేనల్లుండు నైన నాదెండ్ల గోపమంత్రికి రాజకార్యనిర్వాహకుండుగా నుండిన 
ఊరదేచమంత్రి కంకితము చేసి యుండెను. అప్పటి కాతండింకను శ్రీవైష్ణవమునకు మాటి 
యుండలేదు. రెండవది పాండురంగమాహాత్య్యము. దీని నతండు కృష్ణదేవరాయల తరువాత 
సదాశివరాయలకు లోంబడి రాజ్యము చేయుచుండిన మహామండలేశ్వర మంగయ గురవరాజు 
కుమారుడు సంగరాజు కడ రాయసప్రవృత్తిలో (సంగ భూపాలమణి రాయసప్రవృత్తి) నుండిన 
విరూరి వేదాద్రిమంత్రి కంకితము చేసెను. మూండవది యైన ఘటికాచలమాహాత్యము 
నాతండెవ్వరికి నంకితము చేయకుండనే మరణింపంగా, తరువాత నతని పౌత్రుండు దానిని 
ఖండోజీ విచిత్రరాయండను ప్రభువునకు సమర్పించెను. ఇందలి కృత్యాది పద్యములను 
రామకృష్ణుడు వ్రాసి యుండలేదు. కృతిపతి తన కాశ్రితుండైన వేంకటగిరి యను కవిచె 
వానిని వ్రాయించుకొనెను. కావ్య రచన పూర్తియైన పిమ్మటనే కృత్యాది పద్యములను వ్రాయు 
నాచారము కలదనుటకు పెక్కు నిదర్శనములున్నవి. పై మూండు కావ్యములనేకాక రామకృష్ణుం 
డు హరిలీలావిలాసము, కందర్చకేతువిలాసము, లింగపురాణము, ఆదిపురాణము, ప్రతిపద్య 
శిరఃకంపము, ఒక శతకము అను వానిని కూడ రచించెనని చెప్పుదురు. ఇందు మొదటి 
రెండింటినుండి కొన్ని పద్యములను పెదపాటి జగ్గకవి తన ప్రబంధ రత్నాకరమను సంకలన 
[గ్రంథములో చేర్చి యుండెను. అప్పకవి ఆదిపురాణ మందలిదనియు, కస్తూరి రంగకవి 
ఇందుధరోపాఖ్యానము నందలిదనియు పేర్కొన్న “ఒక నాండిందు ధరుండు” అను పద్యము 
నాచనసోమన ఉత్తర హరివంశమున కానవచ్చుచున్నది. అందుచే నాదిపురాణ కర్తృ్రత్వము 
సంశయాస్పదము, మిగిలిన రెండు గ్రంథములను రామకృష్ణుడు రచించె ననుట కాధారములు 
లేవు. 
124 


లక్ష్మమ్మారామపండితులు రామకృష్ణుని తల్లిదండ్రులు. రామపండితుని యింటిపేరు 
గార్లపాటివారు. వారు తెనాలిలో నివసించుటచే నది తెనాలిగా మాటినది. వేదాద్రిమంత్రి 
రామకృష్ణుని తెనాల్యగ్రహారనిర్ణేతి యని వర్ణించెను. వారు కౌండిన్య గోత్రమునకు చెందిన 
యజుశ్ళాఖా నియోగి బ్రాహ్మణులు. వారు శంకరుని అద్వైత సిద్ధాంతమునే ఆదరించినవారైనను 
శివభక్తి శైెవసంప్రదాయముల కెక్కున ప్రాధాన్య మొసంగినవారు. పాలగుమ్మివారు వారి 
శైవమతగురువులు. కీ.శ. 15వ శతాబ్టియందు అహోబలనృసింహక్షేత్రమునుండియు, తిరుపతి 
క్షేత్రము నుండియు శ్రీమద్రామానుజుల వైష్ణవ సంప్రదాయ మెక్కువగా ప్రచారము చేయబడెను. 
ఆ ప్రచారము ప్రభావముచే పలుకుటుంబములు వైష్టవసంప్రదాయము నవలంబించెను. 
అట్టి కుటుంబములలో తెనాలివారి దొకటియని చెప్పవచ్చును. ఉద్భటారాధ్య చరిత్ర రచించు 
నాంటి కింకను రామలింగండుగానే యుండిన కవి పాండురంగ మాహాత్యము రచించునాటికి 
రామకృష్ణుండైనాండు. అప్పటి నుండియు నా పేరే లోకమున అధిక ప్రచారము పొందినది. 
రామకృష్ణుని తమ్ముండైన శ్రీగిరి మనుమండు రామభద్రకవి ఇందుమతీ పరిణయమున కృతిపతి 
“ప్రొఢి మీ పెదతాత పాండురంగాది సత్మృతులు చేసెను రామకృష్ణ సుకవి” అని తనతో 
తెల్పు సందర్భమున రామకృష్ణ నామమునే వాడియుండెను. సంప్రదాయము మార్చుచే 
రామలింగండే రామకృష్ణుడైనాండను విషయము నెల్ల విమర్శకులు అంగీకరించినట్టిదే. పేరు 
మార్చుకొన్న తరువాత కూడ రామకృష్ణుడు శైవమతమును ద్వేషింపలేదనుటకు తరువాతి 
కృతులలో పెక్కు నిదర్శనములున్నవి. 

శ్రీకృష్ణదేవరాయల భువనవిజయసభ నలంకరించిన అష్టదిగ్గజ కవులెవరను 
విషయమున విమర్శకులలో భిన్నాభిప్రాయములున్నవి. రామకృష్ణుడు పెద్దన, తిమ్మన, 
భట్టుమూర్తి, ధూర్జటి మున్నగు వారితో వాదము పెట్టుకొన్నట్లు తెల్పు చాటు పద్యము లిప్పటికిని 
ప్రచారముననున్నవి. అతడు రాయలవారిని కూడ పరిహసించిన సందర్భములు కొన్ని 
లేకపోలేదు. వీనిని బట్టి తరువాత మటికొన్ని కథలు కల్పింపబడి యుండవచ్చును. అందుచే 
అన్నియు అభూత కల్పనలేయని కొట్టివేయుటకులేదు. రాయలు 1515లో కొండవీటి దుర్గమును 
స్వాధీనము చేసికొన్న పిమ్మట తిమ్మరుసు తన అల్లుందైన నాదెండ్లగోపమంత్రి నాదుర్గమున 
కధిపతిగా చేసియుండెను. అతడు తనకడ రాజకార్యనిర్వాహకుండుగా నుండిన ఊరదేచ 
మంత్రికి 1517వ సంవత్సరమున ఒక అగ్రహారము దానము చేసి యుందెను. అతనికి 
ఉద్భటారాధ్య చరిత్రము నంకితముచేసిన రామలింగండును అప్పటివాండే యైయుండును. 
ఈకృతి ప్రదానము 1525 ప్రాంతమున జరిగియుండుననియు, దేచమంత్రి సాయమున 
అతండు గోపమంత్రి ప్రాపును అతనిద్వారా తిమ్మరుసు అనుగ్రహమును సంపాదించి 
భువనవిజయ సభలో ప్రవేశమునొంది యుండుననియు భావింపవచ్చును. దీనినిబట్టి అతం 
డు రాయల రాజ్యము చివరికాలమున అష్టదిగ్గజ కవులలో చేరియుండును. అతండు 1495, 


125 


1500 సంవత్సరముల మధ్యకాలమున జన్మించి సుమారు 75 సంవత్సరములు 
జీవించియుండును. అతండు రాయల జీవితకాలమున నైదాటేండ్లు మాత్రమే అతని కొలువున 
నుండి యుండుటచే అతనికికాని మంత్రి తిమ్మరుసునకుంగాని యేకృతిని అంకిత మిచ్చుట 
కవకాశము కలిగియుండలేదు. 


లభ్యములగుచున్న రామకృష్ణుని మూడుకృతులలో (శ్రేష్టమైనది పాండురంగ 
మాహాత్యము. దీనిని రామకృష్ణుండు వైష్ణవ మతమును స్వీకరించిన పిమ్మటనే రచించెను. 
వాక్కాంతాశ్రయుందైన భట్టరు చిక్కాచార్యులు తనకు గురువని అతడతనినందు కీర్తించెను. 
వేదాద్రిమంత్రి రామకృష్ణుని 


తగసంస్కృతము తెనుంగుగం జేయం దెనుంగు సం 

స్కృతముగం జేయంగం జతురమతివి, 
నలుదెజంగుల నెన్నంగల కావ్యధారల 

ఘనుండ వాశువునందుంగరము మేటి, 
వఖిలభూమీపాల కాస్థాన కమలాక 

రోదయ తరుణ సూర్యోదయుండవు 
శైవవైష్ణవ పురాణావళీ నానార్థ 

ములు నీకుంగరతలామలక నిభము 


లంధ్రభూమీకుచా గ్రహారాభమైన 

శ్రీ తెనాల్య (గహారనిర్ణేత, వగ్ర 

శాఖీకా కోకిలమవీవు, సరసకవివి 

రమ్యగుణ కృష్ణ! రామయ రామకృష్ణ! 1-28 


అని ప్రశంసించి “యశము కలిగించు నీ మృదు విశదోక్తులం బౌండరీక విభు చరితం 
జతుర్దశ భువన వినుతముగ శుభవశమతి నాపేర నుడువు” మని కోరి యుండెను. దీనినిబట్టి 
కావ్య నామము పౌండరీక విభుచరితమని తెలియుచున్నది. కాని కొన్ని ప్రాంత ప్రతులలోను, 
ఆశ్వాసాంత గద్యములందును పాండురంగ మాహాత్యమను పేరే కానవచ్చుచున్నది. కావ్యమున 
క్షేత దైవతమునకు పాండురంగండను పేరెట్లు వచ్చినదో తెల్పంబడి యుండలేదు. కాని ఆ 
కాలమున విజయనగరమందు పాండురంగస్వామి గొప్ప వైభవముతోనుండి భక్తుల పూజలు 
కొనుచుండెను. ఇప్పటికిని ఆపాడుపట్టణమున విట్టలరాయని గుడి శిల్ప కళావైభవముతో 
నలరారుచు చూపరులకు కన్నుల విందొనరించుచున్నది. నిజమునకు పండరంగని క్షేత్రము 
రామానుజ సంప్రదాయమునకు చెందినది కాదనియు, మాధ్వులైన మహారాష్ట్ర కర్ణాటకులకు 
ప్రాణప్రదమైనదనియు, నైనను రామానుజ సంప్రదాయానుయాయులైన కృతిపతియు, 


126 


కృతికర్తయు ఆ క్షేత్ర కథయందు శ్రద్దాభక్తులు చూపుట కామూర్తి కాకాలమున దేశీయముగా 
వెలయుచుండిన వైభవములే కారణమనియు శ్రీమాన్‌ అనంత కృష్ణశర్మ గారు తెల్పియున్నారు. 
అందుచేతనే రామకృష్ణుడు కూడ కావ్యమును పాండురంగమాహాత్యమనియే పేర్మొని 
యుండును. పాండురంగమాహాత్యారంభమున నాదేవుని రామకృష్ణుడు “స్మందపురాణ నీరనిధి 
కౌస్తుభమై ప్రభవించు దేవకీ నందనూండని ప్రస్తుతించెను. దీనినిబట్టి కవి కథావస్తువును 
స్మందపురాణము నుండి గ్రహించెనని తెలియుచున్నది. శ్రీ బులుసు వేంకటరమణయ్యగారు 
ఈ కథ స్మాందపురాణోత్తర సంహితలో ఉమామహేశ్వర సంవాద రూపమున నవాధ్యాయ 
పరిమితమైన యొక రచనలోనున్నదనియు, అది బహుశః తెలుగుం రచనకు తరువాతనే 
కల్పింపంబడి యుండవచ్చునని తెల్పి యున్నారు. తెలుంగు కావ్యమునందలి పదములే పెక్కందు 
యధాతథముగ ప్రయోగింపంబడియున్నవి. మజియు నిగమశర్మ, రాధిక, సుశీల, సుశర్మ, 
అయుత నియుతులు మున్నగు వారి వృత్తాంతములా మూలమున లేవు. మిగిలిన వైనను 
సంగ్రహముగా నున్నవి. తెలుంగును బట్టియే మూలము సృజింపంబడియుండునని శ్రీ 
వేంకటరమణయ్య గారు తలంచుటకివియే కారణములు. ఇది సంభావ్యముకాదు. కాని 
రామకృష్ణుందే స్కందపురాణము నుగ్గడించి యుండుట చేతను, అది బహువిస్తృతమైన 
గ్రంథమగుట చేతను అందెచ్చటనైన తెలుంగు గ్రంథమునకు మూలమనందగిన భాగము 
న్నదేమో పరిశీలింపవలసియున్నది. 

మున్నొకప్పుడు శౌనకాది మహర్షులు సూతునింగాంచి క్షేత్రమును, వేల్బును, 
దీర్ధమును, ఇహపరార్థ ప్రాప్తిమాలములై యొక్కవో నున్నచో తెల్పుమని కోరిరి. సూతుండు 
వారికిట్లు చెప్పెను. “పూర్వమగస్యుండు లోపాముద్రతో కాశీనగరమున నుండి దేవతా ప్రార్థితుం 
డై దక్షిణమున కరిగి వింధ్యపర్వతము గర్వము నడంగించెను. పిమ్మట నతండు కొల్లాపురీ 
లక్ష్మిని సేవించి, యటనుండి తుంగభద్రానదిని దాంటి స్వామి మలపై నున్న కుమారస్వామిని 
దర్శించెను. అల స్వామి తాను రచించిన స్మాందపురాణమునందలి పూర్వోత్తర భాగములు 
వినిపించి యింకేకథ వినంగోరెదవని అగస్వు నడిగెను. అగస్యుం దంత శౌనకాది మునులు 
సూతునడిగిన విషయమునే తెల్పమని కోరెను. స్వామి “తీర్థమును, క్షేత్రమును, వేల్పును 
క్షితితలమున నొక్కచోం గూడి యుండుట నా మదికి తోంచుటలేదు, శివుని వలన నీ విషయము 
నెజుంగుదము రంిడని పల్కి వారితోడను సముచిత పరివారముతోడను కైలాసమున కరిగెను. 
ఆ సమయమున శివుండు పార్వతితో ప్రమదవన విహారమొనరించి యొక సరస్సు నొడ్దునం 
గల కేళికనకాద్రిపై సుఖముగాం గూర్చుండ పార్వతి భర్తకు నమస్మరించి తీర్ధ క్షేత్ర దైవతములు 
మూడు సమప్రధానములై యొక్కచోంగలసి యున్నచో నెతింగింప వలెనని వేడుకొనెను. 
శివుడా విషయము వినిపింపంబోవుచుండ కంచుకులు కుమారాగస్యాదుల రాక తెలిపిరి. 
శివుండు వారిని లోనికి రప్పించి వారి రాకకు కారణమడిగెను. వారును అదే ప్రశ్న మడిగిరి. 
శివుండిట్లు చెప్పెను. 


127 


“ఘర్మవీరానది ఖైమీనదిలోం గలసినచోట దక్షిణ తీరమునంగల తీర్ధక్షేత్రములకు 
పౌండరీకములను ప్రసిద్ధి కలదు. అచ్చట విష్ణువు పాండురంగ నామముతో విలసిల్లు చుండును. 
ఆదికల్పమున పదునెనిమిదవ ద్వాపరము చివర పుండరీకు(డను ముని యచ్చటకృష్ణుని 
గూర్చి తపమొనరించెను. కృష్ణుండు ప్రత్యక్షమై వరమెమికావలెనని యడిగెను. పుండరీకుడా 
దేవుండా రూపముతోడనే యచట నుండవలెననియు,నచ్చటి తీర్ధ క్షేత్రములు తన పేర 
పౌండరీకములని ప్రసిద్ధి గాంచవలెననియు ప్రార్థించెను. కృష్ణుండాతనికా వరమొసంగెను. 
ఆ పుణ్యస్థలమే మీరడిగిన ప్రశ్నకు సమాధానము” అని చెప్పి శివుడా స్థలము నందలి 
వాకిళ్లను, అచ్చట నుండు దేవతలను, తీర్థములను, ఇతర విశేషములను, త్రిదంష్ణుండను 
రాక్షసుని వృత్తాంతమును, ముక్తకేశినీ క్షేత్రవృత్తాంతమును, పాండురంగండు పొంగిపొరలి 
వచ్చు భైమీనదిని తన పాదముల మీందుగా ప్రవహింపుమని శాసించుటయు తెల్పెను. తరువాత 
నతండు నరసింహుండచట ముప్పది రెండు బాహువులతో నుండుటయు, అగస్య, బ్రహ్మ, 
చక్ర, సంగమ, సూర్యాది తీర్థముల వృత్తాంతమును వారి కెలతింగించెను. 


అంత శౌనకుడు సూతుని “విష్ణువు యదుకులమున నందునిపట్టియె పుట్టుటకు 
గారణమేమి? రాధ యెవ్వరు? రాధా కృష్ణులకు గల సంబంధమెట్టిది? భైమీనది శివుని 
దేహమునుండి యెట్లు పుట్టెను. విష్ణుమంత్రరహస్యమెట్టిది” అని యడిగెను. సూతుండు 
శౌనకునింజూచి “అగస్త్య కుమారాదులు శివునివలన తమకు గావలసిన వృత్తాంతము 
తెలిసికొని తిరిగి పోవుచుండంగా శివునికడకరుదెంచుచున్న నారదుండు వారిని గాంచి, వారు 
శివుని వలనం దమకుం గలిగిన ఏదో సందేహమును దీర్చుకొని మరలి పోవుచుండవచ్చునని 
యూహించి వేవేగ శివుని దర్శించి, యతని నుతించిం “దేవా! కుమారాదు లిప్పుడే యిచ్చట 
నుండి తిరిగి పోవుచుండుట గాంచితిని. వారు తమ్మే మడిగిరి. తమరే సమాధాన మొసంగిరి 
తెల్పం'డని ప్రార్థించెను. అంత శివుండగస్యాదులును పార్వతియు తన్నడిగిన ప్రశ్నమును, 
దను వారికిచ్చిన సమాధానమును ఎటింగించెను. నారదుండపు డట్టి యుత్తమోత్తమ క్షేత్రమును 
గూర్చి తనకుం గూడ తెల్పుమని వేడెను. శివుండాతనికి పాండురంగ క్షేత్ర మాహాత్యమును 
వివరింప మొదలిడి మొదట నచటి నరసింహక్షేతమహత్త్వము తెల్పుచు నిగమశర్మ కథ 
నిట్లు చెప్పెను. 


“కలింగదేశమందలి పీఠికాపురమున సభాపతి యను వేదవేదాంగవేత్తయైన 
విప్రసత్తముడు కలండు. అతనికి లేకలేక నిగమశర్మ యను పుత్రుండుదయించెను. అతండు 
వివాహితుండయ్యు వ్యసనపరాయణుండును, అన్యకాంతాసక్తుండునై తిరుగుచు తండ్రి 
సంపాదించిన ఆస్తినంతను పాడుచేసెను. అతండింటికి వచ్చుటయే యరుదయ్యెను. అతనికి 
బుద్ధిచెప్పి సన్మార్గమునకు త్రిప్పుతలంపుతో నతనియక్క భర్తతోడను బిడ్డలతోడను పుట్టింటికి 
వచ్చి, హఠాత్తుగా నచటికరుదెంచిన తమ్మునికి సమస్తోపచారములొనరించి, హితోపదేశము 
128 హ్య్యూలటులీ 


కావించెను. అతండు తనవర్తనమును మార్చుకొన్నట్లు నటించి యొకనాంటి రాత్రి 
యింటిలోనివారందటు నిద్రించుచుండగా వారి యాభరణము లన్నియు మూటకట్టుకొని 
యిల్లువిడిచిపోయెను. అతండడవి దారిని పోవుచుండగా దొంగలగుంపతని చావంగొట్టి 
యాభరణములన్నియు నపహరించెను. మృతపవ్రాయుండై పడియున్న నిగమశర్మ నొకకాపు 
చూచి జాలితలంచి యింటికి గొనిపోయి చికిత్సచేయించెను. అందకత్తెథైన ఆ 
కాపుకోడలాతని వలచి వలపించుకొనెను. నిగమశర్మ యామెతో రహస్యముగ క్రీడించుచు 
కొన్ని నాళ్ళు గడిపి యొకనాండాయూరి గంగజాతరలో పాల్గొని యెల్లరు నిద్రించుచుండ 
నాకాపుకోడలితోకూడ నిల్లువిడిచిపోయెను. వారొక యడవికేగి యచ్చటి బోయలలో 
కలసిపోయిరి. కొంతకాలమైన పిదప నాపడంతి మరణించెను. అనంతరము నిగమశర్మ 
యొక చండాల వనితతో కాపురము చేయుచు నామెవలన సంతానము కూడం బడసెను. 
ఒకనాండతండు వేటకేగిన సమయమున నతని కుటీరము కాలిపోయెను. చండాల వనితయు 
బిడ్డలును అందు మరణించిరి. నిగమశర్మ యింటికివచ్చి భార్యాపత్య మరణమునకు విలపించి 
నిద్రాహారములు లేక యాయా చోటులందిరుగుచు తుదకు శ్రీనరసింహ క్షేత్రమున కరుదెంచి 
యచ్చట నసువులు వాసెను. యమదూతలాతని పలువిధముల బాధించుచు నరకమునకుం 
గొని పోవుచుండ నతండా బాధలకోర్వంజాలక యాక్రందన మొనరించెను. విష్ణువు భక్తరక్షణార్థ 
మచ్చట నుంచిన చక్రమామొ విని, యమకింకరులను తటిమి యతని బాధావిముక్తుని 
గావించెను. విష్ణుదూతలరుదెంచి యతని శ్వేతద్వీపమందలి పరమపదమునకుం గొనిపోయిరి. 
అతండచ్చట కుముదుండను భాగవతోత్తముం డయ్యెను. పరమపాపాత్ముండైన నిగమశర్మ 
యట్టి యుత్తమ పదవి నొందుటకు నరసింహక్షేత్రమున మృతినొందుటయే కారణము. 
ఆక్షేత్రమునకు దక్షిణమున నేను నివసింతును. ఎట్టి పాపులైన నచ్చట మరణించినచో 
నింద్రపదవి బొందుదురు”. శివుండు తెల్పిన కథవిని నారదుండచ్చటి తీర్ధక్షేత్రదైవతములను 
గూర్చి వివరింపంగోరెను. శివుడు నృసింహక్షైత్రము, చంద్రభాగానది, పౌండరీకక్షేత్రము, 
తన్నాహాత్యము మున్నగు వానిని వివరించి ఆ క్షేత్రము నడుమ కృష్ణుండు పాండురంగడను పేర 
వెలసియుండునని తెల్పెను. నారదుండంత విష్ణువాక్షేత్రమున వెలయుటకు6 గారణ మేమని 
ప్రశ్నింప శివుండిట్లు చెప్పెను. 

“పూర్వము పుండరీకుండను ముని యచ్చట ఘోరమైన తపమాచరించుచుండ తత్తపోజన్య 
తాపమున లోకములన్నియు నుడికిపోవుచుండెను. బ్రహ్మ ఆ విషయము నెటింగింప విష్ణుసన్నిధి 
కరిగెను. సరిగా నాసమయముననె దుష్టజనుల భారము భరింపంజాలక భూదేవి తనదీనస్థితి 
విష్ణువునకుం దెలుప శ్వేతద్వీపమున కేతెంచెను. విష్ణువు వారి స్తుతులకలరి, దర్శనమొసంగి, 
దుర్మార్గులగు రాజులను సంహరించి భారము నుడిగించెదనని భూదేవికిని, పుండరీకునికి 
(ప్రత్యక్షమై వరములొసంగి యతనితపము మాన్సెదనని (బ్రహ్మకును దెల్పి వారినూజిడించి 


129 


పంపివేసెను. తరువాత విష్ణువు భూదేవికి వాగ్దానము చేసినట్లు దేవకీవసుదేవులకు కృష్ణుం 
డనుపేర పుత్రుడుగా పుట్టి బాల్యమునుండియు ననేకములైన యద్భుతకార్యము లొనరించెను. 
కృష్ణునకానందము కలిగింప బ్రహ్మ యొక శక్తినిబంప నామె నందునిమజందియగు శతగోపునికి 
రాధయను పేర కూంతురుగా జన్మించెను. రాధాకృష్ణుల కొండొరులపై ననురాగముదయించెను. 
రాధ మాధవుందే తనకు భర్తకావలెనని గోవర్ధనాచలము చెంతంగల బుణవిమోచన తీర్థమున 
ఆయా బుతువుల ననుసరించి తీవ్రమైన తపము కావించెను. శరదృతువున విష్ణువామెకు 
ప్రత్యక్షమై యామెకు కోరిన వరమొసంగెను. ఇంక నట తపము చేయుచుండిన పుండరీకునకు 
బ్రహ్మ ప్రత్యక్షమై విష్ణువాతనికి సాక్షాత్మరించి ముక్తి నాసంగుననియు, నాక్షేత్రము 
దేవమునిసేవితమగు ననియు తెల్పి వెడలిపోయెను. పుండరీకుండు సంతసించి విష్ణు ననన్య 
భక్తితో ధ్యానించుచుండ మూందవనాండు విష్ణువతనికి ప్రత్యక్షమయ్యెను. పుండరీకుందతని 
తేజమునకు బెదరి పాటిపోవుచుండ విష్ణువు నవ్వెను. పుండరీకుండు భయమువీడి వెనుకకువచ్చి 
యతని స్తుతించెను. విష్ణువు వెంటవచ్చిన నేనును దేవతలును పుండరీకునిగుణములు 
ప్రశంసించితిమి. విష్ణువు పుండరీకుని కరుణార్ధ దృష్టితో చూచి వరము వేడుకొనుమన 
నతండు“దేవా! ఈ తీర్ధక్షేత్రములు మహనీయములై యుండవలయును. నీవిచ్చట భక్తులకు 
దివ్యదర్శనమొసంగవలయును. ఈ తీర్ధక్షేతములు నా నామముతో ప్రసిద్ధినాందవలయునని 
ప్రార్థించెను. విష్ణువాతని కావరములొసంగెను. విష్ణువాతీర్థమున హస్తద్వయము కటిపై నిడుకొని 
ప్రాకృశ్చిమాభిముఖుందై రెండు మూర్తులతో వెలసెను. లక్ష్మి, హ్రీ, శ్రీరూపములతో నతని 
రెండురూపములతో సేవించుచుండును. గరుడుండెదుట నుండును. సనకాదులును (బ్రహ్మయు 
నేనును అతని చుట్టునుందుము. పంచశరద్వయస్ముందైన దేవుండు దిగంబరుందై రెండుకాళ్ళ 
నడుమ గోయప్టి నిజికించుకొని యుండును. అతని దర్శించినచో నెట్టి పాపములైన నశించును. 
మున్ను గోవు, కాకి, హంస, చిలుక, పాము, మధుకరము మున్నగున వాదేవుని సేవించి 
యుత్తమజన్మములనొంది చివర ముక్తింగాంచినవి. నీకావృత్తాంతము లెటింగించెదను. 


“పాండురంగండు భీమరధీ నదీతీరమున వేణుగాన మొనరించుచుండ విని యొక 
గోవు పరవశమై పాలుస్రవింపంజేసెను. అందొక బిందు వెగిరి ఆ దేవునితలపై పడెను. 
అందుచే నాగోవు దేవునికి క్రీరాభిషేక మొనరించిన పుణ్యము నొంది తత్భలితముగా 
మజుపుట్టువున సుశీలయను పేరనొక విష్ణుభక్తునకు కూంతురుగా పుట్టెను. యుక్తవయస్సు 
రాంగానే తండ్రి యామెకు యథావిధిగా పెండ్లి కావించెను. ఆమె భర్త క్రూరుండు, కడుంగడు 
లోఖి. అతండెన్ని బాధలు పెట్టుచుండినను సహించి సుశీల యాతని సేవించుచు 
మహాపతివ్రతయను పేరుగాంచెను. ఒకనాండామె భర్త గ్రామాంతరమున కరిగిన సమయమున 
కృష్ణుండు పొట్టివడుగు వేషమున సుశీల యింటికరిగి తాను భరింపరాని యాంకలితో 
బాధపడుచుంటి ననియు, వంటచేసి పెట్టువబికు సైపలేనికతమున చలియన్నమునై న 


130 


భుజించెదననియు తెల్పి తనకన్నము పెట్టుమని కోరెను. ఆమె పెట్టిన అన్నమతనికి చాలలేదు. 
అప్పుడు సుశీల భర్త దాచియుంచిన భక్ష్యములు తెచ్చి యాతనికి పెట్టెను. అప్పటికిని 
ఆతని యాకలి తీరలేదు. సుశీల అతండు సామాన్యవటువు కాందని తలంచి కావలసిన 
వంటకముల ననుగ్రహింపుమని అగ్నిదేవుని ప్రార్థించెను. అతని యనుగ్రహముచే పలురకముల 
వంటకములు సిద్ధమయ్యెను. అంత నావటువామెకు కృష్ణరూపమున ప్రత్యక్షమై యామెపూర్వ 
వృత్తాంతము తెల్పి సాధ్వీ! నీభక్తికి మెచ్చితిని.” నిన్ను పరీక్షించుటకే నేనిట్లు వచ్చితిని. నీ భర్త 
క్రూరుండగునట్లు చేసినవాండను నేనే. పూర్వమతందకృత సత్మృతుందను విప్రండు. అతడు 
పాపాత్ముండయ్యు నొక యుత్సవమున నాకు నివేదించిన అన్నము నరసిన సుకృతముచే 
నుత్తమ బ్రాహ్మణవంశమున జనించి సర్వవిద్యానిష్టాతుండై నిన్ను చెట్టపట్టెను. నేంటి నుండి 
యతండుత్తముండగును. నీ కతనివలన నేవురువుత్రులు కల్లుదురు. నీవు శతసంవత్సరములు 
జీవించి భర్తతోంగూడ మోక్షము నొందుదు”వని పల్కి యదృశ్యుందయ్యెను. సుశీల శేష 
జీవితము నుత్తమ రీతిని గడపెను. ఆమె కైదుగురు పుత్రులు పుట్టిరి. గోవు సుశీల కాకాదులామె 
యెదుగురు పుత్రులు. 


“సమ్మార్దనమున ధ్వాంక్షము, నుపవేపనం 
బున మరాళము,రంగమున విచిత్ర 
శుకము, దీపాంకుర ప్రకటనంబునం బాము, 
పదపద్మ తీర్థానుభవము కతన 
సరఘయు, నూధస్య పరిషేచనంబున 
ధేనువు, మోక్షంబు తెబువుగనియె” 4-137 


పాండురంగని కీశాన్యదిక్కున క్షేత్రపాలుండను కాల భైరవుండుండును. ఒకప్పుడు 
గంధర్వుండొక్కడు విమానమెక్కి గుడిపై నుండి పోవుచుండ కాలభైరవుడు చూచి కోపమున 
పైకెగిరి యాతని క్రిందకీడ్పి చంప సమకట్టెను. కరుణాళువగు పాండురంగండాతని వారించి 
గంధర్వుని కాపాడెను. గంధర్వుందతని నుతించి వెడలిపోయెను. భక్తులు తొలుత నా క్షేత్రపాలుని 
చూచిన పిమ్మటనే విఠలదేవుని దర్శింపవలెను”. 


నారదుండు శంకరుండు చెప్పిన వృత్తాంతము విని ఆ క్షేతమునకుంగల ద్వారములను, 
అందుండు దైవతములను, స్థలవిశేషములను దెలుపుమని యడుగ శివుడు వానినెల్ల 
వివరించెను. దక్షిణద్వారమున పుష్పావతీ సంగమతీర్థములుండును. బోయండొకండు వేం 
టకేంగి యొకజింకను తథిమి దానిహృదయమును వాడిబాణముతో నేసెను. అది 
యాబాణజనిత వేదనతో పరువెత్తి సంగమతీర్థమున మునిగి మరణించెను. ఆ తీర్థము 
ప్రభావమున నది గంధర్వరాజుగా మాటి ఆకసమున కెగసెను. అది చూచి “ఆశ్చర్య చకితుం 
దైన బోయండా తీర్ధమున స్నానమాడి యందలి జలముత్రాగి పాపవిముక్తుండై దివ్యత్వము 


131 


నొందెను. తొల్లి యచ్చట సంగముందను రాక్షసుండు శిలక్రింద దాగియుండ విష్ణువతనిని 
బయటికీడ్చి చంపెను. కురుక్షేత్ర సంగ్రామమైన పిమ్మట ధర్మరాజు బంధువధ జనిత శోకముచే 
కుందుచుండ బ్రహ్మమానసపుత్రుండైన సనందనుండు శిష్యసహితుండై యతని దర్శించి 
పౌండరీక క్షేత్రమున కరిగిన నా శోకము పోవునని యుపదేశించెను. ధర్మజుండట్లే యొనరించి 
పాపసంతాప విముక్తుండయ్యెను. పాండురంగని కుత్తరముగా బోధిద్రుమరూపమున 
నృసింహుడుండును. అతనికి వేలకొలంది దేవకన్యలు నీరాజనమిచ్చుచుందురు. అటనున్న 
కుండలతీర్థమున స్నానముచేసి నృసింహుని దర్శించువారికి రాజసూయ యాగమొనరించిన 
ఫలమబ్బును. ప్రయుతపుత్రుండైన అయుతుండు శాపవశమున కప్పయయ్యు నచ్చటనే ముక్తుం 
డయ్యెను. విఠలునికి పడమట పద్మతీర్ధ్థము కలదు. త్రిదంప్రుండను రాక్షసుని చంపుటకై 
విష్ణు వచ్చట పద్మాయుధమును దాచి యుంచెను. అందు స్నానము చేసినవారికి ముక్తి 
లభించును. సుశర్మయను కిరాతుండు వేంట కరిగి దప్పిగొని పద్మతీర్థమున స్నాతుండై తజ్జలము 
త్రాగెను. అతండు మరణించిన పిమ్మట చిత్రగుప్తుడు తాను వ్రాసి యుంచిన సుశర్మ పాపముల 
పట్టికను తెప్పించి చూచెను. అందొకటియు కనంబడలేదు. తరువాత యముని యాదేశమున 
నతండు ప్రతిపుటయు పరికించిచూడ నొకచోట ఇతండొకనాండు పద్మతీర్థమున స్నానమాడి 
నందున నితని పాపములన్నియు నశించిన” వను విష్ణువు వ్రాంత కనిపించెను. చిత్రగుప్తుని 
వలన నావిషయము విని, యముడు పద్యతీర్ణ ప్రభావమును గొనియాడి, యాతని గౌరవించెను. 
తరువాత నతండు స్వర్గమున కరిగి యింద్రభోగములనుభవించి భూలోకమునం దుత్తమ 
కుటుంబమున జన్మించి పాండురంగనిగుడి నూడ్చుచు సుఖముగ పెక్కేండ్లు గడపెను. 
ఆ పుణ్యముచే నతండు చంద్రలోకమున కరిగి పెక్కు భోగములనుభవించి సుకీర్తియను 
సార్థకనాముండైన రాజుగా పుట్టి భక్తుడై, నిండువయస్సుననే సన్యసించి యవసానమున 
మోక్షము నొందెను. 


కృతయుగమున హిరణ్యకశళిపునకు పార్షిగాహియను పుత్రుండుందెను. ఏకదంట్రుడైన 
యతనిని నరసింహమూర్తి సంహరించెను. త్రేతాయుగమున నతండు ద్విదంట్రుడైన 
అతికాయుడుగా పుట్టి రామునిచే నిహతుడయ్యెను. ద్వాపరమున నతడు త్రిదంష్రుడుగా 
పుట్టి పాండురంగక్షేత్రమున కరుదెంచి కోపమున నాదేవుని గదతో ట్రేసెను. పాండురంగండు 
దానిని తూలించి త్రిదంముని సంహరించెను. అతని గదాఘాతమున కృష్ణుని మొలనున్న 
జాలెసంచి తెగి క్రిందపడెను. అది యిప్పటికి నచ్చట కానవచ్చును” 


పై వృత్తాంతములన్నియు తెలిపి విష్ణువు తన హృదయమున దాచిన సిద్ధమంత్రమును 
తనకే తెల్పియుండెనని శివుడు నారదునికి చెప్పెను. అంత నారదుండా మంత్ర రహస్యమును 


తనకు తెలుపుమని శివునిప్రార్థింప శివుడు దానినాతనికుపదేశించి దాని మహిమాతిశయము 
వివరించెను. పూర్వము శివుండు త్రిపురములను దహించునపుడాతని దేహము నుండి స్వేదము 


132 ఆస్యంటలి 


నదియై పాటెను. శివునకు భీముండను పేరుకూడ నుండుటచే దానికి ఖైమి, ఖీమరథి అను 
నామములుకలిగెను. అది పొంగిపొరలుచు క్షేత్రమువైపు వచ్చుచుండంగా చూచి క్షేత్రవాసులు 
వెజిచి మొఅపెట్టిరి. క్షేత్రపాలుండగు భైరవుండు దానినడ్డగింప భైమి విష్ణుని శరణు వేండెను. 
విష్ణువు దానికి అభయమొసంగి తనపాదముల మీదుగా ప్రవహింపంజేసెను. అట్లు ప్రవహించిన 
తీర్ధమే నరసింహతీర్థము, ఒక గోపిక కృష్ణునిగూర్చి ఘోరమైన తపస్సు చేయంగా నతం 
డామెకు ప్రత్యక్షమయ్యెను. అప్పటి సంభ్రమమున నామె కేశనీవీబంధములు శిథిలములయ్యెను. 
ఆమె కృష్ణుని చరణములను తనచేతులతో గట్టిగ పట్టుకొనెను. గంగ ఆమె బ్రేళ్ళ మీదుగ 
ప్రవహించి ముక్తకేశినీ తీర్ధమయ్యెను. తరువాత శివుండు నారదుండడుగంగా సుశీలపుత్రులు 
తల్లిదండ్రులు మరణించిన పిదప పాండురంగని భక్తులై పెక్కు సుఖముల ననుభవించి సశరీర 
స్వర్గము నొందిరని తెల్పెను. నారదుడంత “సంసార సముద్రమున మునుంగుచు తేలుచునుండు 
వారికి విష్ణువు మోక్షమెట్లిచ్చెను? సంసారులకే ముక్తి లభించుచో నింక సన్యాసము వలన 
ప్రయోజనమేమి?” అని అడిగెను. శివుండు గృహస్థ ధర్మముకంటె వేటాక యుత్తమ ధర్మము 
లేదనియు, ముక్తి సంసారులకుంగూడ లభించుననియు తెలిపి దానికి నిదర్శనముగా 
నయుతనియుతుల కథ వివరించెను. 


“పఫ్రయుతుందను మునికి అయుతుండు నియుతుండు అను నిరువురు పుత్రులుందిరి. 
వారగస్యమునికి ప్రియశిష్యులు. విద్యపూర్తి అయిన పిమ్మట వారికి పెండ్లిచేయనెంచి యగసుడు 
బ్రహ్మలోకమున కరిగి, గాయత్రి, సావిత్రి అను నతని నిరువురు పుత్రికలను దెచ్చెను. 
అయుతుండు గురు వెంతచెప్పినను సంసారము నంగీకరింపలేదు. అగస్యుండంత వారినిద్దరిని 
నియుతునికే యిచ్చి పెండ్లిచేసి అయుతుని తన యాశ్రమము నుండి పంపివేసెను. అయుతుడు 
దూరముగా పోయి ఘోరమైన తపస్సొనరించెను. ఇంద్రుండాతని తపమునకు భంగము 
చేయదలంచి వానప్రస్థునివేషమున సపరివారుండై అయుతుండున్న చోటికివచ్చి గృహన్ధా 
శ్రమము స్వీకరింపవలెనని పెక్కువిధముల నతనికి హితోపదేశము గావించెను. కాని 
అయుతునికి సంసారాసక్తి కలుగలేదు. ఇంద్రుండు కుపితుండై యతనిని నిందించి కార్యమును 
సాధించుటకై వృద్ధగోరూపముననున్న కామధేనువు నట విడిచి వెడలిపోయెను. అది నీరసపడి 
చావసిద్ధముగానున్నట్లు నటింపంగా నయుతుండు దానిని చూచి జాలిపడి దానికి పెక్కు 
విధముల సంరక్షణ మొనరింప మొదలిడెను. అతని కాలమంతయు నా గోరక్షణమందే 
గడచిపోవు చుండెను. అయుతుడిది గ్రహించి, దానిచే తనతపస్సునకు భంగమగుచున్నదని 
యెతింగి, దాని మెడలో నొకతుండుకట్టి బలవంతముగ దానిని వనాంతరమునకు దుమ 
సాగెను. అది పరుగెత్తుచు తపోనిష్టలోనున్న వాధూలమునిని త్రొక్క్మెను. ఆ ముని తపోభంగమున 
కృద్ధుండై వెనుకకుంజూచి గోవును దజుముకొని వచ్చుచున్న అయుతుని కప్పవగు మని 
శపించెను. అయుతుండంత నాతని పాదలములపైంబడి తన వృత్తాంతమంతయు నెణింగించెను. 


133 


వాధూలముని తనతొందరపాటునకు వగచి యతనితో 'నృసింహ దేవుని సేవింపుము, 
భేకాంగనయందు సంతానము పొంది పిత్యాణవిముక్తుండవై మోక్షము నొందంజాలుదు”వని 
పలికెను. కామధేనువు తన కార్యము సఫలమగుటచే స్వర్గమున కేగెను. అయుతుండు పౌండరీక 
క్షేత్రమున కరిగి నృసింహదేవుని దర్శించి, వాధూలముని శాపముచే చిత్రవర్ణమైన భేకరూపము 
నొందెను. పూర్వజన్మ వాసనచే నాభేకము హరిదాసమను నామముతో నొప్పుచు, అచటనే 
భగవద్దాన తత్పరయై యుండెను. ఇట్లు కొన్నిసంవత్సరములు గడచిన పిమ్మట కాన్యకుబ్ది 
రాజకుమారి చెలికత్తెలతో పాండురంగని సేవించుటకై వచ్చి చిత్రవర్ణమున్న హరిదాసమును 
గాంచెను. ఆమెయు చెలికత్తెలును దానిని బట్టుకొనుటకై ఎన్నో ప్రయత్నము లొనరించిరి. 
చివరికి రాజపుత్రి దానిని బట్టుకొని కప్పయనిన భయపడు నొక బ్రాహ్మణునిపై విసరెను. 
ఆ బ్రాహ్మణుండు కోపించి వారినందతిని భేకాంగనలగుండని శపించెను. వారట్లే మాటి 
హరిదాసమును వలచి సంతానము గాంచిరి. సంతానోదయమై నంతనే అయుతుండు శాప 
విముక్తుండై మోక్షము నొందెను.” 


శివుండిట్లు గృహస్థాశ్రమ ప్రాశస్యమును, దానిని దిరస్మరించువాండు పొందు పాట్లను 
నారదున కెజింగించెను. నారదుండు సంతోషించి, శివునకు నమస్కరించి, పౌండరీక క్షేత్రమున 
కరిగి, భైమీనదిలో స్నానమాడి విష్ణువును సేవించెను. శౌనకాదిమహర్ను లీవిధముగా సూతుని 
వలన పాండురంగమాహాత్యమును వినియానందించిరి. 


పాండురంగమాహాత్యము తీర్ధక్షేతదైవతమాహాత్యములను దెలుపు మహాకావ్యము. 
అందుచే నిందాయా క్షేత్రములయు, తీర్థములయు, దైవతములయు వర్ణనములు 
కావింపవలసిన యవసరమున్నది. రామకృష్ణుడు వానినన్నిటిని వర్ణించి పౌండరీక క్షేత్రము 
యొక్క మహిమాతిశయమునంతను వివరించెను. ఇట్టి తీర్చక్షేత్రాదిమాహాత్యములు 
సాధారణముగా చదువరులకు విసుగు కలిగించును. కాని రామకృష్ణుడు తన వర్ణనావైదగ్ధ్యము 
చేతను, భాషాపాటవము చేతను, కల్పనాచమత్మారము చేతను అట్టి విసుగుదల కలుగకుండ 
కావ్యమంతయు తీర్చిదిద్దెను. పాండురంగని కేయే దిక్కుల నేయే తీర్థములున్నవో, యచట 
నేయే దైవములుందురో, ఆ క్షేత్రము యొక్క అంతర్చహిర్భారము లెట్టివో వివరించి, యచట 
ముక్తులైన వారి కథలెన్నో సందర్భానుగుణముగ చెప్పియుండెను. శౌనకాదిమహామునులు 
సూతుని క్షేత్రదైవతతీర్ధములు మూండును సమప్రధానములై యుండు స్థలమును గూర్చి 
తెలుపుమని యడిగిరి. అతండా విషయమును వారికి దెలుపుచు అగస్తుండావిషయమునే 
కుమారస్వామి నడిగెననియు, కుమారస్వామి తనకు తోంపక అగస్యాది మునులను శివుని 
కడకుంగొనిపోయి యతని నా ప్రశ్నమే అడిగెననియు, నంతకుముందే పార్వతి కూడ తన్నా 
ప్రశ్నము నడుగుటచే శివుండువారి కందటికిని పౌండరీక క్షేత్రమును గూర్చి తెలిపెననియు, 
కుమారుడును అగస్యాదులును శివుని వలన నా వృత్తాంతము నెటింగి తిరిగిపోవుచుండగా 


134 ఆహ్యంటలి 


నారదుడు చూచి, శివునిదర్శించి, యతని వలన శివుండగస్యాదులకుం దెలిపిన వృత్తాంతము 
నెటింగి, తనకుకూడ నట్టి పుణ్యక్షేత్రమును గూర్చి తెలుపుమని శివుని ప్రార్ధింప శివుడాతనికా 
వృత్తాంతము వివరించె ననియుం దెలిపెను. ఈ విధముగా శౌనకాది మునులకును 
అగస్యాదులకును కుమారస్వామికిని పార్వతికిని నారదునికిని కలిగిన జిజ్ఞాస యొక్కటే. 
రామకృష్ణుండు వారందటి సందియమును తీరునట్లుగ పౌండరీకక్షేత్ర మాహాత్యమును తెలిపి 
కావ్యమును ముగించెను. అతండందందు ప్రవేశపెట్టిన వర్ణనములను, తీర్చాది మాహాత్య 
ములకు నిదర్శనముగా తెలిపిన కథలును మనోహరములై కావ్యమున కెనలేని సౌందర్యము 
చేకూర్చినవి. ఈ విధముగా నిందు పెక్కు విషయములును, కథలును చెప్పంబడి యుండుటచే 
కావ్యమున వస్త్వైక్యముండుట కవకాశములేక పోయినది. ఆ కథావర్ణనముల నన్నిటిని 
సరిగూర్చు సూత్రము పాండురంగక్షేత్ర మాహాత్యమే. 


రామకృష్ణుండు ప్రబంధయుగమునకు చెందినవాండగుటచే క్షేత్రమాహాత్య్యమునం గూడ 
ప్రబంధోచితములైన ఆయా వర్ణనములను ప్రవేశపెట్టి దానికి ప్రబంధ సౌందర్యము కల్పించెను. 
ప్రబంధము కాశీపురవర్ణనతో నారంభమైనది. అతండందలి కోటను, పరిఘను, చాతుర్వర్థ్య 
మును, చతురంగ బలమును, వారసతులను ప్రబంధోచితముగ వర్ణించియుండెను. అచ్చట 
శివునాతండొక సితరోలంబముతో పోల్చిను. 


ప్రాలేయాచల కన్యకా వదన శుంభత్పద్మ సౌరభ్యమున్‌ 

గోలం గల్లియుం దుష్టి లేక మునిహృత్రోడాబ్ద సౌగంధ్యలీ 

లా లాలిత్యముం గోరు నొక్క సితరోలంబంబు నైజాకృతిన్‌ 

డాలొందించుం బరాసులన్‌ భ్రమరకీట న్యాయరీతిన్‌ బురిన్‌. 1-100 


ఇందలి సితరోలంబము శివుడే. అతడు పార్వతీముఖ పద్మసౌరభమును గోలియు 
తనివితీరక, మునిహృదయాబ్ద సౌగంధ్యలాలిత్యమును వాంఛించుచు, కాశిలో మరణించిన 
వారికి భ్రమరకీటన్యాయ మొప్ప తనయాకారము నొసంగును. మరణించునపు డచ్చటివారు 
శివునే తలపోయుచుండుటచే నతనిరూపమునే పొందుదురు. ఇచ్చట భ్రమరకీట న్యాయమును 
చొప్పించి రామకృష్ణుడు చేసినకల్పన అద్భుతముగా నున్నది. అచట చనిపోయిన వారెట్టి 
రూపమును పొందుదురో యతడీ క్రిందిసీసమున నత్యంతహృద్యముగా వర్ణించియుండెను. 


ఒకనాండుం దీరోపయోగి గాని శతుండు 
నౌందల ధరియించు నభ్రగంగ; 

నా ప్రొద్దు ప్రాయిరాంజనట్టి నిరేదయు 
భోగించు నైశ్వర్యము లెనిమిదియుం; 

బుష్మరాక్షుల పొంతం బోని వర్షధరుండు 
దేహార్థమునం దాల్చుం దీంగబోండి; 


135 


నాయుధ ప్రభం గాంచి యలంగు భఖీరువుం బూను 
వాండి ముమ్మోముల వేండి యలుగు; 


మలినవర్తనుండు సుధాలలిత మూర్తి, 
మించి వర్తించు; మతిలేని మేదకుండు 
మౌనివర్యులం జదివించు మళ్జినీడం; 
బంచముఖువీట మే నోసరించెనేని. 1-101 


ఒకనాండు కూడ తీర్ధమున స్నానము చేయని మూఢుండు కాశిలో మరణించినచో 
తన తలపై ఆకాశగంగను ధరించును. అనంగా శివుండగును. ఈ విధముగనే మిగిలిన 
పాదములయందును కాశిలో మరణించినవారెట్లు శివసారూప్యము నొందుదురో రమ్యముగా 
చెప్పబడినది. ఇందలి పూర్వోత్తరభాగములందు కానిపించు ప్రతియోగము (6006250 
పద్యమున కపూర్వశోభ కలిగించు చున్నది. “మొలక చీంకటి జలజల రాల్పంగా రాదె నెరులు 
మించిన వీరి కురులయందు...” (1-117) అను సీసము నందు వారసతుల కేశాధరస్తన 
ముఖ దృష్టి కటిమందగమనముల యందము వర్ణింపంబడినది. 


అగస్త్యుడు స్వామిమల కరుగునప్పుడు లోపాముద్రకు మాల్యవంతమును మతంగా 
(శమమును వర్ణించి చెప్పెను. ఈ వర్ణనమంతయు మున్యాశ్రమ వాతావరణమును చదువరుల 
కన్నులకు సాక్షాత్మరింపం జేయుచున్నది. 


హోమ ధూమాసిత ప్రభ నీ మహాత్ము 

నాశ్రమంబొప్పు నీయద్రి యంతికమున, 

వలుదయి మించు నప్పంట వలతి నెలంత 

చంటి కడనంటు మృగనాభి చర్చ వోలె 1-134 


మాల్యవంతము భూదేవి స్తనమువలె నున్నది. మతంగాశ్రమము అచ్చట జరుగు 
నిత్యహోమముల పొగచే నల్లనై ఆ స్తన పార్వమున నంటుకొన్న కస్తూరిచర్చ వలెనున్నది. ఈ 
సందర్భముననే రామకృష్ణుడు తుంగభద్రానదిని కూడ వర్ణించి యుండెను. ఇతర నదులు 
మానవుల బాహ్యతాపమును మాత్రమే మాన్సంగలవు. తుంగభద్ర వారి యంతర్గత తాపములను 
కూడ పోగొట్టంజాలును. రామకృష్ణునికి నిత్యదర్శనస్నానానంద మొసంగినట్టిదీ పవిత్ర 
తుంగభద్రా నదియే. అందుచే నాతడది సౌందర్యమహిమలచే నితర నదులు నతిశయించునని 
యీ పద్యమున హృద్యముగా వర్ణించెను. 


136 


గంగా సంగమ మిచ్చగించునె, మదిన్‌ గావేరి దేవేరిగా 

నంగీకార మొనర్చునే, యమునతో నానందముం బొందునే 

రంగత్తుంగ తరంగ హస్తముల నారత్నాకరేంద్రుండు నీ 

యంగంబంటి సుఖించునేని, గుణభద్రా! తుంగభద్రానదీ! 1-139 


భాగీరథీ తుంగభద్రల కభేదము చెప్పుటలో నతనికి తుంగభద్రపైంగల యభిమానము 
వ్యక్తమగుచున్నది. సామిమల హంపికి సమీపముననున్న సాండూరు కొండయే. అచ్చట 
ప్రాచీనమైన కుమారస్వామి యాలయ మిప్పటికిని నిల్చియున్నదంట. దానిని కూడ 
దనకావ్యమున చొప్పించుటకు రామకృష్ణుని దేశభక్తియే కారణము. 


ఉమామహేశ్వరుల యుద్యానవిహారసందర్భమున మన్మథుండుమప్రాపున హరు 
నోడించుటకై యత్నించిన తెజింగు కవి సరసముగా వర్ణించెను. 


పొదువు పరాగఘృష్టి మొగమున్‌, (శ్రమవారినిమేను భానుదీ 

ప్తి దవులవెచ్చుచన్గవయుం,దేజము దాల్చిన కాని యొప్పుగుం 

దదు నగపుత్రి కప్పు భసితంబున, వర్షముచేత, నగ్నిపైం 

గదుగుట నద్దమున్‌, లతయుం గాంచన కుంభములున్‌ బెడంకునే. 1-188 


గిరిజమొగమున పరాగమును, మేన స్వేదమును, స్తనయుగ్మమున భానుదీప్తియు 
వ్యాపించినను వాని దీప్తి తగ్గలేదు. ఈ విషయమును కవి భసితముచే నద్దమును, వర్షముచే 
లతయు, అగ్నిపై గదురుటచే సువర్ణ కుంభములను జలించునా యని రమ్యముగా సమర్థించెను. 
దీనిని బట్టి పార్వతి మొగ మద్దమువలెను, మేను లతవలెను. స్తనములు కాంచనకుంభముల 
వలెను ప్రకాశించెనని తెలియుచున్నది. 


ద్వితీయాశ్వాసమున పుండరీకునికి ప్రత్యక్షమైన శ్రీకృష్ణుని కవి పదునైదు పద్యములతో 
వర్ణించెను. సాధారణముగా ప్రబంధములందు స్త్రీ వర్ణనమే విస్తృతముగా నుండును. ఇచ్చటి 
కృష్ణవర్ణనము హృద్యమై ఆ దేవుని బాలరూపమును కన్నులకు గట్టుచున్నది. తరువాత 
పుండరీకుండు గావించిన దశావతారస్తుతి యున్నది. శ్రీనాథుడు, పెద్దన, తిమ్మన, శ్రీకృష్ణ 
దేవరాయలు తమ కావ్యములందు దశావతారస్తుతి కావించిరి. ఇందుకృష్ణావతార వర్ణనము 
లేని లోటును ‘పొదలు నీపొక్కిటి పువ్వు కాన్పునంగదా పెనుమాయ పిల్లలంబెట్టుటెల్ల' (2-55) 
అను సీసపద్యము పూరించుచున్నది. శివుండు పౌండరీక దేవతల పూజావిధానమును పార్వతికి 
వర్ణించి చెప్పుచునే యేబుతువు నందెట్లెట్లు పూజ కావింపవలయునో వివరించి యుండెను. 
ఇందైదు సీసపద్యములు, ఆజివది కందము. పౌండరీక తీర్థమును వర్ణించుంచు గవి 


137 


నిడువాలుం గనుచూపు నిగిడినచోనెల్లం 
బేరెండ రేయెండం బెండ్రియాడ, 
నిశ్వాస పవనంబు నెలకొన్నచో నెల్లం 
బ్రామిన్ము నెత్తావు లాము కనియం 
చొక్కిటి తమ్మి పుప్పొడి యొల్ము చోనెల్ల 
బ్రహ్మాంకురంబులు పాదుకొనంగ 
నడుగు లేంజిగురాకులంటినచోనెల్ల 
వివిధ తీర్థ (శ్రేణి వెల్లివొడువ 


బర్హమణి బంధ మావెల్పు పచ్చలెదురు 

గ్రచ్చకాయల తిత్తియుం గంబుశక్తి 

గలిగి విహరించుం బౌండరీకంబునందు 

నందులేం బట్టి; ప్రాలేయ నగమువట్టి; 2-152 


అను సీసమును వ్రాసెను. ఇందు సూర్యచంద్రులు విష్ణువు రెండునేత్రములగుటయు, 
అతని నిశ్వాసములే వేదరూపము నొందుటయు, అతని పొక్కిటితమ్మినుండి బ్రహ్మ 
యుదయించుటయు, అతని అడుగులనుండి గంగ ప్రవహించుటయు రమ్యముగా సూచింపం 
బడినది. తృతీయాశ్వాసమున “గోవ్సేధికోపలాంకుర మానితములు పుష్యరాగచ్చటా 
పుంఖితములు’ (3-48) అను సీసపద్యమునందు నిగమశర్మ పట్టుకొనిపోయిన సొమ్ములన్ని 
వర్ణింపంబడినవి. ఇందలి రత్నాలంకారములను చూడ సభాపతిసంపన్నత రాజుసంపద కంటె 
నేమియు తక్కువ కాదని తోంపక మానదు. నిగమ శర్మ కాపుకోడలిని లేవనెత్తుకొని పోయిన 
నాడు, గాలిగంగలజాతర జరిగెను. దానిని రామకృష్ణుడు సూక్ష్మ వివరములతో వర్ణించెను. 
ఒక తెజివ మేఘము క్రింద నసియాడు నైరావతివలె సిడిమాని యందు ట్రేలెను; ఒక నెలత 
చెందమ్మికొలన రంజిల్లు హంసవలె నిప్పులలో దూకెను; ఒక యింతి తొలిసంజయెండలో 
వర్తిలు జక్కవవలె పందిరి గుండమున ప్రవేశించెను; ఒక అతివ జలనీలిపై నిక్కు కలువ 
మొగ్గవలె నరటియాకుపై నర్తించెను; ఒక కాంత మూపునం గండనిచ్చెను; ఒక అమృతవాణి 
మారుగాలును ఒక లలన నోరి తాళమును ఇచ్చిరి. ఇవన్నియు పల్లెటూళ్లలో జరుగు జాతర 
లందు గోచరించు దృశ్యములే. భూదేవి దుర్దనుల బాధను విష్ణువున కెలఖింగింప శ్వేతద్వీపమున 
కరిగినప్పుడు వైకుంఠవర్ణనము కలదు. అందు వైకుంఠమునందలి సతులు విలయ హరిం 
దెచ్చి పెంచు విధ మీ క్రింది సీసమున వర్ణింపంబడినది. 
138 


జలధి వీచీ వాత్యం జవి దాంతంగాయని 
యక్కున నందంద యలమి యలమి, 
(ప్రామల్థి యాకొత్తి రాయిడి; బొందెంగా 
యని సన్న పొత్తులనునిచి యునిచి, 
వాపోయి వాపోయి వసివాడి యాంకటిం 
బెగడెంగా యని యుగ్గు పెట్టి పెట్టి, 
పెనుజీంకటులు గ్రమ్మ పెన్‌ బైట వసియించి 
వెజిచెగా యని పుల్ల విబీిచి వితీిచి, 


“మంచి లక్షణముల పుట్టుమచ్చ వాండు, 

నేత్రములు నివ్వనట్టి యీ నెత్రుగందు 

వజదనేతెంచె నెవ్వారివాండొ;” యనుచు 

విలయహరిం దెచ్చిపెనుతు రవ్వీటి సతులు 3-156 


ఇది అతిశయోక్తితో కూడిన దయ్యు నా సతులను శిశువులపైంగల వాత్సల్యమును 
చక్కగా సూచించుచున్నది. రాధాదేవి చరిత్రమున నామె సర్వాంగములును భావగంభీరముగను 
ప్రబంధోచితముగను వర్ణింపంబడినవి. 


కరికరంబులు త్వగ్గోష కల్మషంబు 

నపనయింపంగ సతి యూరులై పొడమియుం 

బుష్మరంబుల తగులంబుం బూనెం జరణ 

దంభమునం; బూర్వవాసన దలంగుటెట్లు; 3-183 


త్వగ్గోష కల్మషము తొలగించుకొనుటకై కరికరములు రాధయూరువులై పొడమియు 
చరణరూప పుష్మరముల తోడి సంబంధమును మానలేకుండెను. పూర్వవాసనలను తొలగించు 
కొనుట సులభము కాదని కవి యర్థాంతరన్యాసముచే సూచించెను. 


చతుర్ధాశ్వాసారంభమున రాధాదేవి తపోవర్ణనమున్నది. ఇందు కాళిదాసుని కుమార 
సంభవమునందలి పార్వతితపస్సు యొక్క ఛాయలు గోచరించుచున్నవి. కవి యిచ్చట షదృతు 
వులను వర్ణించెను. బుతువుల వర్ణన పెక్కు ప్రబంధములలో నుండును. అందలి పద్యములు 
కథా సంబద్ధములు గాక ఎచ్చటనైన చొప్పించుటకు వీలుగనుండును. రామకృష్ణుడు ఇచ్చట 
బుతువులను వానికిని రాధ రూపమునకు సన్నిహితసంబంధము కలిగించి యత్యంత 
మనోహరముగ వర్ణించెను. 


139 


కెంజిగురాకు డాలు దులకించిన ధాతుపటంబు చాయంజే 

యం, జదురెక్కు పుప్పాడులనంటిన తేంటులు భూతి భృజ్ఞటా 

పుంజముం బోలంగా, విపిన భూములలో మధులక్ష్మి పొల్చె, న్స్‌ 

లాంజనవర్లుం గోరి తపమట్లొనరించు మృగాక్షి కైవడిన్‌ 4-14 


కెంజిగురాకులకాంతి కాషాయవస్త్రము వలెను, పరాగావృతములైన తుమ్మెదలు భూలిప్త 
జటలవలెను ఉండుటచే వసంతలక్ష్మి తపస్సు చేయుచున్న రాధను బోలుచున్నదని భావము. 
ఈ విధముగానే రామకృష్ణుడు బుతువులన్నిటిని రాధా సంబంధము కలుగునట్లుగ వర్ణించి 
ఒక అపూర్వ వర్ణన విధానమును ప్రకటించెను. 


పంచమాశ్వాసమున సిద్ధమంత్రస్వరూప ప్రభావములు వర్ణింపంబదినవి. ఆ మంత్ర 
బలము చేతనే శివుని సెగకంటి మంటకెరయైన మన్మథుండు రుక్మిణికి కుమారుడుగా 
జన్మించెను. ఆ మరుని శైశవభాషణములను కవి యీ పద్యమున సాభిప్రాయముగా 
వర్ణించియుండెను. 


బలభిదారామ సంభవ లతాంత శ్రేణి 
బన్నుము నాకొక్క చిన్నతేరు; 
కాళికంగేలి చిల్మలరాజుం గొనితెచ్చి 
నావెంటంబడి వాగె నడవం బనుపు; 
గగన చరద్రాశి గణవర్తి మకరంబు 
బిరుదు టెక్కెముగ వేగిరమొనర్చు; 
మదనగోపాలుండు మా తండ్రిచే నాకు 
జెటుకుచే మలిపించు కబకువిల్లు; 


వనజహితు వేడి తమ్మితూపునకు దెమ్ము: 

దివ్యములగాని సాధింప దీరదీశు 

నంబి! నీ వంచు రుక్మిణి నట్టునిట్టుం 

దిగుచు శైశవచాపలార్జితుండు మరుండు. 5-125 


ఇందు మన్మథుంనికిం గలుగంబోవు పూలతేరు, శుకవాహనము, మకరకేతనము, 
చెబికువిల్లు, తమ్మితూపు చక్కగా సూచింపం బడినవి. ఇందు చాపల్యము కంటె యథార్థమే 
యెక్కువగా నున్నట్లు కనిపించును. పై సాధనములన్నియు నున్న గాని ఈశుని సాధింపరాదని 
మన్మథుని భావము. “లోకేశస్థితి లోకవాసకృతి సాలోక్యంబు...” (5-151) అను పద్యమున 
ముక్తకేశి పొందందలంచిన చతుర్విధముక్తులును చక్కగా వర్ణింపంబడినవి. అయుతనియుతుల 
కథలో నగస్త్వుండు తన శిష్యులకు తగిన కన్యలను దెచ్చుటకై బ్రహ్మకడ కరిగెను. బ్రహ్మ 


యతని నీ క్రింది పద్యమున ప్రశంసించెను. 
140 


హుంకారములు లేవె! యుప పురందర హఠో 
త్పాటనంబునకుం బాల్పడవు గాక 
భ్రూభంగములు లేవె! యాభీల వింధ్యగ 
ర్వ స్తంభనమునకు రావు గాక 
చుళుకాకృతులు లేవె! జలరాశి నిశ్శేష 
చూషణక్రీడదకుం జొరవు గాక; 


జాఠరాగ్నులు లేవె! జటితాపి వాతాపి 
తను దాహమున కెదుర్కొనవుగాక; 
నిష్ట నీమాడ్మి లోకప్రతిష్ట గుజిచి 
దుష్టని గ్రహశిష్ట సంతుష్టిహేతు 
రోషభీషణ రేఖా నిగూఢగాఢ 
లీలంగ్రీడించు ప్రోడలు లేరు గాక! 5-176 


ఇందగస్తుం దొనరించిన అనన్యసాధ్యములైన ఘనకార్యములన్నియు వివరింపం 
బడినవి. ఇంద్రుండు వృద్ధమహీసుర వేషమున అయుతు నాశ్రమమునకు వచ్చి, గృహస్థాశ్రమ 
ప్రాశస్యమును చెప్పి “కీలారమున నుండి పాలింటి కేతేర బహుధాన్యములు చేలంబండి 
యొుఠగషః: నిత్యనైమిత్తికములు నిర్జిద్రబుద్ధి నాచరించుచు హరిభుక్తమాత్మ భార్య భక్తినిడ 
బుక్తిగొనుచున్మి ముక్తిగాని నిదురవంటిది రాతివంటిదియుంగాదు.” (5-216) అని హితోప 
దేశము కావించెను. ఇంద్రుండు తపోభంగము చేయుటకై చెప్పిన మాటలైనను ఇవి యథార్థము 
లైనట్టివే, పంచమాశ్వాసమునందలి 238వ పద్యమున కామధేనుసేవాసక్తుడైయున్న 
అయుతునికి తపోభంగమెట్లు జరిగెనో చక్కగా వర్ణింపంబడినది. అంటే 270వ పద్యమున 
(లలితకుంతలశైవలము ముఖైందవబింబమధురాధరప్రవాళాంకురంబు) లక్ష్మి తండ్రిని 
బోలినవిధము సర్వాంగ సుందరముగా వర్ణింపంబడినది. “నిక్కమ్ముగం దండ్రి చాయగల 
కన్యలు ధన్యులుగారె” అను వసుచరిత్రోక్తి నిది తలపించుచున్నది. 


పాండురంగ మాహాత్యమునం దష్టాదశ వర్ణనములలో కొన్ని మాత్రమే కనిపించును. 
పైని పేర్కొనంబడిన వర్ణనములను కాక యాతండు కొన్ని వ్యక్తి జంతు వస్తు వర్ణనములను 
గూడ గావించియుండెను. ఇవన్నియు ఏక ద్వి పద్య మాత్ర పరిమితములు. వీనిలో పెక్కు 
స్ట్‌ పద్యములే. వీనియం దాతని ప్రకృతి పరిశీలనమును భావనాశక్తియు విస్పష్టముగా 
కనిపించును. ఇందుకు కుమారస్వామి వాహనమైన నెమలి (1-61), అతని ననుసరించిన 
ప్రమథులు (1-165), నారదుడు (2-172) కైలాసము (2-188), గాలిగంగల 
జాతరయందలి పామరప్రమదలు(3-74), పాండురంగ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు 


141 


(4-287) (5-136), గృహస్థాశ్రమము (5-166), బ్రహ్మ (5-174), కామధేనువు (5-264) 
మున్నగువాని వర్ణనములు నిదర్శనములు. పెద్దన మనుచరిత్రలో గృహస్థాశ్రమ వర్తులకు ముక్తి 
కరతలామలకమని చెప్పు సందర్భమున గృహమేధిధర్మము కంటె మెల్తరమైన ధర్మము వేజొండు 
లేదని ఈ క్రింది పద్యమున తెలిపియుండెను. 


పరిణీతయగు నింతి ప్రతికూలగాదేని 
తనయుండు తన యాజ్ఞ దాంటందేని 
నిజ సహోదరులు వినీతులై మనిరేని, 
కోడలోరుపు దక్కి గొణంగ దేని, 
కూంతురీలువు నందుంగొడవ చూపద యేని, 
బుణమను పాతకంబెనయదేని, 
తేజోగరిమ పరాధీనతం జెడదేని, 
నిందాంధ కారంబు నెరయదేని, 


న్యాయమున మొల్లముల పెల్లు డాయునేని, 

యతిథి సంతర్పణంబింట నమరునేని, 

సముచితాచారమును గొనసాంగునేని, 

కలదె గృహమేధి ధర్మంబు కంటె మేలు! 5-166 


నిజమున కిట్టి వన్నియు సమకూడినచో గృహస్థాశ్రమ మైహికాముష్మిక ఫల ప్రదమగు 
ననుటలో సందేహము లేదు. 


పుండరీక చరిత్రమున రామకృష్ణుడు దశావతారములను ప్రత్యేకముగ వర్ణించి చివర 
అన్ని అవతారములను కలిపి ఒక్క సీసపద్యమున వర్ణించెను. ఇందు దేవుండు భవార్ణవమును 
దాంటించు పడవగను, దశావతారములు తదంగములుగను భావింపంబడినవి. 


నీటిలో జివుకక నిలిచి క్రుమ్మరుపూన్న్మి 
కఠిన కర్పరపుం జుక్కానుబిగువు, 
దంఖ్ర నెత్తిన మహీతలపు గాడుపుంజీర, 
యురుదారు కలనయం దుదయమగుట, 
పరులకుం దనకట్ల బలిమిచూపు విధంబు, 
పులిమిన నెత్రుగుగ్గిలపునూనె, 
ద్వీపాంతరమునకుం దెగువమైం జనుపెంపు, 
చేముట్టు నాగంటి జీనితగులు, 


142 


సౌగతాగమ మాలిమి శాస్త్ర సరణి, 

వల్లు వల్లన చిత్ర ధావనముం గల్లు 

నిన్నుం దరిచేసి, భవవార్థి నిస్తరించి, 

దరిం దతీయకున్నం గలదె మోదము? మురారి! 2-66 


చండాల స్త్రీయు దానివలన బడసిన సంతానమును గృహదాహమున మరణించిన 
పిమ్మట నిగమశర్మ దీనుండై యడవిలో (దూలుచు ందూగుచు నరిగి చివరికి నృసింహ 
క్షేత్రము చేరి, సంగమ తీర్థమున స్నానము చేసి, యాదేవుని దర్శించెను. అతనికింక విష్ణు 
సాయుజ్య ప్రాప్తి లభింపనున్నది. అప్పుడు రామకృష్ణుం డతనియందు దశావతారములను 
స్ఫురించునట్లుగ నొక యద్భుతమైన పద్యము వ్రాసెను. 


ఒకయింత జెప్పవేయక చూచుం బెజవారిం, 
దల గొట్టుకొనిదుఃఖజలధి మునుగు; 
బిలము తెజవు మంచు బృథివిలోం జొరం బారు 
సమధిక స్తంభోద్భవము గమించు 
దిరియువాండును బోలె దెసలకుం జెయి చాంచుం 
దొరగు నస్రాంబుధిందొప్పదోంగు; 
“హా! పోయితే!' యని యజచు భార్య గుణించి 
బహుమదిరాసక్తి భ్రాంతి బొందు! 


జేరంగారాని దర్శనస్థితి వహించు 

బాడబస్ఫూర్తి లోంగొన్న పగిది నుండు; 

దానవారాతి కాంబూని తదవతార 

దశకమును మున్నె తాల్చెనా ధరణిసురుండు 3-102 


ఈ పద్యమున నిగమశర్మ యప్పటి వికృత చేష్టలను దశావతారకృత్యములతో 
సమన్వయించి చెప్పుట రామకృష్ణుని యపూర్వ (ప్రతిభాశక్తికి తార్మాణము. ఇట్లే 
దశావతారములను స్ఫురింపంజేయుచు నతండు రచించిన పద్యములు మటికొన్ని కలవు. 
చతుర్జాశ్వానసమున పుండరీకుండు తనకుం బ్రత్యక్షమైన విష్ణువును వర్ణించునప్పుడు 
లయగ్రాహివృత్తమున సంబోధనాత్మకముగ (ఆగమ సముద్ధరణ రాగరసలంపట!... 4-85) 
దశావతారములు సూచింపంబడినవి. ఈ విధముగ రామకృష్ణుండీ కావ్యమునం గావించిన 
వివిధవర్ణనములు భావగంభీరములును, సందర్భోచితములును, సరసములునై యొప్పారు 
చున్నవి. 


143 


పాండురంగమాహాత్యమున చిన్నవి పెద్దవియగు కథలెన్నో యున్నవి. అవన్నియు 
పాండురంగక్షేత్రమాహాత్యము నుగ్గడించునట్టివే. వానిలో పుండరీకుని కథ యాక్షేత్రమునకు 
పౌండరీకక్షేత్రమను నామము కల్లుటకు కారణమైనట్టిది. ఇది కావ్యమున ద్వితీయ 
చతుర్ధాశ్వాసములందు రెండుసార్లు చెప్పంబడినది. అట్లే ముక్తకేశి, త్రిదం్లుండు మున్నగువారి 
కథలు కూడ పునరుక్తములైనవి. ద్వితీయాశ్వాసమున పుండరీకుండు తల్లిదండ్రుల సేవ చేయుచు 
వారు మరణించిన పిమ్మట శ్రీకృష్ణుని గూర్చి తపస్సానరించెను. ఆ దేవుండతనికి 
ప్రత్యక్షమయ్యెను. పుండరీకుండతనిని లలితరూపముతో నచ్చట వసించి ఆ తీర్ధ క్షేత్రములు 
తన పేరుతో ప్రసిద్ధములగు నట్లొనరింపుమని వేడుకొనెను. కృష్ణుండావరములిచ్చి యరిగెను. 
చతుర్ధాశ్వాసమున పుండరీకుని తపస్సు విస్త ఎతముగా వర్ణింపంబదినది. ఇచ్చట కూడ కృష్ణుం 
డాతనికి బ్రత్యక్షమయ్యెను. అతండా దేవుని బహువిధముల సన్నుతించెను. అపుడు (బ్రహ్మాది 
దేవతలాతని గుణములను ప్రశంసించిరి. ఈ సందర్భమున కృష్ణుండు దేవతలకు భక్తులకు 
భక్తుల మహిమానుభావములను వర్ణించి చెప్పెను. ఇచ్చట కూడ పుండరీకుండు పూర్వమడిగిన 
వరములనే యడిగెను. రెండవ మారు చెప్పిన కథయందు కుండలినీశక్తి మూలాధారచక్రము 
నుండి సహస్రారచక్రమువజకు పయనించు యోగవిధానము వర్ణింపంబడినది. దీనివలన 
రామకృష్ణునికి యోగసిద్దాంతములతోంగల పరిచయము వ్యక్తమగుచున్నది. అతని యోగ 
జ్ఞానము వెల్లడించు పద్యములీ కావ్యమున మతికొన్ని సందర్భములందు కూడ కానవచ్చు 
చున్నవి. 


చతుర్జాశ్వాసమునందు రాధాదేవితపస్సు వర్ణింపంబడినది. శరదృతువున కృష్ణుండామెకు 
ప్రత్యక్షమయ్యెను. అప్పుడామెకు సర్వజగమును విష్ణమయమైతోంచెను. కృష్ణుండామె ఎదుట 
నిలిచి “తపోనలజాయమానహృళ్లేదము మానిపించి తన కేలను గేల్దెమలించి నిర్భరాహ్లోద 
మెలర్ప నయ్యువతి నర్ధశరీరమునట్లు” ప్రోచెను. ఈ కథ బుణవిమోచనతీర్ధప్రభావమును 
తెల్పుచున్నది. ఆ యాదవకిశోరుండు కృశోదరీసహాయుండై మాయా శబలితుందగు 
జీవపురుషుని విధమున వివిధ భోగపరాయణుండై ప్రవర్తించెను. భాగవతమున రాధా 
వృత్తాంతము లేదు. ఇందు కూడా రామకృష్ణుండా వృత్తాంతమును సంగ్రహముగనే వర్ణించెను. 
పుండరీకుని తపము వలన లోకములకుం గలుగు సంతాపమును, భూదేవి భారమును తొలం 
గించుటకై కృష్ణుండు దేవకీ వసుదేవులకు పుత్రు(డై జన్మించెను. బ్రహ్మ అతనికి మనఃప్రీణనము 
గావింపందలచిం నిఖిలభువనమోహినియగు నొక శక్తిని బంపెను. ఆమె బ్రహ్మాదేశమున 
నందుని మజందియగు శతగోపుండను గోపాలునకు కూరిమిపుత్రియె పుట్టెను. ఆమెయే 
రాధ. రాధాపుండరీకవృత్తాంతములు రెండును భక్తిమయములైనట్టివి. ఇవి శ్రీకృష్ణుని 
భక్తపరాధీనతను చక్కగా సూచించుచున్నవి. 


144 


పాండురంగ మాహాత్యమునందలి పెద్ద కథలలో నిగమశర్మ కథ చాలా ముఖ్యమైనది. 
ఈ కథను రచించుటలో రామకృష్ణుడు చూపిన ప్రతిభ అనన్యసామాన్యము. నిగమశర్మ 
“ప్రాసంగు విత్తువంటి నెజిపాజు కొలంబునంబుట్టి” వేదశాస్త్ర కళానిష్టాతుండైన సభాపతి 
యను ఆహితాగ్నియగు (బ్రాహ్మణుని భార్యకు “అతుల నిష్ట నింగి వేల్పులనేలకు, నేల వేల్పుం 
గొలంబునింగికి తెచ్చుచు గొలువంగా” పుట్టిన పుత్రుండు. రామకృష్ణుండాతని బాల్యమునుగాని 
ఉపనయనవివాహాదులను గాని వర్ణించి యుండలేదు. అతండు మొట్టమొదట “వనితామానస 
సూనసాయకుండుగను, నూనూగు మీసాల లేగొనబుంబ్రాయపుందేజు కూనగను” సాక్షాత్మ 
రించును. దైవవశమున అతండన్ని చదువులు చదివియు, మనస్సును తృతీయ పురుషార్థమునకే 
తార్చెను. అతండు క్రమముగ వ్యసనలోలుపుండై వైదికాచారములన్నింటిని మాని, తాత 
ముత్తాతలును తండ్రులును ఆర్జించిన విత్తమంతయు వమ్ము చేసెను. గురుజనమాతనిని 
శిక్షించిరి. ఆ శిక్ష యెట్టిదో మనకు తెలియదు. దానికి ఫలితముగా ఆతండు “గడుసువడి 
సడికోర్చి వంక పొరకచాటు” మానివైచెను. ఆతండు శిశ్నోదర పరాయణత్వమునకుం బాల్చ్పడి 
యిచ్చ వచ్చినట్లు తిరుగుచుండెను. ఇట్లుండంగా నాతని యక్క తమ్ముని సన్మార్గమునంబెట్టుటకై 
భర్తతోడను బిడ్డలతోడను వచ్చి, తల్లిదండ్రుల నోదార్చి, గృహమును యథాపూర్వ మనోహరముగ 
ననుసంధించి, తమ్ముని రాకకై యెదురుచూచుచుండెను. ఒకనాందెక్కడనుందియో చుక్కతెగి 
పడిన వడువున నిగమశర్మ యాహార వాంఛచే నింటికరుదెంచెను. ఇంటిలో అక్క యున్నటు 
లాతనికిం దెలియదు. ఆతండామెకు నమస్కరించి దరికింజేర నాయక్క సీమంతపు పెండ్లి 
కొడుకవు గమ్మని యాశీర్వదించి, తన కుమారుని నిందమని చంక కిచ్చెను. ఆమె కనుసన్నవే 
నిగమశర్మ భార్య “వ్యాపృత నిజనిశ్వాసజతాపంబున కొంతకొంత తప్తమగునట్లుగ చల్లని 
నీటితో” భర్త పాదములు కడిగెను. అక్క యాతనికి రుచికరమైన భోజనము పెట్టెను. ఆమె 
భోజనానంతరమతని చెంత కూర్చుండి, అతని తల దువ్వి, అలకలు ముడివైచి, మజదలిచ్చిన 
తాంబూలము నమలుచు, బిడ్డ చనుద్రావుచుండగా తమ్మున కిట్లుపదేశము నారంభించెను; 


ప్రారంభించిన వేద పాఠమునకున్‌ బ్రత్యూహమౌనంచునో 

యేరా తమ్ముండ! నన్నుం జూడం జనుదే, వెన్నాళ్ళనో యుండి చ 
క్రూరాజీవయుగంబు వాచె నినుంగన్లోకున్ని; మీ బావయున్‌ 

నీరాకల్‌ మదిం గోరు జంద్రు పొడుపున్‌ నీరాకరంబున్‌ బలెన్‌ 3-33 


శ్రీ లాలిత్యము నిత్యశుద్ధియు గుణోత్సేకంబునున్‌ గల్లి యు 

ద్వేలస్ఫూర్తిం దలిర్చు తండ్రియను నబ్బిన్‌ జంద్రుండై తోంచినన్‌ 

బోలున్‌ గాక, భవాదృశుం డితరుండై పుణ్యంబులన్‌ బాసినన్‌ 

సాలగ్రామఖనిన్‌ జనించునె కదా! జాత్యల్పపాషాణముల్‌. 3-34 


ఆమె వంశ గౌరవమును గూర్చియు, తలిదండ్రుల వార్థక్యమును గూర్చియు, గృహ 
పరిస్థితులను గూర్చియు, వారకాంతల కపటనాటకముల గూర్చియు దెల్పి, అవివేకము 
మానుమని తమ్మునికెన్నో విధముల బోధించెను. ఆ యుపదేశము విన్న తరువాత నెవ్వం 
డైనను తన వర్తనమును మార్చుకొనక తప్పదు. అది నయముతోడను ప్రియము తోడను 
కూడి యుండెను. నిగమశర్మ రాజాలయమునకు రాకపోకలు చేయుటయు, మాసినచదువులు 
మరల చదువుటయు, అతిథుల నాదరించుటయు, నాచార్య జనుల సంభావించుటయు మొదలు 
పెట్టెను. ఇదంతయు చూడ పాఠకుల కాతండు సన్మార్గమునకు మాటినాడేమో యనిపించును. 
కాని రామకృష్ణుడు పద్యము చివర “తేనెపూసినకత్తి ధాత్రీసురుండు” అని వాడిన మాటలతో 
నంతకు ముందు కలిగిన నమ్మకమంతయు వమ్మై యెగిరిపోవును. తరువాత నిగమశర్మ 
యందటు నిద్రపోవుచుండంగా నింటనున్న యాభరణములన్నియుంగొని యిల్లు వెడలిపోయెను. 
ఇంటిలోని వారందజును దుఃఖించిరి. మంచి మార్గమునకు వచ్చుననుకొన్న నిగమశర్మ 
యట్లు పాటిపోయెననికాదు వారుదుఃఖించుట-తమ తమ యాభరణాదులు పోయెనని. తరువాత 
నిగమశర్మ నడవిలో దొంగలు చావంగొట్టి సొమ్ము దోచుకొని పోయిరి. మృతప్రాయుండై 
పడియున్న అతనిని జూచి కాపొకం డతని నింటికింగొనిపోయి చికిత్స చేయించెను. నిగమశర్మ 
బాగుపడెను. ఆ కాపున కొక వికారపుంగోడలు గలదు. ఇచ్చట వికార పదమునకు సౌందర్య 
రహితురాలని యర్థము కాదు. శీలరహితురాలని యర్థము. ఆమె నిగమశర్మను వలచెను. 
ఆమె చేయు చేష్టలచే కామశాస్త్ర కళాకోవిదుండైన యాతండామె వలపెటింగెను. “తేరకు 
తేర బంగారపుకొండ తనకు దకానని యానందించి యాతడామెతోంగొన్నాళ్ళు రహస్యముగాం 
(గీడించి గాలిగంగలజాతర నాండందటజును నిద్రపోవుచుండ కాపుగోడలిని లేవందీసుకొని 
పోయెను. వారొక యడవికేగి బోయలలో కలసిరి. కొన్ని నాళ్లకా కాపుకోడలు మరణించెను. 
ఆమె ఎందుకెట్లు మరణించెనో రామకృష్ణుడు చెప్పలేదు. తరువాత నిగమశర్మ ఒక చండాల 
కాంతను గూడి క్రీడించుచు నామె యందు సంతానముంబడసెను. ఒకనాండాతండు 
వేంటకు వెళ్ళిన సందర్భమున వారున్న కుటీరము కాలిపోవుటయుం నా చండాల కాంతయు, 
బిడ్డలును అందుంబడి మరణించుటయు సంభవించెను. నిగమశర్మ యింటికి వచ్చి జరిగిన 
దంతయుంజూచి యిట్లు విలపించెను: 

ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షులంగొంద్రుగాని యో 

పల్లవపాణి! యేంబరమ పావనవంశము నిచ్చి కొంటి నీ 

నల్లని రూపు నిక్కమని నమ్మి! ధ్రువం బదిగాక నేండు వి 

ద్యుల్లతికాధికాభినయ ధూర్వహమౌట నెజుంగ నింతయున్‌. 3-93 


146 


ఈ కడజాతినాంతి కిహిహీ! మహిదేవుండు చిక్కెనంచునన్‌ 

రాకకు బోకకున్‌ జనపరంపర కెంపగు చూడ్మిం జూచి యం 

బూకృత మాచరించుటకు బుద్ధిం దలంకం, గలంక ముక్త చం 

ద్రాకృతిం బొల్బు నీ ముఖము నందమృతస్థితిగాంచి మించుటన్‌ 8-95 


పుత్రులు లేరె యెవ్వరికి భూమి? మదన్వయవర్థనుల్‌ భవత్‌ 
పుత్రులవంటి వారు మునుపుట్టరు గాక! తదాస్య కాంతి, త 
ద్గాంత్ర వివృద్ధి, తద్భుజయుగ స్ఫురణంబు, తదుక్తి లక్ష్మి, త 
న్నేత సరోజ పత్ర రమణీయత చూపిం జొక్కంజేయవెే ! 


తరువాత నతండు అనుద్దిష్టప్రయోజనుండును నిర్భోజనుండునై యడవిలోం దిరిగి 
దిరిగి పూర్వసంస్మారఫల బలమున పౌండరీకక్షేత్రమునందు నృసింహదేవుండు నిత్య 
నివాసమొనరించు సంగమతీర్థము చేరి, యందు స్నానమాడి, యా దేవుని దర్శించెను. పిమ్మట 
నతండు మరణించెను. యమదూత లాతనిని నరకమునకుం గొనిపోవుటకై వచ్చిరి. ఆ దూతల 
బాధల కోర్వలేక నిగమశర్మ ఆక్రోశమొనరించెను. విష్ణుచక్రము వచ్చి అతని బంధములను 
ఖండించి యమదూతలను తటిమివైచెను. అనంతరము విష్ణుదూతలరుదెంచి యతని గరుడ 
యానమున వైకుంఠమునకుం గొనిపోయిరి. అతండు విష్ణుసారూప్యమును పొంది 
పుండరీకుడను పేర విష్ణుపార్వచరత్వము పొంది పరమభాగవతోత్తముండయ్యెను. ఈ కథలో 
రామకృష్ణుండు నిగమశర్మ వ్యసనపరాయణత్వమును దుర్వర్తనమును వర్ణించిన విధము చూడ 
నంతటి పాపి మజియొక డుండండని తోంచును. కాని వానికి పూర్వసంస్మార తపఃఫలము 
కూడ చాలంగలదు. అతండు పూర్వజన్మమున మహాభక్తుడై, యిహలోకమున ప్రారబ్ధము 
ననుభవించి, వైకుంఠము నందినట్లు కనిపించును. ఎంత సత్ములములో పుట్టినవాండైనను, 
వ్యసనములకు లోంబడినచో నెట్లు చెడిపోవునో రామకృష్ణుడు చక్కగా వర్ణించెను. అట్టివాడు 
కూడ సంగమతీర్ధమున స్నానము చేయుట చేతను, నృసింహదేవుని దర్శించుటచేతను 
యమభటుల బారినుండి రక్షింపంబడి పరమపదమును చేరంజాలెను. ఇది యా 
క్షేత్రమాహాత్య్యము. అక్క వచ్చి నిగమశర్మకు సదుపదేశము గావించిన విధాన మద్భుతముగా 
నున్నది. కొన్ని యిండ్లలో నాడుబడుచులిట్టి పెద్దజికమును వహించుట యిప్పుడు కూడ 
మనము చూచుచునే యుందుము. ఆమె యుపదేశ మాదుష్టునియెడ ఫలవంతము కాని 
మాట నిజమేకాని యతని దుష్టత్వమెంత యధికముగా వర్ణించిన క్షేత్రమహత్త్వమంత 
యధికముగా భాసించునను నుద్దేశముతో రామకృష్ణుం డట్లాతని పాపకృత్యములను వర్ణించెను. 
క్షేత్రమహాత్యమును దెలుపు కథయే అయినను ఇందు సాంఘికచ్చాయలు పెక్కుగలవు. 
శ్రీనాధుని గుణనిధియు, సుకుమారుండును, నిగమశర్మ నిట్లు తీర్చిదిద్దుటలో రామకృష్ణునికిం 
దోడృడియుండిరి. 


147 


చతుర్థాశ్వాసము నందలి సుశీలోపాఖ్యానము రచించుటలో గూడ రామకృష్ణుడెంతో 
ప్రతిభాసంపదను ప్రకటించెను. సుశీల పూర్వజన్మమున ధేనువు. అది కృష్ణుని మురళీధ్వని 
విని పారవశ్యమున పాలు కురిసెను. అందొక బిందువెగిరి శిఖిపింఛమౌళిశిరస్సుపైం బడెను. 
ఆ పుణ్యము వశమున ఆ ధేనువు బ్రాహ్మణునియింట సుశీలయై జన్మించెను. కృష్ణుండామెను 
పరీక్షింప నెంచి యా పరీక్షలో నామె ఎంత వజకు నెగ్గునో చూచుటకై యామె భర్తను 
కఠినాత్మునిగను, లోభిగను, మహా క్రోధనునిగను రూపొందించెను. అతండు పొట్టి వడుగై 
భర్తలేని సమయమున నామె యింటి కరిగి చల్చియన్నమైనను బెట్టుమని యడిగెను. వంటచేసి 
పెట్టువబికు నాగంజాలనని యాతండు చెప్పుటచే సుశీల చల్చియన్నమే పెట్టెను. ఆ వడుగునకది 
చాలలేదు. ఆమె భర్త దాచియుంచిన భక్ష్యములన్నియును దెచ్చి పెట్టెను. భర్త వచ్చిన తరువాత 
నా భక్ష్యములు లేకపోవుట గాంచి తన్ను దండించునని యామె యెజుంగును. ఐనను ఆమె 
వానిని ఆ వడుగునకు పెట్టకుండ నుండ లేక పోయెను. అవియు నాతనికి చాలలేదు. 
అప్పుడామె అగ్నిహోత్రుని ప్రార్థించెను. పలువిధములైన వంటకములు అగ్ని అనుగ్రహమున 
సిద్ధములయ్యెను. వటువు కృష్ణుడై, యామెకు దాను పరీక్షించుటకై వచ్చిన సంగతియు, 
నామెయొక్కయు తద్భర్తయొక్కయు పూర్వజన్మ వృత్తాంతములను దెల్పి, తొంటి కంటె 
సత్యశమార్జవాది గుణ సంపదకు స్థానమవై శ్రీ వైష్ణవుల సంభావింపుమని యుపదేశించి 
వెడలిపోయెను. 

సుచరిత్ర నేండు నీ చే 

త చలిది భుజియింపం జాలద్భప్తి యొదవెడిన్‌ 

బచరణ గా దీగతి మును 

రుచియింపదు శబరి విందు, ద్రోవది విందున్‌. 4-189 

అని కృష్ణుండు ఆమెను ప్రశంసించెను. ఆమె భర్త పూర్వజన్మమున అకృతసత్మ్కి 
యుడను సార్ధకనామధేయుందైన విప్రుడు. అతండు దుర్మార్గుండయ్యును వెలయాలితోగూడ 
పౌండరీక తీర్ధమున కరుదెంచి యొెకయుత్సవసమయమున పాండురంగనికి పెట్టిన 
నైవేద్యమును కన్నులార చూడంజాలెను. ఆ పుణ్యముచే అతండుత్తమ బ్రాహ్మణవంశమున 
జన్మించి సతీరత్నమైన సుశీలను పెండ్లియాడంజాలెను. 

తరుణి మద్భక్త దర్శనోత్సవ సుకృతము 

పాపవహ్నికి సలిలమై భద్రమొసగెం, 

గాక లేకున్న నితండు ప్రాగ్గని నొనర్చు 

కల్మషములకు నిష్కృతి గలదె యెందు. 4-198 

అని కృష్ణుండు సుశీల భర్త పాపరహితుండగుటకు కారణమును దెల్పెను. పాల బిందువు 
యాదృచ్చికముగా దేవుని తలపైంబడి క్షీరాభిషేక మొనరించిన పుణ్యము కలిగించెను. నైవేద్య 
148 ఆహ్యాలజలి 


దర్శనము అకృతసత్కృతుని పాపములన్నియు పటాపంచలు కావించెను. నిజమునకా రెండును 
అల్పిస్టములైన సేవలే. కాని యవి యొసంగిన ఫలము మాత్రము అత్యుత్క్మృష్టము. తరువాత 
సుశీల కైదుగురు పుత్రులు పుట్టిరి. ఆమె చిరకాలముజీవించి కుమారులకు సదుపదేశము 
గావించి కృష్ణునిదయచే మోక్షము నొందెను. 


పంచమాశ్వాసమున ఆగస్యశిష్యులైన అయుతనియుతుల కథయున్నది. ఈ కథ 
పౌండరీక క్షేత్రమాహాత్యమునే కాక గృహస్థాశ్రమ వైళిష్టమును కూడా తెలుపును. అయుతుడు 
అగస్యుండు బ్రహ్మ నడిగి తెచ్చిన కన్యను వివాహమాడ నిరాకరించి గురువుచే నాశ్రమము 
నుండి వెడలంగొట్టబడెను. నియుతుండిద్దరు కన్యలను పెంద్రియాడి వారితో సుఖముగా కాలము 
గడపెను. అయుతుండు తపమాచరించుటకై హిమవత్సర్వత ప్రాంతమునకేగెను. అతని 
హృదయమున గురుభక్తి లేకపోలేదు, కాని సంసారమనిన నాతనికి వైముఖ్యము. 
ఉర్వీధరము లెక్కి యుటుకనే! కుచకుంభ 
యుగమొల్లంగాక తానుజబుకుమనిన 
వాండికైదువులపై వ్రాలనే! నిడుచూపు 
డాలొల్లంగాక తావ్రాలుమనిన; 
మున్నీట సుడివడి మునుంగనే! నతనాభిం 
గన నొల్లంగాక తామునుగుమనిన, 
బెడంగారు కాలాహిం దొడుకనే! నూగారు 
తొడుసొల్లంగాక తాందొడుకుమనిన 
జెప్పి గురు(డేమి పనిచినం జేయలేనె ! 
కావె తన సొమ్ము మామకకాయ గతులు! 
గదిసి మొల్లోయనంగ లింగంబుగట్టు 
జంగమన నంగనలం గూర్చంజనదుగాక! 5-184 
అను పద్య మతని గురుభక్తి విశేషమును, వనితాసంగమ వైముఖ్యమును సమముగా 
సూచించుచున్నది. అతని తపస్సు ముల్లోకములకు తాపము కలిగించెను. ఇంద్రుండాతని 
తపస్సునకు భంగము కలిగించుటకై వృద్ధ మహీసురవేషము దాల్చి శిష్యులును కామధేనువును 
వెంటరాంగా నతని యాశ్రమమున కరుదెంచెను. రామకృష్ణుందన్నట్లు “తపము గావించు 
వారి గనిన నాఖండలునకు తల యేర్చును.” అతండయుతుని వలన నతని వృత్తాంతమంతయు 
నెటింగి, ప్రయోజనాంతరముచేనైనను గృహస్థాశ్రమము యొక్క వైశిష్ట్యము నెతింగించి, 
గురువును ధిక్కరించినందు కాతని నించుక నిందించెను. అయుతుండు గృహస్థధర్మము బూడిద 
బొట్టు వంటిదనియు యౌవన మశాశ్వతమనియు తన యభిప్రాయమును తెల్పి 


149 


కందర్పాస్తములంచు, నంచిత తటిత్మాండంబులంచున్‌, సుధా 
మందస్పందములంచుం, గాంచనలతామత్తల్లులంచున్‌, సుధీ 

బృందంబుల్‌ ధ్వనినిందలన్‌ దెగడు నీ బింబోష్టు లందెల్ల నా 

నందాభాసమె కాక, భాసిత చిదానందంబు పెంపొందునే! 5-225 


అని అతని యుపదేశమును బెడచెవిని బెట్టెను. ఇచ్చట నయుతుండు చెప్పిన 
వాక్యములలో నతనికి తపోబ్రహ్మచర్యములందుంగల నిష్ట తెలియవచ్చుచున్నది. తరువాత 
నింద్రుండు కార్యసాధనకై కామధేనువు నచ్చట విడిచి వెడలిపోయెను. కామధేనువు బడుగై 
పడియుండుట చూచి అయుతుండు దానికి సేవచేయ మొదలిడెను. అందువలన నతని 
తపోవిధానమున కాటంక మేర్చడెను. కొన్ని నాళ్లెన తరువాత నయుతుండు కపటగోచరితము 
నెటింగి దాని మెడకొక తుండుకట్టి ఆశ్రమము వెడలునట్లుగ తణిమి వైచెను. అది పరువెత్తుచు 
వాధూలమునిని (త్రొక్కెను. అంత నాతండా యావును దానిని తజుముకొని వెంటవచ్చు 
నయుతుని గాంచి కుపితుండదై యయుతుని కప్పవు గమ్మని శపించెను. అంత నయుతుడాతని 
శాపమును బాపుమని ప్రార్థించి తన వృత్తాంత మంతయు నతని కెటింగించెను. వాధూలముని 
యతని నపాపునిగా నెణింగి, పశ్చాత్తప్తండై గృహమేధి ధర్మము నేవగించుటచే నట్టి కొదవ 
యొదవెనని తెల్పి, పౌండరీక క్షేత్రమునందలి నృసింహ దేవుని సేవింపుమని హితబోధ 
కావించెను. అతందతనికి దర్గురాంగన వలన సంతాన సిద్ధియగు ననియుం దద్వారా పిత్యాణ 
విముక్తితోపాటు శాపవిముక్తియుం గలుగుననియు నెటింగించెను. అయుతుడు పాండురంగని 
సేవించి నృసింహుని దర్శించెను. వెంటనే యతని మనమున మునీశ్వర శాప వికారము 
నశ్వర దుశ్చేష్టితాఖినయ మొనరించెను. 


నీర ప్రాంగణ కర్మటీ బిలమునన్‌ నిద్రింప, మృత్నామయా 

హారంబుం గబళింపం, బెల్లలువ, నిట్టట్టున్‌ బ్లుతంబుల్‌ కొనన్‌, 
దూరాయాస్యదహీంద్ర భీతి హతి గొందుల్‌ దూజంగోరున్‌ మదిన్‌ 

సారాపేత మనోబలంబగు భవిష్య ద్భేకముచ్చోకమై. 5-275 


అను పద్యమున నావికార మద్భుతముగా వివరింపంబడినది. అయుతుండు ధైర్యముతో 
నృసింహదేవుని నుతించెను. అతనియందు పూర్వవాసన బలీయమై యుండెను. చిత్రవర్ణవపు 
రుజ్జ్వలమైన ప్లవముగా మాతిన పిమ్మట కూడ నాతండు భగవత్సేవమానలేదు. తరువాత 
కన్యాకుబ్దరాజుకూంతురు చెలికత్తెలతో వచ్చి, కప్పను బట్టుకొనుటయు, దానినొక విప్రనిపై 
వైచి తచ్చాపవశమున చెలులతోం గూడ భేకత్వమందుటయు రామకృష్ణుడు సంగ్రహముగనైన 
నత్యంత రమణీయముగ వర్ణించెను. రాజకన్యయు చెలులును మధువిహ్వలలై చేసిన చేష్టలు 
వారిని శాపపాత్రులం గావించెను. వారు హరిదాస వ్లవమునకు భార్యలైరి. విషమశరుని 
తూపులకన్న వాధూలముని శాపవాక్కు లెక్కువ వాండ్లగుటచే నతని మనస్సు వారియందు 
150 ఆహ్యలజలీ 


తగుల్మొనెను. ఇచ్చట నింకొక కవియైన నా కన్యల విహారమును విచ్చలవిడిగా వర్ణించి 
లభించిన యవకాశమును సంపూర్ణముగా వినియోగించుకొని యుండును. రామకృష్ణునికి 
పాపరహితుందైన అయుతునికి శాపవిముక్తి తొందరగా కలిగింపవలెనను కోరిక యుండుటచేం 
గాంబోలు వివరములు విడువకుండనే కథను చెరచెర నడిపించెను. ఈ సంగ్రహీకరణ మతని 
కథాకథన కౌశలమునకు నిదర్శనము. అయుతునకు రాజకన్య యందు కుమారు 
డుదయించెను. అతని హృదయాకాశమున జ్ఞానచంద్రుండుదయించుటచే శాపపు విరులు 
విరిసిపోయెను. రామకృష్ణుండీ కథయందు గృహమేధి ధర్మమర్శమును చక్కగా విశదీకరించెను. 


పాండురంగమాహాత్యమున చిన్నకథ లనేకములున్నవి. ముక్తకేశి మధురభక్తితో 
కూడినది. ఇది రెండుసార్లు చెప్పంబడినది. మొదటిది ముక్త కేశీ క్షేత్రమేర్చడుటకును, రెండవది 
ముక్తకేశీతీర్ధమేర్పడుటకును కారణములు. చతుర్థాశ్వాసమున కాక, హంస, శుక, సర్ప, 
మధుకరముల కథలున్నవి. ఇవియే తరువాత సుశీలకు పుత్రులుగా జనించినవి. కాకి యొకటి 
విర్థల గృహాంగణ భూమియందలి బలిపీఠముపైంగల మెదుకులు మేయుటకై శీఘ్రగతి 
నెగురుచుండ దాని జెక్కలగాలిచే నచ్చటి దుమ్ము పోయెను. అందుచే దానికి దేవాలయ 
సమ్మార్దన సుకృత విశేషము కలిగెను. ఒక హంస విర్ణలాలయ సమీపమునందలి సరస్సు 
నందలి నీటిలో నీది, ఎండకు భయపడి, గుడిలోనికి వచ్చి తనజిక్కలు విదిలించెను. ఆజిక్కల 
గాలులచే అందుండి జాతిన నీటి విందువులచే నచటి దుమ్ము తొలంగిపోయెను. అందువలన 
దానికి పాండురంగాలయ గర్భగేహోపలేపన సుకృత పరిపాకము కలిగెను. పాండురంగని 
గుడిలో పెరుగుచున్న యొక చిలుక నచ్చటి పరిచారిక ప్రీతితోం బెంచుచుండెను. ఒకనాడది 
యామె స్నానమునకేగిన సమయమున నామె ముత్యాల హారము కజచికొనిపోయెను. ఆ 
చిలుక పాండురంగని యాలయము నందలి దండెముపై వ్రాలి ముక్కుతో నొక్కొక్క ముత్యమును 
వీకి క్రింద పడునట్లు చేసెను. ఆ ముత్యములన్నియు కలసి దేవాలయమున మణిరంగ 
వల్లిని కల్పించెను. అందుచే దానికి పాండురంగని అనుగ్రహము లభించెను. 

గిరికానుషక్త బుద్ధిను 

పరిచరునిం బోలు నొక్క పన్నగ మొకనాం 

డురవడి నెచ్చట నుండియొ 

మురమర్దను దివ్యభవనమున కేతెంచెన్‌. 4-242 


పాండురంగని గుడియందలి చిట్టెలుక యందలి యాసక్తితో నొక పాము గిరిక 
యందాసక్తుందైన ఉపరిచరుని వలె నెచ్చటి నుండియోవచ్చి యాలయము ప్రవేశించెను. 
అపుడు, 


151 


యమదండ చండమగు భుజ 
గమునకు వెబిచబిచి యాఖు కన్యక కమలా 

రమణాం[ఘ్రింజేరె గరుఖీ 

త మతికి నాముక్త మాల్యదకు నెన యగుచున్‌ 4-244 


ఆ యెలుకపిల్ల పామునకు వెజచి తండ్రి తన్నెవరికైననిచ్చి పెండ్లిచేయునేమో యని 
భయపడిన యాముక్తమాల్యదవలె కమలారమణపదమును జేరెను. పామచటికివచ్చి 
పాండురంగని పాదములపై నున్న మొగలి పువ్వులోని పరాగము నాఘ్రాణించి, యా 
యానందమువలన పడగ విప్పెను. అప్పుడందున్న మణి ప్రకాశించి దేవునికి దీపారాధన 
మయ్యెను. ఆ పుణ్యమున నది మరుసటి జన్మమున సుశీలకు పుత్రుండై పుట్టెను. కవి సర్పము 
నుపరిచరునితోడను, ఎలుక నాముక్తమాల్యద తోడను పోల్చెను. ఈ పద్యములను బట్టి 
రామకృష్ణుడు వసుచరిత్రను ఆముక్తమాల్యదను జూచి యుండునని విమర్శకులు 
తలంచుచున్నారు. దేవాలయ సమీపోద్యానము నందలి మధుకర సమూహము నందలి యొక 
తుమ్మెద భగవంతుని కర్పింపంబడిన అర్థ్యజలముతోం గూడిన యొక పుష్పములోని 
మకరందము నానెను. అందువలన దానికి భగవత్సానతీర్ధము గ్రోలిన ఫలమబ్బెను. ఈ యైదు 
కథల వలన పాండురంగనితో నెట్టి స్వల్పసంబంధము కలవారికైనను సుగతి లభించునను 
విషయము వ్యక్తమగుచున్నది. బోయచే కొట్టంబడిన జింక సంగమతీర్థమున మునిగి విద్యాధర 
రాజత్వము పొందెను. బోయ కూడ నందు స్నానముచేసి, తజ్జలము త్రాగి పాపరహితుండై 
దివ్యత్వమును పొందెను. సుశర్మకథ పై కథలన్నిటికంటె కొంచెము వింతగ నుండును. 
అతండొకనాడు వేంటకేగి దప్పిగొని పద్మతీర్థమున స్నానముచేసి అందలి నీరు త్రాగెను. ఆ 
పుణ్యముచే నతండొనరించిన పాపము లన్నియు, చిత్రగుప్తుడు వ్రాసియుంచిన పట్టికలోని 
బాత యంతయు చెటిపి విష్ణువు ఆతని పాపములన్నియు నశింపజేసెనని యొక్క వాక్యము 
మాత్రము వ్రాసెను. చిత్రగుప్తుం డాశ్చర్యపడి ఆ విషయము యమునికి తెలిపెను. అదిచూచి 
యముండాతని గారవించెను. అతండు స్వర్గమున కేగి, భోగము లనుభవించి, మరల 
భూలోకమున జనించి, పాండురంగని దేవాలయము నూడ్బెను. ఆ పుణ్య విశేషముచే నత 
డు చంద్రలోకమున కరిగి, యనేక సౌఖ్యముల ననుభవించి, పిమ్మట సుకీర్తియను రాజుగా 
పుట్టి , భక్తు(డై, వార్ధక్యము రాకముందే సన్యసించి చివర మోక్షము పొందెను. (బ్రహ్మమానస 
పుత్రుడైన సనందనుని యుపదేశము ననుసరించి ధర్మరాజు పౌండరీక క్షేత్రమున కరిగి 
సంగ్రామమున బంధుమిత్రాదుల వధించిన పాపము పోంగొట్టుకొనెను. ఈ విధముగ పై 
కథలన్నియు క్షేత్ర తీర్ధ దైవతమాహాత్యములను దెలుపునట్టివి. ఇవిగాక గంధర్వుని కథయు, 
పాండురంగండు త్రిదంముని సంహరించిన కథయు చతుర్ధ పంచమాశ్వాసములందు కలవు. 
గంధర్వుండు విమానము నెక్కి విట్ట్టాలయము పై బోవుచుండ క్షేత్రపాలుండైన కాలభైరవుడు 


152 


కోపమున పై కెగిరి యాతని క్రింది కీడి చంపంబోయెను. పాండురంగం దడ్డుపడి యతనిని 
వారించి గంధర్వునిం గాపాడెను. ఇది పాండురంగని యపారకరుణా విశేషమును తెలుపును. 


రామకృష్ణునికి కథాకథనమునంగల కౌశల మనన్యాదృ్భశమైనట్టిది. అతండేకథలో నైనను 
అత్యావశ్యకములైన విషయములనే వర్ణించును. కొన్నివిషయముల నాతండు పఠితల 
యూహలకు విడిచి వేయును. నిగమశర్మ యక్కకు తమ్మునిదుర్వర్తన మెట్లుతెలిసెనో యాతడు 
చెప్పి యుండలేదు. అట్లే కాపు కోడలు మరణించుటకు హేతువేమో యాతండు తెలిపియుం 
డలేదు. ఊరక యొక నాండామె మరణించెనని చెప్పెను. నిగమశర్మ చండాలకాంత మరణ 
మునకై యేడ్చెను కాని, యామె మరణించి నప్పుడొక్క కన్నీటి బొట్టెన విడిచి యుండలేదు. 
ఆమె వికారపుం జేష్టలు అంతకంటె వికారుండైన యతనికిం గూడ నేవగింపు కలిగించెనేమో! 
నిగమశర్మ కథలో నతని దౌర్చాగ్యమును సౌభాగ్యమును కూడ రామకృష్ణుండెంతో 
రమణీయముగ వర్ణించి యుండెను. కథలో నంత ప్రధానపాత్ర వహించిన యాయక్క పేరాతడు 
చెప్పనేలేదు. ఆమె చేసిన బోధన నిగమశర్మ మనసున కెక్కక పోవుట యామెరాక యందలి 
ప్రాధాన్యము తగ్గించుచున్నది. సుశీలను కృష్ణుండు పరీక్షించిన విధమును, వడుగై యాతడు 
చేసిన చిలిపి చేష్టలను రామకృష్ణుండద్భుతముగా వర్ణించెను. సుశీల భర్త యందలి క్రౌర్యము 
సహజసిద్ధమైనది కాదు. అది కృష్ణుండు కావలెనని కల్పించినట్టిది. అతని దౌష్ట్రమంత 
యధికముగ నున్నం గాని ప్రతియోగముచే సుశీల సౌశీల్యము వన్నె కెక్కదు. సుశీల పుత్రులకు 
చేసిన యుపదేశము వారికే కాక పఠితల కందటికిని శిరోధార్యమైనట్టిది. రాధాదేవి చరిత్రము 
నాతండు చివర మిక్కిలి సంగ్రహించెను. లేనిచో నా సందర్భమున మధురమో విధురమో 
అయిన శృంగారమును వర్ణింపవలసి వచ్చియుండెడిది. అయుత నియుతుల కథ అద్భుతముగా 
నున్నది. సావిత్రిగాయత్రుల పెండ్లి యాడి సుఖముగా కాలము పుచ్చుచుండిన నియుతుని 
ప్రసక్తి కవి మరల తెచ్చి యుండలేదు. గృహస్థాశ్రమ ప్రాశస్యమునాతం డిందు పెక్కు విధముల 
వర్ణించెను. ఇంద్రుండు దానిని స్వార్థమునకై వినియోగించుకొనుట రమ్యముగా నున్నది. 
జ్ఞానవంతుండగుటచే నియుతుండు గోసేవచే తన తపస్సునకు భంగమగుచున్నదని సులభముగా 
గ్రహించెను. వాధూలముని తపస్సు చేయుచుండంగా నాతనిపై పుట్టలు పెరిగెను. 


కామధేను వాతని త్రొక్కంగనే 

మట్టిన, బిట్టు మట్టి పడి మౌని సముత్ధితుండయ్యె, మేనిపై 

బెట్టిన పుట్ట నెట్టవిసి బీటలువాజ, శ్రవశ్ళకుంతముల్‌ 

చట్టుపలెత్తి ముందరికి సాంగందలంప, జటాచ్చటాచ్చవిన్‌ 

దుట్టెలుగట్టి నిద్రిలు మరుద్భుగధీశ కులంబు మేల్మనన్‌ 5-249 


153 


ఈ వర్ణనమునుబట్టి యాతడెన్నినాళ్ల నుండి తపస్సానరించుచుండెనో పాఠకులూహించు 
కొనవలయును. కప్పయైన పిమ్మటంగూడ నయుతుండు భగవద్దానమును విడువకుండుట 
యతని పూర్వవాసనా విశేషమును తెలుపుచున్నది. 


పాండురంగమాహాత్యము భక్తిబోధకమైన గ్రంథము. అందుచే నిందలి ప్రధాన రసము 
శాంతము. పుండరీకుండు రాధాదేవి కావించిన తపముల వర్ణనలయందు శాంతమే 
గోచరించును. తీర్ధక్షేతదైవతముల సేవించిన జంతువుల కథలు కూడ శాంత పర్యవసాయులు 
గానే యున్నవి. ఇంక నవాంతర కథలలో వివిధ రసములు గోచరించును. ఉమామహేశ్వరుల 
ఉద్యానవనవిహారము జగత్సితృసంబంధి యగుటచే దివ్యమైన శృంగారమున కునికిపట్టు. 
నిగమశర్మ శృంగార మంతయు పరకాంతలతో సంబంధించినది. అతడు లాలితాకారయైన 
యిల్లాలివంక నక్కగారు వచ్చినప్పుడొక్నమాజు చూచెనేమో! కాపు గోడలితోడను చండాలకాంత 
తోడను అతడు వర్తించిన విధము ధర్మేతరమగుటచే నాభాసము వలెనే కనిపించును. రాధాదేవి 
చరిత్రమున నిర్మలశృంగారమును వర్ణించుట కవకాశమున్నది కాని రామకృష్ణుడట్లు 
చేసియుండలేదు. ఆమె వర్ణనమునందు మాత్రము శృంగార చాయలు గోచరించును. 
అయుతుడు భేకమైన పిమ్మట తిర్యగ్గతమగుటచే ఆభాసముగనే పరిగణింపందగియున్నది. 
నిగమశర్మ యక్క తమ్మునికి చేసిన యుపదేశములో కరుణరసచ్చాయలున్నవి. అతండు 
చండాలకాంతయు, పుత్రులును మరణించినప్పుడు పొందిన వేదనయు దరువాత ననుభవించిన 
దైన్యమును కరుణరస నిర్భరములు. సుశీలభర్త యామెయెడ వర్తించిన విధము కూడ 
కరుణరసాకరమే కాని యది కృష్ణుండు కావలయునని కల్పించిన దగుటచే కరుణరసాభాసము 
గనే కనిపించును. అయుతుని కథ చివర రామకృష్ణుడది అద్భుతరసమయ మని వర్ణించెను. 
అగ్ని వంటకములు సిద్ధము చేయుట సుశీల యెదుట వటువు కృష్ణుడుగా మాజుట 
అద్భుతరసమును సూచించుచున్నవి. క్షేత్ర పాలకుండైన కాలభైరవుండు విమానగామియైన 
గంధర్వుని క్రిందికీడ్చి చంపబోంవు సందర్భమున రౌద్రరసమును, అగస్యుడయుతుని 
యాశమము నుండి వెడలంగొట్టు సందర్భమునను, వాధూలుయడతనిని శపించు సందర్భము 
నను క్రోధరసమును గోచరించుచున్నవి. కన్యాకుబ్ద రాజకన్యయు నామె చెలికత్తెలును దివ్యక్షేత్ర 
ములను మలినీకరించుటలో బీభత్సము తొంగిచూచుచున్నది. 


రామకృష్ణుడు హాస్యమునకు పెట్టినది పేరు. అతనికి సంబంధించిన కథలలో 
హాస్యరసము నిండారి యుండును. కావ్యమునందు కూడ పెక్కుచోట్ల నా హాస్యము 'నేనున్నాా 
ననియే యనిపించుచుండును. “స్వభావోదురతిక్రమ్యః” యని కదా పెద్దలందురు. పుందరీకుం 
డు దశావతారములను వర్ణించు సందర్భమున “ప్రతిదిన కేశలుంఠనపురాయిడి నెట్టన బట్టగట్టి” 
(2-64) అను బుద్దావతార వర్ణనము హాస్యపూరితమై యున్నది. భగవదవతారమును కూడ 
పరిహసించుట కాతండు వెనుదీసి యుండలేదు. సుశీలకథలో వటువెంత తినియును 


154 ఆహ్యలజలీ 


చాలదనుట సుశీల యెడ సానుభూతిగల పాఠకులకుం గూడ హాస్యరసాన్వితము గనే 
కనిపించును. నిగమశర్మ యింటిలోని వస్తువులన్నియు మూటగట్టుకొని పోంగా నతని భార్య 
తప్ప మిగిలిన వారందజును విచారించి 'శోకించు వృద్ధ భూసురుడాత్మ పితృదత్త దర్భ ముద్రికకు 
చిత్తంబు కలగి....... క్రొత్తగా చేయించుకొన్న ముక్కరకునై యడలు దుర్వారయై యాడుబిడ్డ.....” 
(3-50) అను పద్యమున నెవరెవరెందుకు విచారించిరో చెప్పంబడినది. పనిగట్టుకొని తమ్ముని 
బాగుచేయుటకై వచ్చిన యక్క ముక్కరకై విచారించెను గాని తమ్ముండు భ్రష్టుండై పోయెను 
గదా యని విచారింపలేదు. ఇచ్చట రామకృష్ణుని హాస్యస్వభావము గోచరించుచున్నది. అక్క 
నిగమశర్మ పాదములు కడుగు మని మజందలికి కనుసన్న చేసెను. అప్పుడా పైదలి 'ప్రాణేశ్వరు 
శ్రీపాద ద్వయముగడిగె శీతల వారిన్‌ (3-25). ఇచ్చట రామకృష్ణుండు శ్రీపాదములని 
ప్రయోగించుట యధిక్షేపము కొజికేకాని యవి శ్రీశోభితములనికాదు. ఇట్టి ప్రయోగములాతని 
[గ్రంథము నిండ కనిపించును. కుమారస్వామి తండ్రి నడిగి సందేహము తీర్చుకొనుటకై 
ప్రమథాదులతో బయలుదేజిను. ఆ ప్రమథులయలంకారము లందటిలింగినవే. అందులో 
విభూతియొకటి. వారొడలంబూసికొన్న యావిభూతి బూజుపట్టినట్లున్నదట. కాన్ని నాళ్ళు 
తానును దానిని ధరించినవాండే యగుటచే తత్పౌందర్య మాతండు బాగుగా నెటుంగును. 
పుండరీకునికి కృష్ణుండు ప్రత్యక్షమయ్యెను. అప్పుడాతండు చలిదిచిక్కమును, పచ్చవెదురును 
మజచిపోకుండ వెంటందెచ్చుకొనెను. ఆ చిక్కమెట్లున్నది? “మును మీనగుటం బట్టమునులు 
వైచిన బత్తివల” వలెనున్నది. నారదునితల పై నున్న యొఖ్జిని జడలు సుషుమ్నా నాడి యీనిన 
పిల్లల వడువున నున్నదంట! అప్రయత్నముగనే యతని నోట నిట్టి హాస్యచ్చాయ గల వాక్కులు 
వెలువడుచుండును. ఇతరులెంత యత్నించినను అట్లు చెప్పంజాలరు. 


రామకృష్ణుండు పాత్ర చిత్రణమునం దప్రతిమానుండు. అతని పాత్రలు పఠితలకు 
కాన్ని రోజుల వజకు కన్నులయెదుట మెదలుచునే యుండును. పుండరీకుండు భక్త శిఖామణి; 
పితృసేవాతత్పరుండు. “ఆపాద మస్తంబు నంటు నూనియంగాచి” (2-19) అను పద్యమతని 
పితృశుశూషా తత్పరతను దెలుపును. చతుర్జాశ్వాసమున నతండు యోగిపుంగవుండుగా 
కనిపించును. అతనిలో కుండలినీశక్తి లలాటమధ్యసంజనిత సుధామయూఖ సుధ గోల 
జాలినది. కుమారస్వామి స్మాంద పురాణమును రచించిన వాండైనను అగస్యుండడిగిన ప్రశ్నకు 
తనకు సమాధానము తోంచుటలేదని గర్వరాహిత్యము ప్రకటించినాడు. ప్రకటించిన పితృ 
భక్తియు వినయమును కుమారులందటథికిని శిరోధార్యము. పార్వతి ప్రౌఢ. “విమల మయూఖ 
రేఖయు నవీనతరోత్పలపత్రమున్‌ బ్రవాళ మణియు నొక్కతీవె యబలా! ప్రబలాదృతిదాల్చ” 
నని శివుండు వ్యంగ్యగర్భముగ ప్రసంగింప నామె విభ్రమ శిథిలాంగి యయ్యుంగుచభార 
నితంబకపోలగోపన క్రమకలనాకులాత్మయయి యతనిం గన్నులతో నదలించెను. రాధ 
సౌందర్యమూర్తి యయ్యు భక్తిప్రవణమానస. ఆమె తపస్సుచే కృష్ణుని మెప్పించి యాతని 


155 


వాల్లభ్యమును బొందంజాలెను. పాండురంగడు దయాసముద్రుండు. ఆతండు కాపాడనిచో 
ప్రచండమూర్తియెన కాలభైరవునిచేత విద్యాధరుండు మడిసెడివాండె. రామకృష్ణుడు కృష్ణునిందు 
చల్చిచిక్కముతోడను, గచ్చకాయల జాలెతోడను, ఆలనుదోలు పచ్చవెదురుతోడను గూడిన 
బాలమూర్తిగా వర్ణించెను. ఆతండు వడుగై సుశీలను బరీక్షించిన విధము తీవ్రమయ్యును 
హాస్యగర్భితమై యున్నది. సుశీల మహాపతివ్రత. క్షమాధాత్రి. ఆమె భక్తి పాతివ్రత్యములకు 
మెచ్చియే కృష్ణుందనన్యలభ్యమైన తన దివ్యదర్శన మామెకొసంగెను. పుత్రులకుం జేసిన 
యుపదేశమామె హృదయనైర్మల్యమునకుం దార్మాణ. ఆమె భర్త (క్రౌర్య కార్యములామెను 
పరీక్షించుటకై కృష్ణుండు కల్పించినట్టివి. తరువాత నాతండా దేవుని యనుగ్రహముచే మార్చు 
చెందెను. అయుతుని పట్టుదలయు, బ్రహ్మచర్యనిషస్టయు నసాధారణములు. వివాహమాడుమని 
గురువు చెప్పినప్పుడాతని మాట నిరాకరించినను అతండు నిర్జోషి ఆగస్యుడాతని నడిగి 
కన్నెను తీసికొని రాలేదు. అందుచేత నతండాతని నాశ్రమము నుండి వెడలంగొట్టుట 
మృదుహృదయులకు బాధ కలిగించును. కామధేనుసేవాతత్పరుందై యతండు కొంతకాలము 
తపోదూరుండయ్యును వివేకియగుటచే వెంటనే తన లోపము తెలిసికొనెను. వాధూలుండు 
కోపశీలుండై ముందాతని శపించినను దరువాత నతండు నిష్పాపుందని యెతింగి పశ్చాత్తప్తుం 
డై శాపమోక్షము నెటింగించెను. అగస్తుండు బ్రహ్మచే గూడ స్తుతింపం బడుటకుం దగిన 
మహిమ కలవాండు. కాని యతనికిం దన పంతము నెగ్గించుకొనవలెనను పట్టుదల యున్నది. 
ఇంద్రుం డాత్మపదభంగభీరువు. కన్యాకుబ్దరాజ తనయయు నామె చెలికత్తెలును యౌవన 
గర్వముచే క్రిందు మీందెజుంగక వర్తించి తత్సలితము ననుభవించిరి. రామకృష్ణుండు నిగమ 
శర్మ పాత్రను అతని అక్క పాత్రను అద్భుతముగ చిత్రించెను. నిగమశర్మ చేయని పాపము 
లేదు. యమదూతలు “లలనాధరోష్ట లాలాజలా విలముగం గ్రోలె మద్యము పేరి కొలమునెల్ల” 
(2-105) అని ఆతండొనరించిన కొన్ని పాపములు పేర్శొని మిగిలిన వానిని చెప్పలేక 
“యితర పాతకములు చే సెనెన్నియేని” అని యా పాపముల పట్టిక నితరశబ్దముతో పూర్తిచేసి 
యుండెను. అతండు తార్తీక పురుషార్ధమునకుంజిక్కి తన వంశమును గాని, తల్లిదండ్రులను 
గాని, యిల్లాలినిగాని, చదువు సంధ్యలను గాని లెక్క చేయక యెన్నో దుష్కృత్యముల 
నొనరించెను. అక్మమాటలు వినినట్లే విని యాతండామె సొమ్ములు గూడ తీసికొని యిల్లు 
వెడలెను. ఈ విధముగ నాతండు మొదటి నుండియు హృదయహీనుండుగా కనిపించును. 
అంతవజకును మజిగున పడియున్న యాతని మానవత్వము చండాలకాంతయు బిడ్డలును 
అగ్నిలోంబడి మరణించినప్పుడు అగ్నిపర్వతము వలె (పేలి కరుణరసమును ప్రసరింపంజేసెను. 
అతండెంత దుష్టుండైనను పూర్వవాసనా బలముచే పరమపదమున విష్ణు పారచరత్వము 
పొందంజాలెను. ఇంక నాతని యక్క తమ్ముని మందలించిన విధమపూర్వము. ఆమె భర్తతో 
బిడ్డలతో వచ్చి రూపు చెడియున్న యిల్లంతయు చక్కగ సవరించి తమ్ముని లాలించి ఎన్నో 
విధముల హితోపదేశము కావించెను. “తమ్ముడా! నీవు యజ్ఞము చేయుచుండంగ నేను 
156 ఆహ్యలజలీ 


పూజ్యురాలనై వేది నలంకరింతు” నని పలువురితో చెప్పుచుందునని యామె తెల్పునప్పుడు 
పాఠకుల హృదయము కరంగి తీరును. ఆమె వేశ్యల కపటనాటకము వర్ణించి చెప్పెను. 
హరికౌస్తుభమైన తెచ్చియిచ్చెదనను వాగ్జానము చేసెను. “విప్రకన్యామణులన్‌ సహస్రమైన 
వరియించి రమించరాదొఅనీ ఆమె అనంగూడని మాటగూడ ననిచూచెను. ఈ విధముగా 
నామె నయము ప్రియము వ్యక్తమగునట్లుగ తమ్ముని బోధించి ఉపలాలించెను. అతండు 
మారినట్లు నటించి పూర్వపుమార్గమునే అనుసరించెను. రామకృష్ణుండు తెల్పలేదుకాని యది 
యామె హృదయ నిర్భేదము కావించియుండును. ఈ విధముగ రామకృష్ణుడు పాత్రలను 
చిత్రించిన విధము అనన్య సాధారణమును, అద్భుతమునై యున్నది. 


రామకృష్ణుని వికట కవితాప్రథ ఆతని పాండిత్యమును కప్పిపుచ్చినది. సంస్కృతమును 
దెనుంగుగను తెనుంగును సంస్కృతముగను జేయంగల చతురమతి యాతండు. శైవ వైష్ణవ 
పురాణావళీ నానార్థములాతనికి కరతలామలకములు. పెద్దన, భట్టుమూర్తి, ధూర్జటి మున్నగు 
విద్వత్మవులను గూడ నదరంగొట్టెనన నాతం డెంతటి పందితుండై యుండవలయును? కేవల 
పండితుందే కాదు; అతండు యోగశాస్త విజ్ఞానసంపన్ను(డు కూడను. కుండలినీ శక్తి 
షట్పక్రభేదన మొనరించి సహస్రార చక్రమును జేరుట యాతండెరుంగును. అతండు మొదట 
శైవుండు. వైష్ణవ మతమునవలంబించిన పిమ్మట కూడ నాతని నావాసన వదలలేదు. అతని 
కావ్యమందలి అగస్తుండు పరమ శైవోత్తంసుండు. వైష్ణవశేఖరుండైన పుండరీకుండు భస్మోద్దూకన 
పాండురాంగుండు. చివరికి తపస్సు చేయు రాధకుంగూడ నాతండింత విభూతి నలది 
యుండెను. పౌండరీకక్షేత్రపాలకుండు కాలభైరవుండు. నిజమున కాతండు శైవవైష్టవ 
భేదమునంతగా పాటించినట్లు కనంబడదు. శివుండు మూర్తిత్రయైక నిలయుండయ్యును 
దనుజరిపు ప్రసాదజనిత ప్రతిభానిధి; వైష్ణవోత్తముండు. పాండురంగక్షేత్ర మాహాత్య్యము చెప్పిన 
వాందతండే. రామకృష్ణుడు కావ్యారంభమున వినాయకుని విడిచినను శివపార్వతులను 
స్తుతించుట మానలేదు. వేసవిని వర్ణించు సందర్భమున నతండు “వ్యావహారిక సత్యత్వంబు 
ప్రకటించు ప్రపంచంబు చేత వంచితులగు నెఖుక లేని కజటుల కరణి హరిణంబులు 
మరీచికా వీచికాపాన వివశంబులై దిశలంబరిభ్రమించె” నన్నాండనియు, నది అద్వైతులే 
కాని విశిష్టాద్వైతులాడవలసిన మాటలు కాదనియు శ్రీమాన్‌ అనంతకృష్ణశర్మ గారు 
తెల్పియున్నారు. అతండు కవిస్తుతిలో వాల్మీకివ్యాసులను ప్రత్యేకముగ పేర్కొని తెలుంగు 
కవులనందటిని “నన్నయభట్టాది కవుల” నను సమాసమున నిటికించివైచెను. ప్రత్యేకముగ 
వారిని నుతించుట అవసరమని యాతనికి తోంచియుండదు. 


రామకృష్ణుడు తన కావ్యమున సమకాలిక పరిస్థితుల నందందు సూచించి యుండెను. 
నిగమశర్మ కథ యందలి గాలిగంగలజాతర యిందు కొక నిదర్శనము. వ్యసన పరాయణులైనచో 
భ్రష్ణులైన అగ్రవర్ణములవారు కూడ నెట్టి దుషృత్యము లాచరింతురో అతండా కథలో 


కజ్యలజలీ 157 


వివరించినాండు. “భ్రష్టస్య కావాగతిక” అను అనుభవజ్జుల మాటలకు నిగమశర్మ పరమ 
నిదర్శనము. కవి సామాన్య బ్రాహ్మణ గృహస్థ జీవితమును “తలంగండు గంగ మర్దనము, 
ధాతపటావరణంబు (8-8) పద్యమున చక్కగా వర్ణించినాండు. నిగమశర్మ దిన వెచ్చమునకుం 
దన మేనంగల సొమ్ము బచ్చింటం గుదువ పెట్టెను. మిండవడ్డీకి నోర్చి మృత్యురూపములైన 
సాహులచే బుణగ్రాహి యయ్యెను. స్రీలు పసుపు లేకుండ నప్పుడు స్నానము చేసెడి వారు 
కారు. స్నానమునకు పసుపాడుట యనియే పేరు. పసుపారోగ్యదాయకమే కాక రోమహరము. 
పుండరీకుండు తండ్రి యుపాసనకగ్ని వెలింగించి అతనికి విష్ణు సహస్రనామ పారాయణమునం 
దోడ్పడుచుండెను. అప్పటి వైష్ణవబ్రాహ్మణులు సంధ్యావందనమైన పిమ్మట విష్ణు సహస్రనామ 
పారాయణము తప్పక చేయుచుండెడివారు. రామకృష్ణుడు బుతువులను వర్ణించు సందర్భమున 
నప్పటి యాచారములు పెక్కు సూచించెను. నిగమశర్మ కథలో 


“అతండు కళింగోద్భవుండగు 

కతముననో, |వేలంజూప కసుగందక, యో 

గ్యతమ స్వీకారమునకు 

నితరుండై యుండె మునికులేశ్వర వింటే” 3-17 


అని యొక్క పద్యము వ్రాసెను. దీని వలన అప్పటి రాజకీయ పరిస్థితులవలన విజయ 
నగరసామ్రాజ్య వాసులకు కళింగోద్భవుల యెడ నెంతటి 'గౌరవి ముండెడిదో తెలియుచున్నది. 
రామకృష్ణుడు బహురాజాస్థానములందు మెలంగిన వాండగుటచే నందలి యాచారము 
లన్నియు నెజుంగును. కుమారస్వామి కైలాసమున కరిగినప్పుడు వాహనము దిగి తత్పుర 
సవిధవన విహారాసక్తమైన సైన్యము 'నోహో! నిలు’ మని నిల్చెను. అతండు తండ్రియే కదాయని 
శివుని కడకు వెంటనే పరుగెత్తక కంచుకులచే తన రాక నెటింగించి, యతని యనుమతి 
వడసెను. తరువాత వీడియం బెడలించి, నీరు పుక్కిలించి యుమిసి, బంగరువ్రాంత 
హొంబట్టువలె వాటు సడలించి కటిస్థలిని జుట్టి, సేవకునిచేత నున్న కానుక తానే గ్రహించి, 
అంగుళసంజ్ఞచే సంయముల ముందు లోనికి పంపి, తరువాత తానరిగి తండ్రికి మొక్కను. 
పిమ్మట నతండు తండ్రికి దివ్య ముక్తామణిని కానుకగా నిచ్చెను. ఆ ముత్యము చరిత్ర చాల 
విస్తృతమైనది (1-202). దానిని శివుండు శిరమునను చెవిపైని ధరించెను. రాజాదుల 
దర్శనమునకు వట్టి చేతులతో పోరాదను సంప్రదాయమున్నది కదా! అది యిప్పటికిని ఇంకొక 
విధముగా సాగుచునే యున్నది. 


పాండురంగమాహాత్యమునందు నిగమశర్మాదుల కథలన్నియు క్షేత్రమాహాత్యమును 
తెలుపునట్టివే. క్షేత్రమాహాత్యు (గంథములు ఆయా క్షేత్రముల యొక్కయు, తీర్థముల యొక్కయు 
మహిమను, స్వరూపస్వభావములను వర్ణించున వగుటచే కొంతనీరసములుగా నుండుట 
కవకాశమున్నది. కాని ప్రతిభావంతులైన మహా కవులు వట్టి క్షేత్రమాహాత్యములను కూడ 
158 హ్యూలటులీ 


రసవన్మహాకావ్యములుగ తీర్చిదిద్దంగలరు. అందుకు వారి భావనా మహిమయు, రచనా 
చమత్మారమును కారణములు. తెలుంగున మొదట క్షేత్రమాహాత్యమును వ్రాసిన వాండు 
ఎజ్టాప్రెగ్గడ. శ్రీనాథుండు, ధూర్జటి, రామకృష్ణుండు తరువాతి వారు. వీరు ప్రబంధోచితములైన 
సరసవర్ణనములచే వట్టి శుష్క (గ్రంథములలో గూడ కావ్యతా సౌరభము గుబాళింపంజేసినారు. 
వారి గ్రంథములు చదువుచుండ నేదో మహత్తర విషయము చదువుచున్నట్లే యుండును గాని 
వట్టి మహిమలను చదువుచున్నట్లుండదు. రామకృష్ణుని రచన యందు శ్రీనాథుని ప్రభావము 
చాలా గోచరించును. అతని యందే కాదు, తరువాతి ప్రబంధకవులు పలువురాతని 
పదభండారమునుంది సుందరములైన పదములను పదబంధములను ఎరవు తెచ్చుకొన్నట్లివారే. 
'సూత్రవతీదేవి సొబగు పాలిండ్లపై, మలుపచ్చి గంధపు వలపుతోడి; 'ధరణీభరముం దాల్చు 
దన చేవయంతయు, భుజపరిఘంబుల బొంక పతిచి” (1-9), “గోర్వెచ్చ చమురంటికొనిరి 
మస్తకములు, జలకమాడిరి నిశామిళిత వారి”, 'దినవెచ్చమునకునై తన మేనంగల సొమ్ము 
కొదుకక బచ్చింట కుదువ వైచు (3-16) మున్నగు పద్యములలో శ్రీనాథుడు తొంగి 
చూచుచున్నాండు. సిగ్గువాసినకటి, పొగలేనిముర్మురములు, వాలారుచూపులు, కొంగు 
బంగారము, నిటు పేదనడుము మున్నగునవి ఆంధ్ర వాజ్మయమునకు శ్రీనాథుడు ప్రసాదించిన 
పదబంధా లంకారములే. శ్రీనాథుని వలెనే పెద్దనను, తిమ్మనను, భట్టుమూర్తిని, రాయలవారిని 
తలపించు పద్యములు పాండురంగమాహాత్యములో పెక్కు గానవచ్చును. కుమారస్వామి 
కానుకగా నిచ్చిన ముత్యము శివుండు శిరమందును చెవియందును, పార్వతి 'కచాళింగర్జ్హమునం 
గేలను వహింపనది వారు డెందములనేది యభిలషించిరో ఆ రూపమును ధరించెనని 
రామకృష్ణుండు వర్ణించెను. ఇది పారిజాతా పహరణము నందలి 'అళినీలాలక! నీవు నీపతి” 
అను పద్యమును స్మృతికిం దెచ్చుచున్నది. రాయలవారివలె రామకృష్ణుండు పెక్కు సంస్కృత 
వాక్యములను తెలుంగు పద్యములలో చాప్పించుచుండును. ఒక పద్యము కొంచెమించుమించుగ 
సంస్కృత మయమైనట్టిదే గలదు (4-303). “ప్రహాదనారద పరాశర పుండరీక” అను 
భక్తుల పట్టికను దెల్పు శ్లోకమునతండు “సురకర్శంది, హిరణ్య దైత్యసుతు” (4-104) అను 
పద్యమునందనుసరించెను. “మాద్రికి మీరు నంచ వెలిమావు పయిన్‌ మురులైన జోదుచే, 
భద్రమయాత్ముచే (1-9) అను పద్యమునందువలె ప్రతివిశేషణము తరువాతను 
విభక్తిప్రత్యయములు చేర్చుట రామకృష్ణుండు శ్రీనాథునినుండి నేర్చుకొన్నదే. “వద్దు 
మొజ్లోయనంగ లింగమును కట్టకడుగ” నను ఆముక్తమాల్యదయందలి పద్యమును చూచియే 
కాంబోలు రామకృష్ణుడు “కదిసి మొజ్టోయనంగ లింగమును గట్టు జంగమన నంగనలం 
గూర్చం జనదుగాక” అను పద్యమును వ్రాసియుండెను. భావనా పటిమ యందును, పద 
ప్రయోగము నందును సమాసముల కూర్చునందును రాయలవారికిని ఇతనికిని చాలా 
సామ్యములు కన్పించును. ఇతరులనుండి తెచ్చికొన్న యిట్టి పదములు కాక రామకృష్ణుడు 
తాను స్వయముగ వాడిన సుందర పదబంధములును కొన్ని కలవు. పిల్లిశీలము, ప్రాసంగు 
ఆహ్యాలటలి 159 


విత్తువంటి, నెబిపాజుగొలము, మీనుమీసమువంటి యొంటిజందెము, తనకుం బోదు నాకుం 
బోదని కాలీచవడం జరింపుదు, కంపలంబడ్డ కాకి, పడు పడుకకు చెప్పక, చుక్క తెగిపడిన 
చందము మున్నగునవి యిందుకు తార్మాణములు. “పదము దివిచిన కస్తూరి, ప్రాచియలరు, 
పాయంబారిన కూడు, నీర్వట్టు మడుంగు, గలిత మణియగు సొమ్ము, నైకానంబడియె, దుర్విదగ్దుం 
డు గౌరవదూరుండగుచు (3-22)” అను బద్యము నందలి పదములన్నియు రామకృష్ణుని 
స్వయం సృష్టులే. 

రామకృష్ణుని వ్యక్తిత్వమంతయు నతని భావస్వాతంత్యమునందును కల్పనా 
కౌశలమునందును గానవచ్చును. ఆతండు పెక్కు చోట్ల ఈ భావము నాదే యె యుండవలెనని 
యనుకొని వ్రాసినట్లు వ్రాయును. “మారుతాహతిరాలు నారికేళ ఫలాళి విరిసి జల్లించు 
పుంద్రేక్షురసము” మున్నగు పద్యములలోని కల్పనలు స్వతంత్రములై అతి సహజములుగ 
నుండును. “ఇట్టివి సృష్టించుటలో నొక్కరాయలు తప్ప రామకృష్ణునితో పోటీకి నిల్చువారెవ్వరు 
నులే”రని శ్రీనారాయణాచార్యులవారు చెప్పినమాటలో నెంతో సత్యమున్నది. వెండికొండ 
అతని దృష్టికొక గోరాజము; చంద్రశేఖరుండు దాని మూపురము. దాని చెంతంబాజు 
అచ్యుతచరణాబ్ద మరందధారయైన గంగ యాగోవునకు గంగడోలు. రామకృష్ణునిపై సంస్కృత 
మహాకవుల ప్రభావము పెక్కుచోట్ల కనిపించును. “పద్మినీపద్మాతపత్రంబు శిధిలపత్రాగమై 
రాయంచ యా(శ్రయించె” (1-136) అను పద్యము సంస్కృత నాటకములలో నంకాంతము 
లందు కాలసూచనకై రచింపంబడు శ్లోకములను తలపించుచున్నది. “చదువుల పుట్టినిండ్లు 
శమసంపద యిక్కలు పుణ్య లక్ష్మికిన్‌ మొదలి దివాణములొ (1-109) అను పద్యము సంస్కృత 
కవి యెవరో వ్రాసినట్లున్నది. “పాపట తెజువున... ప్రథమోద బిందుపటలము నిగిడెన్‌” 
(4-27) “ప్రకృతి మధురంబులకు వేషరచనలేల” (5-150) “నిమ్నాభిముఖమై నీటినెవ్వాం 
దోపు...” (6-229) మున్నగునవి కాళిదాసున కనుకరణములు. 


రామకృష్ణుండు సందర్భానుగుణముగ రచనను మార్చుచుండును. ఒక్కొక్క చోట 
అందములైన తెలుగుపలుకులను కుప్పవోయును. “గంగ కాటుక కొండ గప్పు నొప్పిదము 
దల్శ్మొత్త నావులపాలనోలలార్చి” (2-109) మున్నగు పద్యము లిందుకు నిదర్శనములు. 
నిగమశర్మ విష్ణుపార్యచరత్వమును పొందినప్పుడు రామకృష్ణుండు వ్రాసిన ఉత్తాలఫణి 
భుగ్గరుత్తాల వృంతాని లాచాంత ఘర్మాంబువయ్యె మేను” (3-10) అను పద్యమును, “కఠిన 
కంఠీరవాక్షత నఖక్షత జరత్‌ కరిశిరశ్ళుక్తి శార్మరిలతలము” (3-83) అను పద్యమును ఆతని 
సంస్కృత భూయిష్టమైన రచనకు నిదర్శనములు. అతని పదముల కూర్చే ఒక వైలక్షణ్యముతో 
కూడి యుండును. “దామోదరుడు యశోదాస్తన్యమానెడునని (మొక్కు విరిగుత్తినలి భ్రమింప 
(5-299) అను పద్యమున మధుమద విహ్వలలైన కన్యల ప్రలాపములు చక్కగ వర్ణింపబడినవి. 
“అలమిగుడి మింగు వానికి తలుపు లప్పడములు కాకుందెనె (5-29). 'బీదబలిసి బంది 


160 జ్యలటీ 


కాందగు, విధంబుని (5-239) “ఈరు దివియ పేనురాకున్నె., “బండిమీందంబోవుచున్నాడు” 
(4-126, 127) 'మణుంగు సగము మైలయు సగమే (5-220) అనునవి రామకృష్ణుండు 
విరివిగా వాడిన లోకోక్తులలోం గొన్నిమాత్రమే. “కాళరాత్రీశుండగు నీకుంగడింది తమము 
పుండరీకాక్షుండగు నీకు భూరితమము సత్మృపాంభోధియగు నీకు సత్త్వభృతియు 
ననుగుణంబులు మూర్తిత్రయైక నిలయ (2-197) అను పద్య మతని సాభిప్రాయ పద 
ప్రయోగమునకు మచ్చులు. 


రామకృష్ణుం డచ్చటచ్చట వాడు శబ్బార్ధాలంకారములు సుందరములై యతని 
లోకపరిశీలనమును, పాండితీ ప్రకర్షను చాటుచుండును. “పలుకుం దొయ్యలి మోవి 
కాంతికెనయీౌ బాగాలు, నయ్యింతి చెక్కుల బోలుం దెలనాకులు” (1-29) “మును మీనగుటం 
బట్టి మునులు వైచిన బత్తివలం బోలెంజిక్కృమౌందలం దలిర్చ” (2-14) “మధురమదిరా 
రసామోదమైత్రి నలరు పొలంతినెమ్మోము వలపాను భోగివోలె” (4-248) మున్నగునవి 
యతని యుపమాన ప్రయోగ సౌందర్యమునకు నిదర్శనములు. మూడవ దానియందలి 
భోగిశబ్దప్రయోగ మద్భుతము. ఇచట నుపమేయము భుజంగభర్త. భోగి భుజంగశబ్దములు 
రెండును కొంచె మించుమించుగా రెండర్ధములందును సమానములే. నిగమశర్మ యక్క 
చేటికానీత పీఠికాసీన యగుచుం బద్మకర్ణికం గొలువున్న పద్మవలె నుండెనంట. ఇచ్చటి యుపమ 
యామె రీవిని పవిత్రత్వమును ప్రదర్శించుచున్నది. రామకృష్ణుం డర్భాంతరన్యాసములెన్నో 
వాడుచుండును. అవి యతని లోకానుభవమునకు నిదర్శనములు. “సంపదలపై మజియున్‌ 
జనియించు సంపదల్‌ (2-7) “భాగ్య మొదవెనేని ప్రాపించుందనుదాన పుణ్యలక్ష్మి నిధియుం 
బోలెం బురుషు” (4-28) అనునవి వానిలో రెండు మాత్రము. ఇందు రెండవది 
యుపమాలంకార సంబద్ధమై యత్యంత రమణీయముగా నున్నది. 


అంతరాయాంధకారంబు లలమికొనిన 

నడంచు నిజ ధైర్య సూర్యోదయంబు చేత 

దాన వారిన గుతిచేసి తనకు బోదు 

నాకుం బోదని నమ్మి సుశ్లోకుండతండు 2-29 


కలి హిమవేళ శోభనపుం గుమ్మవిరుల్‌ సకలంబుడుల్చి భూ 
వలయవనంబుం గప్పికొని వర్తిలి జాద్యపుటీంద పర్వంగా 2-65 


భార్య పాలిండ్లు రిక్తకుంభములు, రోయి 

వెలంది చనుదోయి నిండు కుండలు, నిజాప్త 

తరుణి ఫాలంబు చవితి చందురుండు, వేశ్య 

నుదురు వానికిం బ్రతిపదిందుండునయ్యె 3-11 


అనునవి అతని రూపకములకు దృష్టాంతములు. 


పూవుం దేనియం దడిసిన మావిచిగురు 

మీందనంటి చలించు తుమ్మెద తలిర్చు 

సమయమగుటయు నసినెయ్యి సమరిమరుండు 

త్రుష్పువోందోము నీలంపుం దునుకయనంగ 1-182 


మావిచిగురు పూతేనెచే తడిసినది. తుమ్మెద యాతేనెను గ్రహించుటకుం గాని దానిని 
విడిచి వెళ్ళుటకు గాని సమరము కాక యచ్చటనే యుండెను. ఆ చిగురు మన్మథునికి 
బాణము. అతండు విరహులపై దాడి వెడలుటకు సమయమగుటచే తన ఆయుధమునకు 
చమురు రాసి దానికి పదునుపెట్టుటకు తోము నల్లరాతి ముక్కయేమో యన్నట్లా తుమ్మెద 
యుండెనని యుగ్రేక్ష ఇందలి కల్పన యపూర్వమై యొప్పారుచున్నది. ఇట్టివే రామకృష్ణుడెన్నో 
యుత్రేక్షలను వాడియుండెను. అతండు శ్లేషను వాడిన సన్నివేశము లనేకము లున్నవి. 
ఆ శ్లేషలు సుకుమారములై పఠితల కెట్టి క్లేశమును కలిగింపక పరమ రమణీయములై 
యుండును. అవి తబిచుగా నుపమలతోం గూడి యానందము కలిగించు చుండును. నిగమశర్మ 
అక్క తండ్రి నబ్దితోడను తమ్ముని చంద్రునితోడను పోల్చిను. శ్రీలాలిత్యము, నిత్యశుద్ధి, 
గుణోత్సేకము, ఉద్వేలస్ఫూర్తి అనునవి ఆ యిరువురికిని అన్వయించును. 


సర్వ తీర్థ ప్రవేశ ప్రశస్త మతికిం 

గాంచి దవులుట దన కర్షనుంచు నొక్కా 

తవులు పడి యుండె వరుణ దంతావళంబు 

పడంతి యురిం జేసి మెడం జుట్టు పసిడింరచన 5-310 


ఇందు కాంచి యనంగా కంచిక్షేత్రమని యొక యర్థము. రశనయని యింకొక యర్థము. 


హరిభక్తియు గురుభక్తియు 

నురు రక్తియుం బుటము గాంగ యోగీంద్ర శిఖా 

భరణము ముక్తామయతా 

స్ఫురణము భువన ప్రశస్తముగ జిగిమీటెన్‌. 2-18 


ఇచట పుండరీకుండు-యోగీంద్ర శ్రేష్టుడు. యోగీంద్రులకు శిరము నందలి 
ఆభరణము-అను రెండర్ధములు నున్నవి. తదనుగుణముగా ముక్తామయత్వమను పదము 
ముత్యములతో నిండియుండుట, విడువబడిన రోగము కలవాని తనము అను రెండర్భముల 
నొసంగుచున్నది. 
162 


ఒకండు నిరూఢ కృష్ణరుచి, యొక్కండు నిర్మల మానస ప్రియుం 

డొకండు ప్రయత్నయోగ్య ఫలుం, డొక్కం డనాదృత బంధకంచుకుం 

దొకండు రసానుకూలమతియుక్తుండునై విలసిల్లి రింతి పు 

త్రకు, లిలనెట్టి వారలకు దప్పునె తొల్లిటి జన్మ వాసనల్‌ 4-214 


ఇది సుశీల యెదుగురు పుత్రుల వర్ణనము. పూర్వ జన్మమున వారు వరుసగా కాకి, 
హంస, చిలుక, సర్పము, మధుకరమునై యుండిరి. ఆ పూర్వ వాసన యిందలి విశేషణములలో 
ధ్వనించుచున్నది. ధ్వని కావ్యమున కాత్మ కదా! “బహుళ ధ్వని పరీతంబగు సత్మవిత్వంబు 
బోలి” యని రామకృష్ణుండే యొక్కచో (3-76) సత్మవిత్వ లక్షణము చెప్పియున్నాండు, ఇట్టి 
ధ్వనిమంతములైన వాక్యము లాతని కవిత్వమునందు పలుపట్టుల కానవచ్చును. “కలుగకుందిన 
నేమి కడిమి పువ్వుల తావి ననిచిన మరువ మెంతటికి నోపదు” (4-42) అను శరద్వర్ణన 
మందలి పద్య మత్యంత హృద్యము. 


రామకృష్ణుని కర్ణాలంకారము లందువలెనే శబ్దాలంకారము లందును కించి దాసక్తి 
కలదు. అతండనుప్రాసములను, యమకములను, అంత్యానుప్రాసములను అందందు 
వాడుచుండును. వచనములలో నవి మటింత యధికముగా గోచరించును. తన యాలిని 
దనయాలిని (3-123) ఇల్లాలి నిల్లాలితాకార నొల్లవైతి; చాలంబబిచవై సంతోష పజపనైతి 
(3-36) అనునవి యమకమునకు నిదర్శనములు. “నీల్రంబు, భక్తానుకూలంబు, హరిదంత 
చేలంబు, నవనీత లోలము” (4-187) అను పద్యము నందంత్యాను ప్రాసము కలదు. ఇంక 
ననుప్రాసములు కుప్ప తెప్పలుగా గలవు. ఈ యలంకారము లన్నియు నప్రయత్న 
సిద్ధములగుటచే రామకృష్ణుని ధారాశుద్ధి కెచ్చటను ఆటంకములు కాలేదు. 


పాండురంగమాహాత్యమున నేడెనిమిది పెద్ద వచనములున్నవి. అవి ప్రాయికముగా 
వర్ణనాత్మకములును, శ్రేష శబ్బ్దాలంకార భూయిష్టములునై, కొన్ని చోట్ల సంస్కృత 
సమాసములతోడను, కొన్నిచోట్ల తెలుంగుపలుకులలాలిత్యము తోడను గూడి యింపు 
నింపుచున్నవి. ప్రథమాశ్వాసమందలి (147) వచనము కుమారస్వామి నగసుండు పూజించిన 
విధము తెల్పుచు శ్రీనాథుని వచనముల శైలిని పుడికి పుచ్చుకొనుచున్నది. తృతీయాశ్వాసమున 
నొక వచనము నిగమశర్మ అక్క పుట్టింటికి వచ్చి దానిని సరిదిద్దిన విధమును వర్ణించుచున్నది 
(24). అందే పాలకడలి వర్ణనము శ్లిష్ణోపమలతోం గూడి బాణుని వచనమును 
తలపించుచున్నది. రాధాదేవి వర్ణన మతి దీర్హయయ్యు నామెసర్వాంగసౌష్టవమును ప్రకటించుచు 
నద్భుతముగా నున్నది (38-179). ప్రబంధ యుగమున స్త్రీ వర్ణనమును వచనమున కావించుట 
యరుదు. చతుర్జాశ్వాసమున వేసవి వర్ణనమున్నది. ఇందు రామకృష్ణుండు మల్లియల పెల్లుకన్నడ 
కవితావితానంబునుంబోలె షట్పదవృత్త విలాసభాసురంబై యుండెనని తెల్పను. కన్నడమున 
పలువురు కవులు షట్పదీవృత్తమునభిమానించిరి. రామకృష్ణుడా షట్బదులను గూడ చదివి 
ఆహ్యాలటలి 163 


యుండును. షట్బద మనంగా తుమ్మెద యను నర్థము కూడ నున్నది. అందేకల బాలకృష్ణుని 
వర్ణనము (4-118) సంస్కృత సమాస భూయిష్టమై అత్యంత ప్రొఢముగా నున్నది. శుక 
వర్ణనము (4-233) వ్యత్యనుప్రాస భూయిష్టమై దాని యుడ్జీనమును కన్నులకు కట్టుచున్నది. 
“సజ్జన వితరణంబులగతి మహిత భాజన నిహితంబులు ననురక్త వధూహృదయంబుల పగిది 
నతిస్నేహపిచ్చిలంబులు” (4-179) అనునది రామకృష్ణుని వచన రచనకు చిన్న 
యుదాహరణము. 


రామకృష్ణుండు ఛందోవైవిధ్యము నంతగా ప్రదర్శించి యుండలేదు. కాని 
చతుర్ధాశ్వాసమున పుండరీకుండు కృష్ణుని నుతించు సందర్భమున మాలిని, భుజంగ 
ప్రయాతము. స్రగ్విణి, లయగ్రాహి, తరల మున్నగు వృత్తములను వాడియుందెను. ఇచ్చటనే 
యొక దండకము కూడ నున్నది (4-77). ఇది నగణద్వయముతో నారంభించు భాగములతో 
కూడియున్నది. పృధ్వీ, ప్రగ్ధరాది వృత్తములు క్వాచిత్మముగా కనిపించును. పెక్కుచోట్ల నొకే 
వృత్తమునో, పద్యమునో రామకృష్ణుడు పుంఖానుపుంఖముగా వ్రాయుచుండును. సీసము 
లందతనికి ప్రీతి హెచ్చు. శ్రీనాధునివలె నతండు సీస గమనమున నెంతో వైవిధ్యము 
ప్రకటించెను. విశ్వనాధ కవిసమ్రాట్టు రామకృష్ణుడు సురారామగజమని తెల్పుట యీ 
సీసములను జూచియే. చిత్ర కవిత్వము జోలికతండు పోయి యుండలేదు. 


రామకృష్ణుని పద ప్రయోగము విచిత్రముగా నుండును. అతండందబును సామాన్య 
ముగా వాడు పదములను వాడండు. అందును ఆతండు స్వీయ ముద్ర వ్యక్తీకరించెను. 
కద్రూూజాంగదుండు (శివుండు), బ్రహ్మగర్భుండు, గాంగేయుండు, కాసూధరుండు (కుమార 
స్వామి), కొమ్ముతేజు (ఎద్దు), వాకతాల్పుండు (శివుండు) ఉత్పిబము (చాతకము), ఉగ్రశత్రువు 
(మన్మథుండు), ఆదికవి (ఆదిదేవుండు), వీణాముని (నారదుడు), త్రాటిగట్టు (విప్రుడు), 
వార్యణి, నీటికెంపు (కౌస్తుభము), క్షుల్లకాసిక్యము (జాలె సంచి), ఫలాయతనము (స్వర్గము), 
గోచికట్టు (బ్రహ్మచారి), రాతికొడుకు, వరుణ దంతావళము (కప్పు, ముయ్యోడు (పరిపూర్ణత), 
అనునవి వానిలో కొన్ని శ్రీనాథుని వలె నతండు పాణింధమ శబ్దమును ప్రీతితో వాడుచుండును. 
పసిగాపు వయసాకె (గోపతరుని) గొనబుంబ్రాయపుం దేజుకూన (యువకుడు) తొలుకారు 
కలంకపులుంగు మావురావుత్తు=((బ్రహ్మ) చక్షుశోత్ర కన్యలు (నాగకన్యలు) మందప్రోయాందడ్ర 
కూరిమి (మ్రానిపండు (కృష్ణుండు) అనునవి అతని వింత ప్రయోగములు. వ్యాకరణమును 
బట్టి స్వతంత్రము లనిపించు, కొల్నిలో; కుచరజ; అచ్చభాగ,; కొన్దినిసి; నుయిదాంటే వానికిన్‌; 
సుధామత్తల్లులు; చతుర్ముఖ వంచిత ధూర్తకీర్తి దినవెచ్చము; వ్రాయస ప్రవృత్తి; కందాళయప్ప; 
కూడాండుజుమీ; కంచంత; వసుమతి నుండే తెంచెన్‌; కావుకావనుట; వెండిన్‌ (వెండియున్‌), 
బచ్చింట వంటి ప్రయోగము లతని కావ్యమునం గలవు, వీనిలోంగొన్ని పూర్వకవి ప్రయుక్తములై 
ప్రొఢవ్యాకర్త యంగీకరించినవే. 


164 


ఈ విధముగా రామకృష్ణుండు పాండురంగమాహాత్యమున తన కవితాకౌశలము నంతను 
లెస్సగా ప్రకటించి యిహపరములు రెండును సాధింపజాలెను. అతని భావనాశక్తి అపూర్వము; 
పదప్రయోగనైపుణ్య మ(ప్రతిమానము; ధారాశుద్ధి అమోఘము; పాండిత్య మఖండము, రచనలో 
నతనికున్నంత ఆత్మవిశ్వాసము పూర్వ కవులందే యెందటథిలోనో కనిపింపదు. అందుచేతనే 
అతడు వేదాద్రిచే, 


ఉదయంబస్త నగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా 
విదితంబైన మహిన్‌ మహాంధ్ర కవితా విద్యాబలప్రాఢి నీ 
కెదురేరీ, సరసార్థ బోధ ఘటనా హేలా పరిష్మార శా 

రద, నీరూపము రామకృష్ణ కవి చంద్రా! సాంద్ర కీర్తీశ్వరా. 


అని యనిపించి తృప్తినందెను. 
శకి శని శకి 


165 


రాహాత్యీరీససోనల్ల రామీరాజ'ఘూరఖ 


నసుఛరితినుం 


ఆంధ్ర ప్రబంధ సంతతికి తలమానికమై అవతరించినదాది మొన్నమొన్నటి వణకు 
కవిపండితుల మనోభావములపై నసాధారణమైన ఆధిపత్యము సాగించిన అపూర్వ మహాకావ్య 
రత్నము వసుచరిత్రము. పదప్రయోగాౌచితీవ్యంగ్య వైభవభావగాంభీర్య ప్రొఢతాసౌందర్యము 
లందు దానితో సాటికి పోటికి రాయగలిగిన కమనీయ కావ్య మింకొకటి యాంధ్రముననేకాక 
యితరసారస్వతములందు సైతమరుదనుటలో నతిశయోక్తి లేదు. అందుచేతనే యది తమిళ 
సంస్కృత భాషలలోనికి పరివర్తనమగుటయు, దాని ననుసరించి పెక్కు పిల్లవసుచరిత్రలు 
బయల్వెడలుటయు సంభవించినది. దానిని రచించినవాండు రామరాజభూషణాపరనామధేయ 
ప్రసిద్దుందైన భట్టుమూర్తి నిజమునకు రామరాజ భూషణుండనునది యాతని బిరుదమే 
కాని నామము కాదు. అతండు కృష్ణదేవరాయల అల్లుడైన రామరాయల కొలువున కలంకార 
భూతుండై యతనిచే రత్నహారహయవేదండాగగ్రహారాది సత్మారములందిన మహానీయుండు; 
శతలేఖినీ పద్యసంధానధౌరేయుండు; ఘటికాశత(గంధకరణ ధుర్యుడు, ఆశుప్రబంధ 
బంధాభిజ్ఞుడు. బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణుండు. అతని ప్రతిభాసామర్థ్య ములను 
దెలుపుబిరుదము లింకను పెక్కున్నవి. వసుచరిత్ర గద్యమున నాతండు “శ్రీరామచంద్ర 
చరణారవిందవందన పవననందన ప్రసాదసమాసాదిత సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్య 
సర్వంకషచతుర్విధకవితానిర్వాహక సాహిత్యరసపోషణ రామరాజభూషణ ప్రణీతమైన 
వసుచరిత్ర” మని వ్రాసికొని యున్నాండు. ఉత్తరహరివంశ కర్తయెన నాచన సోమనాథునికి 
కూడ సాహిత్య రసపోషణుండను బిరుదమున్నది. భట్టుమూర్తి సాహిత్య రసపోషణత్వమునకు 
తోడు సంగీతకళారహస్యనిధిత్వమును కూడ సంపాదించి సరస్వతీదేవి మాతృత్వమును పూర్తిగా 
ననుభవించినవాందు. 


నను శ్రీరామపదారవింద భజనానందున్‌, జగత్రాణనం 
దనకారుణ్య కటాక్ష లబ్ధకవితాధారా సుధారాశి సం 
జనితైకైెక దిన ప్రబంధ ఘటనా సద్యశ్శత గ్రంథక 
ల్పను సంగీత కళారహస్య నిధిం బిల్వంబంచి పల్మెం గృపన్‌ 1-16 
అని వసుచరిత్రను తనకు కృతి యిమ్మని యడుగు సందర్భమున తిరుమలరాయలు 
తన్నుం బిల్వంబంపెనని యాతందవతారికలోం దెల్సి యున్నాడు. అతండు బట్టుకులమునకుం 
జెందినవాండనియు, నతనిపేరు మూర్తియనియు, నింటిపేరు ప్రబంధాంకమువారనియు 
166 ఆహ్యాలజలీ 


దెలియుచున్నది. అతనివలెనే యతని పూర్వులుకూడ (శ్రావ్యముగను అర్థవంతముగను 
ప్రబంధములను బరించు శక్తి కలిగియుండిన వారగుటచే వారికి ప్రబంధాంకమువారను 
సార్థకమైన యింటిపేరు కలిగియుండునని విమర్శకులు తలంచుచున్నారు. అతనితాత 
తిమ్మరాజు; తండ్రి సూరపరాజు. హరిశ్చంద్రనలోపాఖ్యానమున” శ్రీకరమహాప్రబంధాంక 
తిమ్మరాయ ప్రియతనూజ ధీర సూరపాత్మజుండ రామనృపభూషణాఖ్యసుకవి” ననియు, నరస 
భూపాలీయమున “ప్రబంధాంక సింగరాజసుత తిమ్మరాజపుత్ర ప్రసిద్ధ నరసవేంకట 
రాయభూషణ సుపుత్రుిననియు నుండుటచే సూరపరాజపుత్రుందైన భట్టుమూర్తియు, 
మూర్తికవియు భిన్నులను నొకవాదము బయలుదేటినది. కొందటిరువురు మూర్తులొకరేయని 
తెల్పుచు నాతండ్రులిరువురిలో నొకరు కన్న తండ్రియనియు మటొకరు పెంచుకొన్న 
తందడ్రియనియు సమర్థింపంజూచిరి. మథతికొందజు భట్టుమూర్తికి రామరాజభూషణుందను 
బిరుదమున్నట్లే యతనితండ్రియైన సూరపరాజునకు వేంకటరాయభూషణుండను బిరుదముండి 
యుండుననియు, నందుచే సూరపరాజును వేంకటరాయభూషణుండును అభిన్నులనియు, 
నట్లే తత్పుత్రులైన మూర్తినామధేయులును అభిన్నులనియు నిర్ణయము కావించిరి. ఈ నిర్ణయము 
పలువురు విమర్శకుల అంగీకారమును బొందినది. అచ్యుతరాయల కుమారుండైన యీ 
వేంకటరాయలు విద్వన్నిధి యని శాసనములలోం బ్రశంసింపంబడియున్నాండు. 


భట్టుమూర్తి నివాస మేదియను విషయమునంగూడ భిన్నాభిప్రాయములున్నవి. అతడు 
బట్టుపల్లె నివాసియనియు, శ్రీకృష్ణ దేవరాయలవారాగ్రామమును ప్రబంధాంకమువారికి 
దానముచేసి యుండిరనియు కొందణి యభిప్రాయము. ఈ గ్రామము బళ్ళారి జిల్లాలోని 
పాలమండలము సమీపమున నున్నదని కొందజును, కడప మండలములోని పులింవెదల 
చెంతంగలదని కొందబును, జటప్రోలు దగ్గజ నున్నదని కొందబును అభిప్రాయపడుచున్నారు. 
అతని నివాసము కృష్ణాజిల్లాయందలి మోదుకూరని కొందజు తలంచుచున్నారు. శ్రీ పుట్టపర్తి 
నారాయణాచార్యులవారు భట్టుమూర్తి పులివెందల తాలూకాలోని కసుమూరు గ్రామమున 
వీధిబడి చెప్పుకొనుచు రేనాటిరెడ సాయమున రాయల సర్వసేనానియైన పెమ్మసానిరామలింగ 
నాయని యనుగ్రహమును సంపాదించి తద్ద్వారా రాయలయాస్థానమునం జేరియుండెనని 
వ్రాసి యున్నారు. 

శ్రీ కృష్ణదేవరాయల భువనవిజయసభ నలంకరించిన అష్టదిగ్గజ మహాకవులలో 
రామరాజభూషణుడు కూడ నుండెనని ప్రతీతి. కాని యతడు రాయలకాలమున 
వయసునచిన్నవాండై విద్యాభ్యాసము కావించుచుండెననియు నష్టదిగ్గజముల పాండితీకవితా 
ప్రదర్శనములనాతండు చూచియుండినను వారిలో నొక్కండై విరాజిల్లుటకుం దగిన యవకాశము 
లేదనియు పలువురు విమర్శకుల యభిప్రాయము. రాయల మరణానంతరమాతండు 
విద్యాభ్యాసము పూర్తిచేసి రామరాయల మేనల్లుడైన తొజిగంటినరసరాజు నాశ్రయించి 


కజ్యలజలీ 167 


యాతనికంకితముగా కావ్యాలంకారసం[గ్రహమను నామాంతరముగల నరసభూపాలీయమును 
రచించెను. తరువాత పేరునకు సదాశివరాయలను విజయనగరసింహాసనమున చక్రవర్తిగా 
ప్రతిష్టించి నిగహానుగ్రహసమర్శుండును శత్రుభయంకరుండునై సామ్రాజ్యమును 
పరిపాలించుచుండిన రామరాయల యండంజేరి యాతని యనుగహము సంపాదించెను. 
అప్పుడే అతండు రామరాజభూషణుండయ్యెను. బహుశ: ఆ సమయముననే అతండు వసుచరిత్ర 
మహాకావ్యరచనకు శ్రీకారము చుట్టియుండును. దానినతండు సర్వాంగ సుందరముగా 
తీర్చిదిద్దుటకు చాలాకాలము పట్టియుండును. అది ముగియకపూర్వమే తళ్ళికోట యద్ధమున 
(రాక్షస తంగడి) రామరాయలు మరణించుటచే భట్టుమూర్తి యాతని తమ్ముండైన తిరుమల 
రాయల నాశ్రయించెను. వసుచరిత్ర పీఠికలో నతండు రామరాయలకును శ్రీరామునికిని 
అభేదాధ్యవసాయము కల్పించి పద్యములు వ్రాసెను. శౌరి రవికులము నలరించుటకై 
శ్రీరాముడుగా నుదయించినట్లు చంద్రవంశమును పవిత్రీకరించుటకై రామరాయలై జనించెనని 
యతని భావము (1-42). గంథములోంగూడ నతందభఖీరామరామాది శబ్దములచే 
రామరాయలను బెక్కుచోట్ల సూచించెనని శ్రీమాన్‌ నారాయణాచార్యులవారు వివరించి 
యున్నారు. (వసుచరిత్ర సాహితీసారభము పుట 83 మొదలు) అతండు వసుచరిత్రమును 
తొలుత రామరాయలకే యంకితము చేయవలెనని సంకల్పించి యుండును. కాని విధివిధానము 
వేజినది. అందుచే నతండు దానిని తిరుమలరాయలకంకితము చేయవలసివచ్చెను. 
వసుచరిత్రయందలి యవతారిక గంధరచనానంతరము వ్రాయంబడినట్టిదే. అందు భట్టుమూర్తి 
తిరుమలరాయలు పెనుగొండను రాజధానిగాంజేసి సామ్రాజ్యమును బాలించుటయు, నతని 
కుమారుల పరాక్రమమును, శ్రీరంగరాయలు యౌవరాజ్య పట్టాభిషిక్తుడైన వృత్తాంతమును 
(1572) మూండవకుమారుండు వేంకటపతిరాజు చంద్రగిరి రాజధానిగాం జేసికొన్న 
విషయమును సూచించియున్నాండు. ఈ రాజకీయాంశములనుబట్టి వసుచరిత్ర కృతిప్రదానము 
1572-75 సంవత్సరముల నడుమ జరిగెనని భావింపవచ్చును. తరువాత భట్టుమూర్తి 
హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచించెను. దానిని 1580వ సంవత్సరమునాంటికి పూర్తి 
చేసియుండును. పై విషయముల నాధారముగాం జేసికొని భట్టుమూర్తి క్రీ.శ. సుమారు 
1510 నుండి 1585 వణకు జీవించెనని చెప్పవచ్చును. 


భట్టుమూర్తిరచించిన గ్రంథములు మూండిప్పుడు లభ్యము లగుచున్నవి. అవి 
నరసభూపాలీయము, వసుచరిత్రము, హరిశ్చంద్రనలోపాఖ్యానము అనునవి. నరసభూపా 
లీయము విద్యానాథుని ప్రతాపరుద్రీయము ననుసరించి వ్రాయంబడిన లక్షణ గ్రంథము. 
వసుచరిత్రము శ్లేషధ్వని వైభవోపేతమైన శృంగార ప్రబంధము. హరిశ్చంద్రనలోపాఖ్యానము 
హరిశ్చంద్రనలమహారాజుల చరిత్రములను రెండింటిని శ్లేషగావర్ణించు ద్వ్యర్థికావ్యము. 
ఈమూండు గ్రంథములను మూండు ఖిన్న మార్గములకుంజెంది భట్టు మూర్తి (ప్రతిభా 


168 


పాండిత్యములను జక్కగా వ్యక్తము చేయుచున్నవి. “శ్రీరామ క్షితిపున్‌ మదగ్రజు జయశ్రీలోలు 
నానాకళాపారీణున్‌ బహుసంస్కృతాంధ్రకృతులన్‌ బల్మాబుమెప్పించి” (1-17) అని 
తిరుమలరాయలు చెప్పుటనుబట్టి భట్టుమూర్తి పైగ్రంథములనేకాక బహుసంస్కృతాంధ్ర 
[గ్రంథములను కూడ రచించినట్లు తెలియుచున్నది. కాని యవి యేవియు నిప్పుడు లభ్యములు 
కాకుండుట మనదురదృష్టము. 

భట్టుమూర్తి అల్లసాని పెద్దనార్యునకు శిష్యుండై యుండెనని చెప్పుదురు. మండ 
లక్ష్మీనరసింహాచార్యులు తన యాంధ్రకౌముదియందు “ముప్రత్యయాభావస్య అల్లసాని పెద్దనార్య 
శిష్యేణ భట్టుమూర్తి మహాకవినా విరచితే వసుచరిత్రే” యని తెల్పి “రాజహంసలుగాని 
రాజహంసలుగా” రను సీసపద్య పాదమునుదాహరించి యున్నాండు. ఇదెంతవజకు సత్యమో 
తెలియదు. కాని కాలమును బట్టిచూచిన నందసంభావ్య మేమియులేదు. పెద్దనార్యునికంటె 
రాయలవారును, రాయలవారికంటె భట్టుమూర్తియు వయస్సునం జిన్నవారై యుందురు. 
భట్టుమూర్తి పాండితీవైభవ మసాధారణ మైనట్టిది. అతండు వ్యాకరణాలంకార శాస్తములందేకాక 
సంగీత జ్యోతిరాది శాస్త్రములందును అప్రతిమానమైన పాండిత్యము సంపాదించెను. అతనికనేక 
నిఘంటువులు కంఠస్థములై యుండెనని చెప్పుదురు. అతని శ్లేషకవితా ప్రీతికిదియే కారణమై 
యుండును. “అతండు వీధిలోం బోవుచుండంగా వేదపండితులుగూడం దమతమ యధ్యాపనము 
లాపుచుండిరట! ఈ కథ యాతని పాండిత్య ప్రకర్షకు ద్యోతకముగా నల్లంబడియుండును.” 

నరసభూపాలీయరచనము వబకును భట్టుమూర్తి యంత సంపన్నుడు కాకపోయినను 
తరువాత నైశ్వర్యముతోం దులతూంగుచు నైశ్వర్యమునకుం దగిన యౌదార్యముకూడ ప్రదర్శించి 
యుండెనని తెలియుచున్నది. హరిశ్చంద్ర నలోపాఖ్యానములో నతండు “వసుచరిత్రాది కావ్యప్రీత 
బహునృప్రాపితానేక రత్నప్లవుండ, శాశ్వత శ్రీవేంకటేశ్వరానుగ్రహ నిరుపాధికైశ్వర్య నిత్యయశుం 
డి (1-53) నని వ్రాసికొని యున్నాండు. అతండొక గ్రామమును (బ్రాహ్మణుల 
కగ్రహారముగానొసంగి దానికి రామచంద్రపురమను పేరుపెట్టెననియు, దేవాలయముకట్టించి 
యందు శ్రీరాముని ప్రతిష్టించెననియు రామసరస్సనుపేర నొకతటాకము నిర్మించెననియు 
ఆ గ్రంథము నందలి యవతారికనుబట్టి తెలియుచున్నది (1-14) నరసభూపాలీయ గద్యమున 
నతండు శ్రీహనుమ[త్రసాదలబ్ధ సారసారస్వతాలంకారుండనని వ్రాసికొని యున్నాండు. 
తరువాత నాహనుమంతునికే యుపాస్యుండైన శ్రీరామచంద్రునికూడ నాశ్రయించినాండు. 
వసుచరిత్రమున “నను శ్రీరామపదారవింద భజనానందున్‌” అని చెప్పుకొని సంతృప్తి 
(ప్రకటించినాండు. వారిశ్చంద్రనలోపాఖ్యానమును శ్రీరామునికేయంకి తముచేని 
యందారంభమున నితరదేవతాస్తవము నాచరింపక శ్రీరామపంచాయతనమును మాత్రమే 
స్తుతించినాండు. వసుచరిత్రారంభము నందలి యాశీర్మంగళాశాసనము సీత్రారామపరముగనే 
యున్నది. 


169 


తిరుమలరాయలు సప్త సంతానములలో కృతియే[శ్రేష్టమని ప్రశంసించి, 


కేవలకల్పనాకథలు కృత్రిమరత్నములాద్యసత్మథల్‌ 

వావిరిపుట్టురత్నములవారిత సత్మవికల్పనావిభూ 

షావహపూర్వవృత్తములు సానలందీరిన జాతిరత్నముల్‌ 

కావుననిట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పు పెంపునన్‌ 1-19 


అనికోరి భట్టుమూర్తిని తాంబూలజాంబునాదంబరాగ్రహారాదులతో సత్మరించెను. దీనిని 
బట్టి భట్టుమూర్తికి కావ్యవస్తువుల యెడంగల యభిప్రాయము తేటతెల్లమగుచున్నది. 
కేవలకల్పనాకథలు కృత్రిమరత్నములనియు, పురాణకథల పరిషృతములైన పుట్టురత్నము 
లనియు, కల్పనామిళితములైన పూర్వకథలు సానపెట్టిన జాతి రత్నములనియు నతని 
యభిప్రాయము. ఇందలి మొదటి వాక్యముచే నతండుత్సాద్యవస్తుసమలంకృత మైన 
పింగళసూరన కళాపూర్ణోదయమును కృత్రిమ రత్నముగా నిరసించెనని చెప్పుదురు. 
అందుచేతనే యతండు భారతాదిపర్వమునం దత్యల్పముగా నున్న వసువృత్తాంతమును గ్రహించి 
దానికి నిజప్రతిభా సముత్సాదితములైన కల్పనలు జతచేసి వసుచరిత్రమును జాతిరత్నముగా 
రూపొందించెను. 


వసుచరిత్రయందలి కథాశరీరము మిక్కిలి పరిమితమైనది. నైమిశారణ్యమున 
శుకశౌనకాది మహర్షులు సౌతిని దివ్యచిహ్నధరుండై మహీమండలమేలిన రాజేంద్రుని కథ 
తెల్చుమనియడుగ నతండు వానికి వసుచరిత్రమును దెల్పెను. అధిష్టానపురమును 
వసువనుపేరుగల మహారాజేలుచుండెను. అతండొకనాండు హిమవత్స్పుత్రుండైన కోలాహల 
నగాధీశుండు శుక్తిమతి నదిలో వ్రాలి దాని ప్రవాహమును నిరోధింపంగా దానిని కాలిబొటన 
వ్రేలితో గవ్వనువలె నెగమీటి దీనమైపడియున్న యా కొండను దనకేళిశైలముగ స్వీకరించెను. 
పర్వతమును శాసించిన యాతని పరాక్రమమునుమెచ్చి యింద్రుండాతనితో చెలిమి వాటించెను. 
ఆతండిట్లు సుభిక్షముగా రాజ్యము నేలుచుండ వసంతర్తువు వచ్చెను. అప్పుడుద్యానపాలు 
రాతనిదర్శించి, వసంతారామవైభవము వర్ణించి, తద్దర్శనమునకై రమ్మనివేడుకొనిరి. రాజును 
దద్దర్శనోత్సుకుండై రథమునెక్కి యుద్యానవనమునంజేరి యందలి విశేషముల నానందమున 
నీక్షించెను. అప్పుడొక నగాగ్రముననుండిన కిన్నరద్వయ మాతనికొక శుభమాసన్నమై 
యున్నదనిపల్మ కోలాహలపర్వతాగ్రమున కరిగెను. తదావలోకనప్రీతివలన రాజునకు కోలాహల 
పర్వతమున లీలావిహారము కావింపవలెనను నుత్సాహముదయించెను. 


అప్పుడు నర్మసచివు(డు రాజున కాకసమునందలి నల్లమబ్బుల్లోంగనిపించు వృక్షములు 
చూపి యవి నాకభూజములని పల్కెను. రాజది తమకేలీపర్వతమనియు నాచెట్లందలి 
వృక్షములనియుం దెల్పి, తదద్రిసంపద తిలకించుటకై యా నర్శసచివునితోనరిగెను. నర్మసఖుం 


170 


డాపర్వతమందలి విశేషములన్నియు రాజునకు వర్ణించి తెల్పెను. రాజాపర్వతమునెక్కి 
యందున్న యొక చంద్రకాంతమణి వేదికపై విశ్రమించిన సమయమున మాధురీధుర్యమైన 
కలనాదమొకటి వినవచ్చెను. రాజానాదమేమై యుండునని యచ్చెరువొందుచుండ నర్మసచివుడది 
విని యెవ్వరో వీణపై బాడుచున్నారని తెల్పెను. ఆ సంగీతధ్వని తన మనమునకు బ్రీతినొసంగ 
రాజు వారెవ్వరో, యచ్చట పాడుచుండుటకుం గారణమేమో తెలిసికొని రమ్మని నర్మసఖునిం 
బంపెను. అతండా పర్వతమునందలి ప్రదేశములన్నియుదిరిగి యొక్కచో కిన్నరీ నినాదానుకారి 
శారీశుకాదిఘఫోషఘుమఘుమితమైన యొక కోనంగాంచెను. అచ్చట నిరుపమానమైన 
దివ్యమందిర మొకటుండెను. అందొక తన్వి చంద్రశాలాతలమునందలి నీలమణివేదిపై 
వీణావాదన ప్రాఢిచేం జెలులను రంజింపం జేయుచుండెను. నర్శ్మసచివుం డామెను గాంచి, 
యామె కాంతిగుణకళాభిరూప్యము లెటింగించి రాజు నచ్చటికిందెచ్చునుద్దేశముతో నతనిజేరి, 
యా యలివేణి సర్వాంగ సౌందర్యమును వర్ణించి, యామె వాయించు వీణ కలనాదమే 
తమకు వినిపించెనని తెల్బెను. మున్ను కిన్నర విహంగయుగము పల్మిన పల్కు మదిందాంక 
రాజు నర్మసచివుండు త్రోవచూప నచ్చటి కరిగెను. అతండచ్చటి తీంగలచాటుననిల్చి యా 
కాంతను బరికించి తదపూర్వ సౌందర్య శోభకలరి పరవశుండయ్యెను. నర్మసచివుండాతనిం 
జేరి “నేను యతివేషమున నరిగి యామె వృత్తాంతమంతయు నెటింగి వచ్చెదను పంపు”మని 
పలికెను. రాజంగీకరించెను. నర్మసచివుడచ్చటి కల్పవృక్షముల శాఖాపల్లవ వల్మలాదులచే 
దండశాటీయోగపట్టాదులు సంతరించుకొని జడధారియై యక్షసరముం ద్రిప్పుచు నామందిరము 
చేరనరిగెను. అప్పుడు “గంధగజయాన గీతప్రబంధకలన నలయతి లియ్యమై వచ్చునరిది 
మగువలార కనుంగొంటిరే” యను చెలి వాక్యమొకటి వినరాంగా నదేసమయమని నర్మసఖుం 
డు చాటుననుండి “లతాంగీ! నీ పలుకు మెచ్చితిని. యతి వచ్చుజాడ నేరీతి నెబుంగం 
జాలితివి? మీచెలి విపంచీరవామృతము చిత్తముసోంకినవారెవ్వరైన నీమెనుజూచి దీవన 
లొసంగకపోవరు సుమా” యని పలికెను. అచ్చటి ప్రీలాపలుకులువిని “ఎచ్చటనుండియో 
యొక యతీంద్రుండు వచ్చె” నని యాశ్చర్య సంభ్రమములొందుచు గద్దెదిగిరి. అంతలో నా 
తపోధనుండును అచ్చటికి వచ్చెను. వారాతనికి నమస్కరించిరి. మాయాయతి యాశీర్వదించి 
వారు చూపిన పసిండి గద్దె నధివసించెను. వారును నుచితాసనములం గూర్చిండిరి. అంత 
వారిలో సమంజస వచనచాతురీధురీణయగు మంజువాణి దోసిలియొగ్గి “యతివరా! 
తామెచ్చటనుండి యెచ్చటకేగుచు నిచ్చటి కరుదెంచినారు? మీ శుభ నామధేయమేమి? తెల్పి 
మమ్మానందింపంజేయురొడని యడిగెను. నా పేరు గౌతముండు. వసునాధుని (సూర్యుని) 
సేవించి తన్మంత్ర శక్తిచే నీ యనాదిమునిభావము గడించినాందను. చిన్నతనము నుండియు 
నా మహనీయుని యంఘిసేవ చేయుచుండుటచే నతండు ప్రసన్నుండై తన్ననుసరించి 
తిరుగుశక్తినొసంగెను. వనవిహారతత్సరుడైన మాస్వామితో బయలుదేతి, మేరుకైలాసములను, 
మానససరోవరమును, రంభాదుల నృత్యములను, చంపకారణ్యసేతు కేదారాది క్షేత్రములను 


కాహ్టాలజలీ 171 


దర్శించి యాతండీపర్వతము పజ్జనిలువ నతనికుపాయనముగా పద్మినీసముదయమును 
సమకూర్చుటకై యిటకరుదెంచితిని. ఈ మీ చెలిని జూడంగనే నాకు వాత్సల్యమును 
ననుకంపయుం గలుగుచున్నవని పలికి యామె కులగోత్రాదుల నెరింగింపుమని యడిగెను. 
అప్పుడు మంజువాణి “యతివర్యా! సమస్త లోకపూజ్యుండగు నా మహనీయునిం గొల్పు 
మీకు సర్వ ప్రపంచకథలును కరతలామలకములై యుండును. అయినను మీ దయ వలన 
నీలతాంగి జననక్రమ మెటింగించెదను. వినుండొని పల్కి గిరికాజననాది వృత్తాంతమునిట్లు 
వివరించెను. “వసువను మహారాజొకండు గలడు. అతని కధిష్టానపురము రాజధాని. దానిచెంత 
శుక్తిమతియను నది ప్రవహించుచున్నది. ఆ నది నదులన్నియుం దన్ను (గొల్వ ప్రతిదినమును 
నలువ కొలువునకేగుచుండును. ఆమె యొకనాండు బ్రహ్మ కొలువునకేగి తిరిగివచ్చుచుండగా 
బ్రహ్మ సభాభవనమున కరుగు కోలాహలుండనునొక ధరాధీశుండామె కెదురయ్యెను. అతనిని 
జూచి శుక్తిమతి ప్రక్కంగాం దొలంగెను. ఆమెసౌందర్యమును జూచి యాతండు మోహితుండై 
యానాంటికెట్లో యింటికరిగెను. తరువాత అతండు మదనవేదన భరింపంజాలక యామె 
నెట్టైెనం గవయ నిశ్చయించి వివిధభూషణాలంకృతుడై యొకనాండు శుక్తిమతిని సమీపించెను. 
ఆమెయు నతని కెదురేగి యుచిత పూజలొనరించి మీ రిచ్చటి కరుదెంచుట నామీంది 
యభినవానురాగ సంపద చేతనేకదా” యని పలికెను. అతండు మందహాసమొనరించి “నీవు 
సకలనదులతోం గూడి (బ్రహ్మనుగొల్చి యేగు సమయమున నీ సరసతాగాంభీర్యముం నారసి 
నిన్నే యెప్పుడును మానసమున భావించుచుందును. నీ పొందుగోరి దవ్వనక వచ్చితిని. నా 
కోరిక దీర్చి నన్ను ధన్యునొనరింపు”మని పలికెను. శుక్తిమతి తన యల్పతయు నాతని 
ఘనతయు నెతింగించి యందుకియ్యకొనదయ్యెను. అతండు వలపు నిలుపలేక యామెను 
బట్టుకొనెను. ఆమె సంభ్రమించి మోము త్రిప్పుకొనెను. అతండు మొగము జేవురింప పట్టరాని 
తమకమున నామెను నిరోధించెను. అంతనానది “ఓ వసుమహారాజా! నన్ను రక్షింపు”మని 
మొఅపెట్టెను. జలపక్షులు కలంతనొంది రొదచేసెను. నదీసలిలోపఫ్సతులైన భూజనులు 
నివాసశూన్యులై ఘోషించిరి. ఈ కోలాహల విజృంభణమునకు కారణమేమి యని తలంచుచు 
వసురాజు లోకరక్షణోత్సాహియె యుండ నానాగ్రామ పట్టణములనుండి యరుదెంచిన జనులు 
కలిగిన యుపద్రవ మాతనికిం దెల్పి రక్షింప వేడుకొనిరి. వసురాజు కోపారుణలోచనుండై 
యా పర్వతమును శిక్షింప బయలుదేజిను. ఆతనివెంట చతురంగ సైన్యము నడచెను. వసురాజు 
నదీజలమును నిరోధించిన కోలాహలపర్వతమును గాలిగోటితో నాకసమున కెగమీటెను. 
సురలును ప్రజలును సంతోషించిరి. శుక్తిమతీనది ప్రవాహము తక్షణమే తీసిపోయెను. 
కోలాహలము నేలవ్రాలియు నయ్యేటికే గ్రుక్కిక్ళు (మింగుచుండెను. ఆకాశమున 
రంభాద్యప్పరసల మృదంగధ్వను లెసంగెను. ఇంద్రుడు వసురాజును మెచ్చి దిక్సాలురుగొల్వ 
నతనికుచిత మగుపారితోషికమీయ నరుదెంచెను. అతండు తనకుమొక్క్మిన వసురాజును 
లాలించి, యతనికి మణిప్రభాసమానమగు నొక విమానము జూపి తద్దుణమహిమాదు 
172 ఆజ్యలజలీ 


లెటింగించి “రాజా! ఈ విమానము నెక్కి మావీటికి రాకపోకలు కావింపుచుండ”మని పల్కి 
యొసంగెను. వసురాజు దాని నానందమున గ్రహించెను. ఇంద్రుండు తనలోకమున కరిగెను. 
అచటి మునులు వసురాజున కుపరిచరనామంబొసంగిరి. అతండు పురమునకు మరలివచ్చి 
విమానమునెక్కి నానాలోక వనానీకములు చూచుచు నిష్టాపూర్తములు నిర్వర్తించుచు 
శుక్తిమతీనది విహార-దీర్దికయు, కోలాహలము లీలాచలమునుగా జనరంజకముగా రాజ్యము 
పాలించుచుందెను. వసురాజు రాకచే నలజడి యుడుగ ప్రసన్నభైన యేటికి గర్భము 
తేటపడెను. ఆమె తరువాత నొకపుణ్యలగ్నమున నొక కుమారుని, కుమారికను ప్రసవించెను. 
వసుపాదము శైలావరోధము వారించి తన్ను రక్షించెనని తలంచి శుక్తిమతి కుమారునకు 
వసుపదుండని పేరుపెట్టెను. అచ్చటిమౌను లాకుమారికకు గిరిక యను నామధేయమొసంగిరి. 
గిరిక పెరిగి పెద్దయె విద్యాబుద్దులు నేర్చి వీణ పలికించుటయు గీతములు పాడుటయు 
నభ్యసించి గేయవిశారద యయ్యెను. కోలాహలపర్వతము కూంతునకు మాణిక్యమందిరము 
కట్టించెను. ఆ గిరిక యీమెయే. ఈ పర్వతము పైంగల మణిగృ్భృహములు, సరస్సులు, 
నికుంజములు ఈమెకు విహార రంగములు. 


మంజువాణి చెప్పిన గిరికావృత్తాంతమును విని మాయాయతి సంతసించెను. 
లతలచాటుననుండి యీ మాటలన్నియు వినుచున్న వసురాజు హితుని నేర్పును, బోటి 
వచనప్రాగల్బ్యమును, కన్య యున్నతగోత్రోద్భవమును తలంచి యామె నాత్మవిత్తముగా 
భావించెను. మాయాముని కొంతసేపు ధ్యానమగ్నుడై యున్నట్లు నటించి మంజువాణిని 
జూచి “నేనంతరదృష్టితోం జూచితిని. వసుమహారాజు మీ చెలిని బెండ్లి యాడును. 
వారిరువురును బూవునుదావియువలె నేకమై వెలయంగా గన్నులారంగాంచు వేడుక మీకు 
వేగమే కలుగునని పలికెను. మంజువాణి “ఆ రాజీ గాధీశుంజూచుటకై యెప్పుడు వచ్చును? 
వచ్చి మా చెలినెప్పుడు కాంచును? కాంచి యామెనెప్పుడు గౌరవించును? మా కోరిక 
లెప్పటికీడేరు”నని యడిగెను. యతి “లలనా! మీచెలిని వసురాజుతప్పక పెండ్లాడును. ఇది 
నీవు నమ్మనిచో నిప్పుడా మహారాజును మంత్రప్రొఢిచే రప్పింతు”నని తెల్పి మాయా జపము 
కావించినట్లు నటించి, దెసలాకర్ణించి “మజ్‌రూ” యనెను. ఇదంతయు లతలచాటునుండి 
వినుచున్న వసురాజిదే సంధింపంగ వేళ యని తలంచి లతలచాటునుండి బయటి కరుదెంచి 
వారియెదుట నిల్చెను. అతనిని జూచి లతాంగులెల్లరును నిలబడిరి. రాజు యతి యిచ్చు 
దీవనలుగైకొని, చెలులుచూపిన బంగారుపీఠముపై గూర్చుండెను. గిరికావసురాజు 
లొండొరులపై ననురాగ దృష్టులడరించిరి. అంత మంజువాణి రాజురాకను బ్రశంసించి 
గిరికావృత్తాంతమాతని కెటింగించెను. యతి యా రాజునకును ఆ కన్యకకును అమూల్య 
కల్యాణ సమృద్ధి కావలయునని దీవించి, బయటికేగి యతి వేషము విడిచి యథాపూర్వవేషముతో 
రాజునన్వేషించు క్రమమున క్రమ్మజ నేతెంచి, రాజు సమీపమున నిలబడెను. అచ్చటి 
ఆహ్యాలటలి 173 


కన్యలాతని పలుకుబడియు, మోము చాయయుంగాంచి తొంటి యతియేనని గుర్తించి రాజే 
యాతని నచ్చటికిం బంపియుండునని తలంచిరి. తరువాత చెలికత్తెల మేలపుమాటలకు 
గిరిక తెరవెనుక కరిగెను. ఇంతలో కలహంసియను శుక్తిమతివయస్య వచ్చి తల్లి గిరికను 
బిలువం బనిచెనను వార్త తెలిపెను. చెలికత్తెలు రాజుకడ సెలవు గైకొని యామెను 
దోడ్కొనిపోవుచుండ నతండామెవంక సానురాగద్భక్కులు ప్రసరింపంజేసెను. గిరికయు వెనుకకుం 
దిరిగి యాతనిం జూచుచు నరిగెను. తరువాత రాజామె యేగిన జాడనే యేగుచు నా 
యాప్రదేశములు కాంచుచు మదనవేదనకు గుటియై పొగులుచుండ నర్మసచివుండతని నోదార్చి 
యింటికిం గొనిపోయెను. అక్కడ నాతండు నిరంతరము గిరికనే తలంచుచు 
నాహారవిహారములుమాని వియోగవేదన ననుభవించుచు6 గాలము పుచ్చుచుండెను. 


అట గిరికయు వియోగబాధ భరింపజాలక తన యుద్యానవనమున కరిగి యచ్చట 
వేదన మటింత యధికము కాంగా సహకారకోరక మూరుకొని మరణింప నిశ్చయించెను. 
చెలులామెనింటంగానక యుద్యానవనమునకేగి యామెనొంటరిగా నిటకేల వచ్చితివని 
మందలించిరి. మంజువాణి యామెనోదార్చి మన్మథపూజ చేయుటకై తీసికొనిపోయెను. 
చెలులుబుసుపోవుటకై యామె కుపవనమునందలి నానాసూనసంపదలు వర్ణించితెల్పిరి. 
తరువాత వారు కొంతసేపు పుష్పాపచయ మొనరించిరి. పిమ్మట జలక్రీడ కావించిరి. 
అనంతరమలంకృతాంగులై వారొక పుప్పొడి తిన్నెమీంద పూసెజ్జ ఘటించి యందు పద్మకర్ణికపై 
కస్తూరితో మన్మథుని భావమువ్రాసి యతని వామాంకమున రతిని, మైల చంద్రవసంతులను, 
ప్రక్కల పవనమరాళ కోకిలాదులను లిఖించి షోదశోపచారములతో మన్మథపూజ కావించిరి. 
అప్పుడు మన్మథుండెదురనిల్చినట్లు తోపంగా గిరిక మైమజచి మూర్చిల్లెను. చెలులామెకు 
శీతలోపచారములు గావించి మన్మథుని మరలం ట్రార్థించి యామె మూర్భతేజినపిమ్మట 
నోదార్చుచు విహారభవనమునకుం గొనివచ్చిరి. 


సూర్యాస్తమయమయ్యెను. సంధ్యాగమనానంతరము చీకటులు వ్యాపించెను. 
నక్షత్రములుతోంచెను. చంద్రుండుదయించెను. వెన్నెల నల్దెసల ప్రసరించెను. చంద్ర మన్మథ 
మలయమారుత విజృంభణము గిరిక యోర్వంజాలదని చెలులు భయపడుచుండ మంజువాణి 
“నేను వసురాజుకడకేగి గిరిక యుత్తలము తెల్పి యాతని చిత్తమరసి వత్తూనని పల్కి 
గిరికహారము గ్రహించి యేగెను. గిరిక చంద్రుని మలయపవనుని నుపాలంభఖించి వెన్నెలవెల్లి 
డాయలేక యెల్లెత్తి యేడ్బెను. చెలులు వసురాజు తప్పక నిన్ను గారవింప నొప్పులకుప్పవై 
యలరారెదవని యోదార్చి వసురాజుకడకరిగిన మంజువాణి యేల యాలస్యమొనరించు 
చున్నదని చింతించుచుండ మంజువాణి యరుదెంచి వసురాజిచ్చిన యుంగరము గిరిక 
యెదుటంబెట్టి తన వృత్తాంతమిట్లుచెప్పెను. 


174 


“వసురాజు చిత్తమరసి రమ్మని మీరు పంపంగానే నాకాశ యానమున నధిష్టాన 
పురమునకరిగి, యా మహారాజు భవనమునారసి, మాయాబల తిరోహితాంగినై చనుచు, 
హేమలతా మాధవులను నిరువురుకాంతలు 'రాజారామమున కేగినప్పటినుండియు నిద్రా 
సౌఖ్యములు మానినాండేమి” యని మాటలాడు కొనుచుండంగావింటిని. తరువాత భవనా 
భ్యంతరముచొచ్చి యొకమంచముపైం బరుండి చిత్రఫలకమును జూచు నారాజును గాంచితిని. 
ఆ చిత్రము నందలి కాంత మనచెలియా లేక యన్యయా యెటుంగు నుద్దేశముతో నేనచ్చటి 
గంధతైల భాజనములైన దీపికలచాటునంబొంచి యుంటిని. రాజంత మదనవేదనా దూయమాన 
మానుసుడై చిత్రగతయైన కాంతనుగూర్చి పల్ముమాటలాలించి యామె మనచెలియేయని 
గ్రహించి పరమానందము నందితిని. తరువాత నాతని బల్మరించి వనితామణి యున్న్మి 
తెల్పుదమనియెంచి నృపమంచ సమంచితయంత్ర పుత్రికామండలిలో నొకమణి పుత్రికనై 
నవ్వుచు “రాజా! బాలిక నేలదూటిదవు. ఇంతులు పరతంత్రలుకదా! కాంతలెచ్చటనైనం 
దమంతందాము వరింతురా? ఆమెను మదనుబారికగ్గము చేసి కనికరింపని నేరము నీదేకదా!” 
యని పల్మితిని ఆ మాటలువిని అతండు తనమూలమున చెలిడయ్యుట యొటింగి చింతచే 
తల్పమున నాజగెను. నేనంత నాచేతనున్న హారము నాతనికంఠమున నుంచితిని. అతండు 
కన్నులు తెజచి యా హారమచ్చటికి వచ్చుటకచ్చెరువంది, యది గిరిక హారమేయని గుర్తించి, 
చెలి క్షేమవృత్తాంతము తెల్పుమని దానినడిగెను. పిమ్మట నాతండు రత్నపుత్రికనైన నన్ను 
పల్ముమని కోర నేనునిజరూపముదాల్సి, నా నామముతెల్సి, గిరికపడుచున్న వేదన 
నెటింగించితిని. ఆతండు మీచెలి యభిప్రాయమెట్లున్నదో తెలియక సందేహమున నిన్నినాళ్ళూ 
రకుంటిని. నేంటి సంధ్యాకాలమున నింద్రుని పరిచారికవచ్చి “ఇంద్రుడు నాభావమెథింగి 
వివాహము సంఘటించుటకై పర్వతరాజును కన్యను వేడుటకై వెళ్ళు”నని యెజింగించినది. 
ఆ తియ్యని మాటవిని యూజటచెంది ప్రాణములు నిల్చుకొని యున్నవాండను. నీవేగి మీచెలి 
నూజడింపు”మని పల్కి యీ ఉంగరము నొసంగెను. నేను వెంటనే బయలుదేతి వచ్చితిని” 
అని పల్కి మంజువాణి యాఉంగరమును గిరిక కొసంగెను. చెలులీ విషయమునంతను 
శుక్తిమతీ కోలాహలుల కెతింగించిరి. ఇంతలో వేగుంజుక్క పొడిచెను. చంద్రుండస్తమించెను. 
సూర్యుండుదయించెను. గిరిక కాలకృత్యము లొనరించి, గురుని భజించి ప్రీతితోనుండెను. 


తరువాత కోలాహలపర్వతరాజాత్మకన్యోపలాలనాయత్త హృదయుందడై యుండ నింద్రుడు 
దిక్సాలురతోడను గంగాదేవితోడను గూడి యాతనికడ కరుదెంచెను. అతండెదురేగి యథోచిత 
పూజలొనరించి గిరికచే వారికి మొక్కించెను. గంగ గిరికను గౌంగిలించి దీవించెను. కోలాహల 
పర్వతము పలికిన యుపచారవాక్యము లాలించి యింద్రుండు గిరికను తనమిత్రుందైన 
వసురాజున కిమ్మని యర్ధించెను. కోలాహల మానందమున నంగీకరించెను. అంత నదీకాంతలు 
గొల్వ శుక్తిమతి యింద్రుని గొల్వ నచ్చటి కరుదెంచెను. నదులు, పర్వతములు 


175 


వివాహమహోత్సవము నారయుటకై యరుదెంచెను. మేనకాహిమవంతులును పార్వతియు 
వచ్చిరి. వచ్చిన వారినందటిని గౌరవించి యింద్రుండు కోలాహల పర్వతమున కాస్పదముగా 
నచ్చటనొక నూతన మహానగరము నాత్మందలంచెను. వెంటనే వనమంతయు సుందరనగర 
మయ్యెను. బృహస్పతి యింద్రుని కోరికపై నారాత్రి యొక శుభముహూర్తము నిర్ణయించెను. 
ఆ విషయ మింద్రుండు కోలాహలమున కెటింగించి వసురాజునకుం దెల్పుటకై యధిష్టాన 
పురమునకు వచ్చెను. వసురాజాతని నెదుర్శొని పాదాభివందన మొనరించెను. ఇంద్రుండాతని 
పెండ్లికొడుకవు కమ్మనిదీవించి “నిన్న రాత్రి సభాస్థలమున సింహాసనముపై గూర్చుండి 
యచ్చరల నాట్యమును, కిన్నరుల వీణావాదనమును చూచి విని యానందించు సమయమున 
మిత్రుడైన వసురాజేలరాలేదని నిన్నుందలంచితిని. తరువాత నీ మనస్సునందలి చింత 
యెటింగి, యుదయముననే కోలాహల పర్వతమును కన్యనిమ్మని వేడి, పెద్దలను పుణ్యవాహి 
నులను బెండ్లికి రా నియమించి, యాపర్వత రాజున కొకనగరమును నిర్మించి, నేండే 
సుముహూర్తమనుటచే నిన్ను పెండ్లికొడుకును జేయుటకై వచ్చితి” నని పలికెను. 
ఆ మాటలువిని మంత్రి పురోహితాదులు నగరము నలంకరించుటకుం దగినవారి 
నియోగించిరి. పట్టణ మంతయు నలంకరింపంబడెను. సకలదేశాధీశులకును సందేశములు 
పంపంబడెను. ఇంద్రుందే పెండ్లిపెత్తన మొనర్చుచుండుటచే నతని యనుగ్రహము నెటింగి 
సురాంగనలు వసురాజునకుచితములైన  సేవలుచేయందొడంగిరి. వారాతని స్నానము 
చేయించి యలంకరించిరి. వరుణుండాతని కొక ముక్తాహార మర్పించెను. నలకూబరుండు 
కెంపుల పెండేరము నొసంగెను. దేవేంద్రుండాతనికి దివ్యసరోజదామము కానుకగా నొసంగి 
దాని గుణగణములు వర్ణించెను. వసురాజా యమ్లాన సరోజమాలికను ధరించి రెండవ 
యింద్రుండువలెం బ్రకాశించెను. అట కోలాహలనగరమున కాంతలు స్నానానంతరము గిరిక 
నలంకరించిరి. ఆమె వివాహవేదికకరుదెంచెను. శచీదేవి యామెకు సఖులచే కల్పకుసుమ 
మాలికలు పంపించెను. ఇంతలో సూర్యుండస్తమించెను. నక్షత్రములు తోంచెను. చంద్రుం 
డుదయించెను. బృహస్పతి ముహూర్తము సమీపించెనని హెచ్చరింపంగా వసుమహారాజు 
వెలయేనుంగు నెక్కి కోలాహలపురమున కరుదెంచెను. ఆ సమయమున పురస్త్రీ లతనిపై 
మంగళాచార లాజలు చల్లిరి. కోలాహల పర్వతరాజతని నభ్రాపగా ముఖ్యపురంధ్రీజనులతోవచ్చి 
యెదుర్మొనెను. రాజేనుంగు దిగి ప్రధానజనులు చూపిన మార్గమున కల్యాణవేదికకడ 
కరుదెంచెను. వివాహము యథావిధిగా జరిగెను. ఇంద్రుండు దివ్యమణులను నానావిధ 
దివ్యాంబరములను రాజునకు కట్నముగా చదివించెను. కోలాహలుండల్లునకు రధగజతురగ 
కన్యా గంధద్రుమ మాణిక్యాదులను కట్నముగా నిచ్చెను. శుక్తిమతి యాతనికిం దనయందున్న 
రత్నములన్నియు నొసంగుటేకాక తనకుమారు నతనిపాదము చేర్చెను. వసువాతని 
సేనాధిపతిగా నియమించెను. అంత చంద్రుండస్తమించెను. సూర్యుండుదయించెను. 
176 కహక్యలజలీ 


అష్టదిక్సాలురును వసురాజున కభిమత వరము లొసంగిరి. తరువాత నింద్రుందతనికి దివ్య 
వేణుదండము నొసంగి, దాని గుణగణము లెటింగించి, నిజనివాసమున కరిగెను. పెండ్లికి 
వచ్చినవారందజు తమతమ యిరువుల కరిగిరి. శుక్తిమతీ కోలాహలులు కూంతునకు 
హితవుచెప్పి బెగడవలదని యూజడించి వసురాజుతో పంపిరి. వసురాజు రత్నరథాధిరూఢుడై 
గిరికతోంగూడ నిజపురమున కరిగెను. పురస్తీలు వారి దాంపత్యమును బలువిధముల 
శ్లాఘించిరి. ఆ ప్రశంసలు వినుచు వసురాజు గిరికహస్తమును నవలంబీించి నిజసద్మము 
ప్రవేశించెను. తరువాత నతండొకశుభముహూర్తమున కన్నియలకు కామశాస్త్రరహస్య 
ప్రకాశనమొనర్చునట్లుగా నిర్శ్మింపంబడిన నర్మభర్మహర్యమున కరిగెను. సభీజన నీయతయై 
గిరికయు నచ్చటికరుదెంచెను. తరువాత వారిరువురు నభిమతక్రీడల ననుభవించిరి. ఆరాజు 
ధర్మమార్గమున భూమిపాలించుచుండ ప్రజలు సర్వవైభవ సమృద్ధి నలరారిరి. 


వసుచరిత్రయందలి కథకు మూలము భారతాదిపర్వమునంగల యుపరిచర 
వసుమహారాజు వృత్తాంతము. వ్యాసుని జననియైన మత్స్యగంధి జననమునకు కారణభూతుడీ 
మహారాజే. భారతమునందాతనికథ యత్యల్పముగా నున్నది. భట్టుమూర్తి దానిని గ్రహించి 
కొన్ని మార్పులు కావించి యద్భుతములైన కల్పనలచేతను వర్ణనలచేతను పెంచి వసుచరిత్ర 
మహాప్రబంధమును రూపొందించెను. భారతమునందు బీజప్రాయముగా నున్న చిన్న కథ 
యాతనిచేత కల్పనాస్మంధ శోభితమును, బహువర్ణన శాఖావిరాజితమును, శ్లేష ధ్వని 
చమత్మారపత్ర పుష్పఫలపరిపుష్టమును, రసవాసనాభాసితములైన ప్రబంధ మహావృక్షముగా 
పరిణమించినది. అయ్యును ఇందు కథాపుష్టికంటె వర్ణనాది సౌందర్యమే హెచ్చు. మూలమున 
వసువు వేటకరిగి యొకముని యాశ్రమమున నిర్వేదమునొంది సన్యస్త శస్తుండై 
తపస్ఫానరించుచుండ నింద్రుండాతనికడకరిగి 'నీ వర్ణధర్మప్రతిపాలనమునకును ధర్మమునకును 
మెచ్చితిని. నీవు నాయొద్దకు వచ్చుచుంబోవుచు మహీరాజ్యము చేయుచుండు”మని పలికి 
యాతనికి దేవత్వమును, కనకరత్నమయమైన విమానమును, ఇంద్రమాల యనుపేరుగల 
యమ్లానకమలమాలికయును, దుష్టగ్రహ శిష్టపరిపాలనక్షమమైన వేణుయష్టిని నొసంగెనని 
యున్నది. భట్టుమూర్తి వసుమహారాజు తపోవృత్తాంతమును విడిచివైచెను. ఆతండు 
వసుచరిత్రలో రసాస్వాదన పరాయణుండైన యువకుడు. ఇంద్రుండాతనికి శుక్తిమతిని 
నిరోధించిన కోలాహలపర్వతమును కాలిగోటితో మీటినపుడు విమానమును, పెండ్లికుమారుని 
చేయుసందర్భమున నమ్లానకమలమాలికను, వివాహానంతరము కానుకగా వేణుయష్టిని 
ప్రీతిపూర్వకముగా నొసంగెనని భట్టుమూర్తి వర్ణించెను. ఇంద్రుడు గిరిభేది. వసురాజు 
కోలాహలమును గోటమీటుట యతనికి ప్రీతికరమైన కార్యము. అందుచే నాతండు సంతోషించి 
యా సందర్భమున నతనికి విచిత్రమైన దివ్యవిమానము నొసంగెను. వసుచరిత్రలో 
గిరికావసురాజుల వివాహము సందర్భమున నింద్రుండే సర్వకార్యభారమును వహించెను. 
ఆహ్యాలటలి 177 


గిరికా విరహవేదనాసంతప్తడైం మిత్రుని వంత తొలంగించుటకై యాతండు కోలాహలముకడకు 
స్వయముగానేగి వసువునకు కన్యనిమ్మని యర్ధించెను. తరువాత వసువును పెండ్లికుమారుని 
జేయుటకై యధిష్టానమున కరిగెను. వివాహము దగ్గజుండి జరిపించెను. ఈ సందర్భమున 
నాతండు వసురాజునకు కమలమాలికా వేణుయష్టులను ప్రీతిపూర్వకముగా నొసంగెను. 
ఈ మార్పులు చాల సముచితముగా నున్నవి. వసురాజింద్రునివరమున నేవురుకుమారులను 
బదడసెననియుం దరువాతనే కోలాహల నిరోధము తొలంగించి శుక్తిమతి కుపకారమొనరించె 
ననియు బర్వత సమాగమమునం దనకుదయించిన కుమారుని గుమారిని శుక్తిమతి కృతజ్ఞతా 
పూర్వకముగా వసువునకుం గానుక యిచ్చెననియు, వసువా పుత్రికను ధర్మపత్నిగను కుమారుని 
సేనాపతిగను జేసికొనెననియు భారతము చెప్పుచున్నది. భట్టుమూర్తి తాను కావ్యమున వర్ణింపం 
దలంచుకొన్న శృంగారరసపూరితమైన ప్రణయవృత్తాంతమున కనువుగా వసురాజున 
కింద్రవరమున నేవురు పుత్రులుకలిగిన విషయమును విడిచివైచెను. శుక్తిమతి గిరిక నాతనికిం 
గానుకగా నిచ్చినట్లుగాక యతండే యామెనుజూచి వలచి వలపించుకొన్నట్లు మార్చి వారి 
ప్రణయమును, వివాహమును, రమణీయముగా వర్ణించెను. ప్రబంధము నందలి ప్రధాన 
కథాభాగమిదే. వివాహసందర్భమున శుక్తిమతి వసుపదుని వసురాజు పాదమునంజేర్చ నాతం 
డాతని తన సేనాపతిగాం జేసికొనెనని భట్టుమూర్తి వర్ణించెను. ఈ మార్చులుకూడ మిక్కిలి 
యౌచిత్య శోభితములుగా నున్నవి. భట్టుమూర్తి గిరికావసురాజుల వివాహముతోడనే 
కావ్యమును ముగించుటచే బుతుమతియైన గిరికకు మృగమాంసమును దెచ్చి పెట్టుమని 
పితృదేవతలు చెప్పంగా వసువు మృగవథార్థమరిగెనని భారతమునంగల వృత్తాంతమాతండు 
చెప్పవలసిన యవసరము లేకపోయినది. 


శుక్తిమతిని కోలాహలుండడ్డగింప వసువాతని పాదమునందలంగం ద్రోచిన వృత్తాంతము 
భారతమున సూచ్యమాత్రముగా నున్నది. భట్టుమూర్తి దానిని రమ్యముగాంబెంచి మంజువాణిచే 
మాయాయతివేషమున తమకడ కరుదెంచిన నర్మసచివునికిం జెప్పించెను. ఈ ఘట్టమున 
నదీపర్వతములందు నాయికానాయకత్వారోపణముచేసి భట్టుమూర్తి కావించిన వర్ణన 
యద్భుతముగా నున్నది. నిజమునకు వసుచరిత్రయందలి కథ గిరికాజననవృత్తాంతముతో 
నారంభింపవలసియున్నది. భట్టుమూర్తి యట్లుచేయక దానిని ద్వితీయాశ్వాసమధ్యమునం 
బ్రవేశపెట్టి కథాసంఘటనమునంగూడ చమత్మారమును బ్రదర్శించెను. దీనిని దానుజెప్పక 
యతండు మంజువాణిచేం జెప్పించుటకూడ నాటకోచితమై యింపునింపుచున్నది. ఈ 
సన్నివేశమును కల్పించుటలో నతండు కాళిదాసుని యభిజ్ఞానశాకుంతలమున చెలికత్తెలు 
శకుంతలాజననవృత్తాంతమును దుష్యంతుని కెటింగించిన దృశ్యము నొజ్జబంతిగా 
గ్రహించినాడు. మంజువాణీ నర్మసచివుల నిరువురిని భట్టుమూర్తి క్రొత్తగా కల్పించి కథా 
సంవిధానమున వారికధికమైన ప్రాధాన్యము ప్రదర్శించినాండు. మాయాయతివేషమున 


178 


నర్మసచివుండు నిర్వహించిన కార్యమును, వసురాజు కదకరిగి హారమునొసంగి యుంగరమును 
దెచ్చుటలో మంజువాణి నిర్వహించిన కార్యమును అల్పసన్నివేశకమైన కథావస్తువునకించుక 
పుష్టి చేకూర్చినవి. కాని వివాహసందర్భమున కవి వారిని విస్మరించుట మాత్రము 
శోచనీయముగానున్నది. 


వివాహసంఘటనమున నింద్రుండు నిర్వహించిన కార్యమాతనికి వసురాజు నెడగల 
ప్రీత్యాదరములను సూచించుచున్నది. అతండు కోలాహలగిరి కొకనగరమును నిర్మించి యిచ్చుట 
కవికల్పితము. వివాహము ప్రధానముగా స్రీప్రాధాన్యముగల సంఘటనమగుటచే కాళిదాసు 
కుమారసంభవమున నరుంధతినివలె భట్టుమూర్తి యిచ్చట గంగను ప్రవేశపెట్టి యౌచిత్యము 
ప్రదర్శించియున్నాండు. 


భట్టుమూర్తి శ్రీరామ హనుమంతుల భక్తుండు. రామాయణమున హనుమంతుండు 
శ్రీరామునిముద్రికను గొనిపోయి సీతకిచ్చి యామెకడనుండి చూడామణినిదెచ్చి రామునికెంతో 
యూఅట కలిగించెను. దానిని మనసున నుంచుకొనియే కాంబోలు భట్టుమూర్తి వసుచరిత్ర 
మున మంజువాణి గిరికాహారమును గొనిపోయి వసువున కిచ్చినట్లును వసువునుండి 
యుంగరమును గొనివచ్చి గిరికకానందము కల్పించినట్లును ఒక రమ్యమైన సన్నివేశమును 
గల్పించెను. ఈ యంశమునే యతండు తృతీయాశ్వాసమున చెలికత్తె లుద్యానవన విశేషములను 
గిరిక కెరింగించునప్పుడు “అనిలకుమారకుండు మరుదధ్వ నిరోధిపలాశమండలీ 
ఘనవనరాశిలో” (38-139) అను పద్యమున శ్లేష మూలమున సూచించియుందెను. 


భట్టుమూర్తి వసుచరిత్రలో వసురాజునింద్రునితోడను సూర్యునితోడను బోల్చుచుండును. 
దీనిని బురస్మరించుకొని కొందటీప్రబంధమందలికథ వట్టికథ కాదనియు సంకేతముతోకూడి 
యున్నదనియు భావించుచున్నారు. మహాభారతమందలి వసురాజు వృత్తాంతమునకు మూలము 
బుగ్వేదమందలి వృత్రాసురుని కథ యనియు, వృత్రాసరుండాకసమున మేఘము రూపముననో 
చీకంటి రూపముననో జలమునో వెలుంగునో బంధింపంగా నింద్రుండో సూర్యుండో వానిని 
భేధించి లోకమునకు జలమునో వెలుంగునో ప్రసాదించెననియు, నావృత్తాంతమే వసుచరిత్రలో 
సాంకేతికముగా చిత్రింపబడినదనియు వారిభావము. వారి ననుసరించి వసువింద్రసూర్య 
స్థానీయుండు. కోలాహలుండు వృత్రస్థానీయుండు. శుక్తిమతీగిరికలు జలాలోకస్థానీయలు. 
మతియు వసువనంగా జలము, వెలుంగు అనునర్థము లుండుటచే జలాలోకముల కథ 
యనుస్ఫూర్తి కలుగుటచే భట్టుమూర్తి తన ప్రబంధమునకు వసుచరిత్రయను పేరు 
పెట్టియుండెననియు వారి యభిప్రాయము. ఈ గాథ ప్రబంధమున నంతర్గతమై సాగుచున్నదని 
యూహించుటకు భట్టుమూర్తి ప్రకృతి సంబంధులైన నదీపర్వతముల నుపకథలోనైన 
నాయికానాయకులుగా గ్రహించుటయే కారణము. అతని ప్రకృతిపరిశీలనము చాల 
నిశితమైనది. కావ్యమునందంతట నాతండు దానిని బహుముఖముల వర్ణించియున్నాండు. 
ఆహ్యాలటలి 179 


భట్టుమూర్తికి 'పెనుగొందతో సంబంధమున్నది. పెనుగొండచెంత ముత్యాలవంక 
యనునొకవాగును దానిని నిరోధించుచున్నట్లున్న యొక కొండయును గలవంట. ఆ వాగు 
శుక్తిమతీ రూపమునను, ఆ కొండ కోలాహలరూపమునను వసుచరిత్ర కెక్కినవని కొంది 
యభిప్రాయము. కాని శుక్తిమతీకోలాహలుల వృత్తాంతమల్పముగనైనను భారతమందే యున్నది. 
పెనుగొండ దాపునంగల యాదృశ్యము భట్టుమూర్తిని ప్రత్యేకముగా నీ వస్తువును గ్రహించుటకు 
ప్రేరేచి యుండవచ్చును. 


వసుచరిత్ర వైభవము కథాకథనమునంగాక వర్ణనములందును శ్లేషధ్వని చమత్మారము 
లందును అధికముగా గోచరించును. అది సర్వలక్షణ సమగ్రమైన యుదాత్తప్రబంధము. 
భట్టుమూర్తి వర్ణనములం దందెవేసినచేయి. అతండు వసుచరిత్రమున పురవర్ణన రెండుచోట్ల 
గావించినాండు. ఒకటి అధిష్టానపురవర్ణనము. రెండవది కోలాహలపురవర్ణనము. అధిష్టాన 
పురమునందలి కోటను, పరిఖను, అందలి నాలుగు వర్ణముల ప్రజలను, రథగజతురగ 
పదాతులను, స్త్రీలను, పూతోటలను పుష్పలావికలను అతండు మనోహరముగా వర్ణించి 
యున్నాడు. ఆ పట్టణముచెంత శుక్తిమతీనది ప్రవహించుచుండెను. అందలి నీరు జలకేళిసల్పు 
కాంతల వక్షోభాగములందలి పునుంగు వాసనలతోంగూడి కాల్వలద్వారా రాజనపు చేల 
కరుగుటచే నా ధాన్యముకూడ పునుంగు వాసనలతో గుబాళించుచుండెనంట. 


వలనగు నమ్మహాతటిని వారి నవారిత హేళిసల్పు కాం 

తల చనుమిట్టలం దొజంగు దట్టపుం దట్టు పునుంగు వాసనల్‌ 

చిలుకుచు వీటి రాజనపుంజేలకు దిద్దిన కాల్వ వెంట రా 

దళముగ నాని యప్పునుంగు తావులె వల్చుందదీయధాన్యముల్‌ 1-113 


కోలాహలనగరమింద్రసంకల్ప కల్పితమైనట్టిది. పర్వతమందలి వస్తువులే నగర 
వస్తువులుగా నెట్లు మాజెనో యాతండిందు చక్కగా వర్ణించియున్నాండు. పర్వతమునందలి 
కురంగములు తురంగము లయ్యెను. శరదములరదములయ్యెను. ప్రథమాశ్వాసమున వసంతర్తు 
వర్ణనమున్నది. భట్టుమూర్తి యిందు వాసంత ప్రకృతి నత్యంతమనోజ్ఞముగా వర్ణించియున్నాడు. 
ఉద్యానపాలురు వసంతశోభను జూచుటకై రాజును రమ్మని వేడిరి. సాధారణముగా రాజులు 
దుష్టమృగబాధనుండి ప్రజలను రక్షించుటకై వేటకరుగుదురు. ఇచ్చట నట్టి మృగబాధ యేదియు 
లేదు. గంధవహుని ధౌర్యము మాత్రమున్నది. నిజముగానది విలాసమేకాని ధౌర్యముకాదు. 
దానిని ధౌర్యముగా నిరూపించుచు కవి యిట్లు వర్ణించియున్నాండు. 


ఏపారు పొదరిండ్ల నాపాటలాశోక 
దీపార్చి కనక కలాప మరసె 

సాలావలులు దాంటి యేలాలతావార 
బాలాతతి పరాగ పటములూడ్చె 


180 


నానామధుప నవ్యగానామృతము మెచ్చి 
సూనాసవము లెల్లం జూఅలిచ్చె 

శంకారహిత ధీరహుంకార శుకభటా 
హంకారముల ఫలాహతి యొనర్చె 


ననుచు నాగంధవహుని ధౌర్యములు తెలుపు 

లీల విరిసిన విరులు, రాలిన రజంబు, 

లొలికిన రసంబు, లురలిన ఫలము లధిపు 

మ్రోల నిడి పల్కి రుద్యానపాలు రపుడు 1-134 


అట్లే ఉద్యానవనమునందలి లతావృక్షములను, దోహదక్రియలను, పూపొదరిండ్లను, 
మకరంద ప్రవాహములను కవి చక్కగా వర్ణించి యున్నాండు. 


నర్మసచివుండు రాజునకు గిరికాసాందర్యమును వివరించుచు ఆమెను నఖశిఖా 
పర్యంతము వర్ణించెను. భట్టుమూర్తి ముక్కు తిమ్మన నుండి గ్రహించెనను ప్రతీతికి పాల్పడిన 
ముక్కును వర్ణించు “నానాసూనవితాన వాసనల” నిత్యాది పద్యమీ సందర్భమునందలిదే. 
స్త్రీల యూరువులను రంభాస్తంభములతోడను, ఏనుగు తొండముల తోడను కవులు 
పోల్చుచుందురు. ఏనుగులు కదళీవనములను భంజించుట సహజము. ఏనుగులకు కదళీ 
కాండములపై వైరము కల్గుటకు కారణము కవి యిట్లు తెల్పుచున్నాండు. 


సతియూరుద్యుతి పొందంగోరి నిజదుశ్చర్మాపనోదక్రియా 
రతింబాధోలవపూరితోదరములై రంభేభహస్తంబులు 

న్నతటిన్‌ వీడెమరుద్విభూతింగదళిం ద్వగ్గోషమాచంచలో 
ద్ధతశుండాతతింబాయదయ్యె, నదెవో తద్వైరమూలంబిలన్‌ 2-37 


ఈపద్యము రంభాకాందములకంటెను గజహస్తములకంటెను గూడ గిరిక 
యూరువులే సుందరతరములని సూచించుచున్నది. 


త్రిజగతీ సుదతీరూప విజయకీర్తి 

కలుగునని యింతి ఫాలభాగమున వ్రాసి 

నలువ యాశుభవాచకంబులకు శ్రీల 

మొదలందుది నిల్చెననం గరములు దనర్చు 2-49 


శుభ విషయసూచకముల పత్రములకాద్యంతములందు శ్రీకారముల నుంచుట 
సంప్రదాయము. (బ్రహ్మ గిరికఫాలమున నామె ముల్లోకము లందలికాంతల సౌందర్యమును 
జయించి కీర్తినార్జించునని వ్రాసి యారంభాంతములందు శ్రీకారములనుంచెనో యననామె 


181 


వీనులలరారుచుండెను. చెవులను శ్రీకారములతోంబోల్బుట కవులకు పరిపాటి. తరువాత 
రాజు గిరికను గాంచినప్పుడు మరలనామె యవయవముల యపూర్వ సౌందర్యమును 
వర్ణించియున్నాండు. 


శుక్తిమతీ కోలాహలముల ప్రణయగాథను వర్ణించుటలో భట్టుమూర్తి చూపిన నేర్చనన్య 
సాధ్యమైనట్టిది. జడములైన నదీపర్వతము లందాతండు నాయికానాయకత్వముల నారోపించిన 
తీరద్వితీయము. “సుమనోధివాస భాసురశిఖోన్నతివాండు, ఘనసారతిలక వాసనలవాండు” 
(2-108) అనుసీసము కోలాహలధరాధీశుని వర్ణనము. ధరాధీశుండనంగా పర్వ తేంద్రుడు, 
రాజేంద్రుండు అనునర్థములు రెండును గలవు. కవిపద్యమునందలి విశేషణము లన్నియు 
నాయిరువురికి నన్వయించునట్లు నిపుణముగా ప్రయోగించియున్నాండు. కోలాహలుడు 
తనకడకరుదెంచినప్పుడతని నుచితరీతి గౌరవించి శుక్తి మతి యిట్లు పల్ముచున్నది. 


అతుల శైవలవతీశతములీనెడు మీకు 
నాయిచ్చు విమలార్థ్య తోయమెంత 
ప్రాలేయ నిలయ సంభవముగాంచిన మీకుం 
బన్నీటనొనరించు పాద్యమెంత 
సరస మందారమంజరుల రంజిలు మీకుం 
బెనంచి పూదండలర్పించుటెంత 
గోరత్నసందోహ గురులక్షి శ్రగలమీకు 
నుపదగా మణివర్ణ మొసంగుటెంత 


యనఘ! యెవ్వారలైన గొండంతవారి 

కవనింగొండంతపూజ సేయంగగలరె 

భక్తినేనిచ్చునీ పుష్పపత్రతోయ 

మాత్రములుగైకొనుటెకాక గోత్రతిలక 2-122 

తాను సేయు సపర్య యల్పమైనదని శుక్తిమతి చెప్పుచున్నది. అంతరార్థమును 

బరిశీలించినచో నిందించుక హేళన కూడ గోచరించును. అతని యందుండు నదులు 
శైవలవతులు. నాచుతోంగూడినవి. తానిచ్చు నరము విమలతోయము. ఈ విధముగనే 
యన్నిపాదములందును ఆమె సపర్యయాధిక్యము ధ్వనించును. గోత్రతిలకుండన భూమిని 
రక్షించు పర్వతములలో శ్రేష్టుండని యర్థము. ఆ సంబోధనమున భూమిని రక్షించు వాదన్య 
కాంతలను గామింపవచ్చునా యనునాక్షేపమున్నది. వసురాజు గోటమీటిన పిమ్మట కోలాహల 
పర్వతము తీరిట్లుండెను. 
182 


మొక్కల్వోయిన జెక్కమొక్కగమితో మూర్చాలసత్వంబుతోం 
జిక్కుల్‌వడ్డ లతా ద్రుమావళులతో శీర్చోపలడ్రేణితో 
నక్కోలాహలముర్వి వ్రాలియును నెయ్యంబొప్పనయ్యేటికే 
గ్రుక్కిళ్ళింగుచునుండె నండనె వసుక్షోణీధవ త్రస్తమై 2-155 
ఇది పర్వతవర్ణనమేయయ్యు కలంతపదిన పురుషుని స్వరూపమును గూడ స్ఫురింప 
జేయుచున్నది. అక్కలు బాహువులు, లతలు కేశములు, ద్రుమములు కాళ్ళు, శిలలు శీర్షాదులు. 
మూర్చ యిరుపక్షముల సమానమే. అతండట్లు నేలవ్రాలియు నా యేటికే గుక్కిళ్ళు మింగు 
చుండుట కాముకలక్షణము నద్భుతముగా నిరూపించుచున్నది. “నాళీక ముఖికి నెన్నడుము 
కానంగనయ్యెందనరు నెత్తజుల బిత్తరము తరలె”(3-20) అను సీసము గర్భవతియైన 
శుక్తిమతిని వర్ణించుచున్నది. నదికిని స్త్రీకిని సమానముగా నన్వయించునట్లు కవికావించిన 
యీవర్ణనమాతని పాండితీలోకానుభవ విశేషములను వేయివిధముల వ్యక్తము చేయుచున్నది. 


తృతీయాశ్వాసమున విరహపీడితయైన గిరికకుం బ్రొద్దుబోవుటకై చెలులుపవనము 
నందలి విశేషములను వర్ణించి చెప్పిరి. ఇచ్చటి పద్యములు ప్రాఢములును, ప్రకృతిరహస్య 
పరిపూర్ణములును, అలంకార బంధురములునై కవి భావనాశక్తిని బ్రస్ఫుటము చేయుచున్నవి. 
తరువాత పుష్పాపచయజలకేలీ వర్ణనములున్నవి. ఈ క్రింది పద్యము జలకేళియందలిది. 


కరముల మూంపులూందుకొని కన్నెలు చన్నులబంటి నొండొరుల్‌ 
బరిగొనినిల్వం దత్పరిధి ప్రాంశుదృగంశు కలాపపూరితాం 

తరమయిపొల్చె భావభవ దైవతభావిత హేమకుంభసం 

భరిత మృణాళమండలిత పద్మమయప్లవ మండలంబనన్‌ 3-156 


స్త్రీలు స్తనదఘ్నమైన నీటిలో వలయాకారముగ నిలంబడి యుండిరి. చేతులతో వారు 
మూంపులనూంది పట్టుకొనిరి. వారిస్తనములు హేమకుంభముల వలెను, బాహువులు 
మృణాలములవలెను ఉండెను. వారి నేత్రకాంతి మండలాంతరమున ప్రసరించుచు మన్మథునికై 
కల్పింపంబడిన హేమకుంభ సంభరితమును మృణాళ మండలితమునైన పద్మమయ 
ప్లవమండలమువలె నొప్పారెను. ఇచ్చటి కవి భావన అపూర్వమై యానందము నావహించు 
చున్నది. 
చతుర్ధాశ్వాసమున సూర్యాస్తమయ సంధ్యాతమోనక్షత్రచంద్రోదయాదుల వర్ణన మున్నది. 
హరిదంభోరుహలోచనల్‌ గగనరంగాభోగ రంగత్తమో 
భర నేపథ్యము నొయ్యనొయ్య సడలింపన్‌ రాత్రి శ్రైలూషికిన్‌ 
వరుసన్‌ మౌక్తికపట్టమున్‌, నిటలమున్‌, వక్రంబునుం దోంచెనా 
హరిణాంకాకృతివొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్‌ 4-17 


183 


దిక్కులను కాంతలు గగనమను సారంగమున చీంకటి యను తెర తొలగింపంగనే 
రాత్రియను నటికి వరుసగా మౌక్తికపట్టమును, ఫాలమును, ముఖము దోంచెనాయన్నట్లు 
తూర్పున చంద్రబింబము రేకయి, సగమై, బింబమై గోచరించెనని భావము. ఇచ్చట చంద్రు 
డు రాత్రినటి ముఖముగా నుత్రేక్షింపంబడినాడు. ఈ వర్ణన సహజమై కవికాలము నాంటి 
రంగస్థలయవనికా స్వరూపమును వ్యక్తము చేయుచున్నది. మంజువాణి వసురాజు 
నుంగరమును గొనివచ్చి గిరికకిచ్చిన పిమ్మట చంద్రాస్తమయమును ప్రాతఃకాలమును 
వర్ణింపబడినవి. 


ఒకనాండింద్రుని యంతవేలుపు మదీయోక్తిన్విడంబించి తా 

నొకకాలం బెణింగింపవచ్చి మునిశాపోద్యత్తి పాలయ్యె మా 

మక శబ్దంబీది యల్పమే, త్రిముని సంభావ్యత్రికాలీ విబో 

ధకమన్‌ రీతింద్రిభంగిగా మొరసెం జెంతం దామచూడౌఘముల్‌ 4-126 


కోడి కూత ఘనతయందు వివరింపంబడినది. అది త్రిముని సంభావ్యము, త్రికాల 
బోధకము. 


గిరికా వసురాజుల వివాహమునకు ముందు చెలులు వారిని స్నానము చేయించుట 
వర్ణింపంబడినది. ఇది భట్టుమూర్తి కాలమునాటి సంపన్నుల యిండ్ల స్నాన విధానమును 
సూచించుచున్నది. 


సురభికురంగ నాభికణచొక్కపు గుంకుమంగప్పి, కుంకుమ 

స్ఫురిత మహోష్మంగప్పురపు సోంకులమానిపి కప్పురంపుంజ 

ల్మిరి మెజుంగుం జవాదినెడలించి కదంబము గూర్చి నెచ్చెలుల్‌ 

తరుణి కలందిరన్నియునుం దత్తనువాసనం బూవుగట్టుచున్‌ 5-121 


ఈ పద్యమాకాలమువారి సుగంధ ద్రవ్యప్రీతిని దెల్పుచు వానియన్నిటి కంటె గిరిక 
మేనే యెక్కువ సువాసన గల్లియుండెనని సూచించు చున్నది. చివరి యాశ్వాసమున వివాహ 
సంభోగవర్ణనములున్నవి. వివాహవర్ణన సందర్భమున కవి తెరయెత్తుట, వధూవరులకు 
పురోహితుడు రక్షాబంధముకట్టుట, మాంగళ్యసూక్ర బంధనము, తలంబ్రాలు, లాజహోమము. 
వధువుచే సన్నెకలు త్రౌక్మించుట, అరుంధతీ దర్శనము, మామయు బంధువులును వరునకు 
గట్నములొనంగుట మున్నగు కార్యములన్నియు వివరముగా వర్ణించెను. గిరిక 
యత్తవారింటి కరుగునప్పుడు శుక్తిమతీ కోలాహలులామెకు సదుపదేశము కావించి ధైర్యము 
కలిగించిరి. 


184 


పతికృతధర్మ కౌశలము పట్టునందోడగు నారినారి, దాం 

బితృశరణప్రచింత మదిబెట్టక యీశ నివేశితాత్మయౌ 

సతిసతి, రాశికెక్కి యిన సత్మ తిం గైకొను కన్యకన్య, శా 

శ్వతమతినిట్లుగా మనని వామయె వామ గదమ్మ కోమలీ! 6-57 


అనునది తండ్రిగావించిన యుపదేశము. వామయనంగా స్రీయనియు వ్యతిరేకముగా 
వర్తించునది యనియు రెండర్భములున్నవి. ధర్మము, నారి, సతి, ఈశుడు, ఇనుండు కన్య 
యనుపదముల నీపద్యమున కవిశ్లేషగా వాడియున్నాండు. వసురాజు నర్మహర్యమున 
“కన్నియలకుంగాను నిగమరహస్య ప్రకాశమొనర్చునట్లు”గా చిత్రాదులు లిఖింపంబడినవి. 
సంభోగవర్ణన సందర్భమున గిరిక లజ్ఞయు వసువు రసజ్ఞతయు చక్కగా ప్రకటి తములైనవి. 


సతి సాహిత్యరహస్యమీశువలనన్‌ సాధించితోడోన త 

త్పతికిం బ్రత్యుపదేశమిచ్చెనతుల |ప్రొఢిన్‌ ధ్వని వ్యక్తిత 

బ్రుతులం జొన్సుచు లోచనాంజనరస ప్రోన్మేషము ల్తన్ముఖో 

ద్గతముల్‌ సేయుచు బ్రత్యలంకరణ మౌఖర్యంబు దీపింపంగన్‌ 6-94 


గిరిక పురుషాయితక్రీడయిందు వర్ణింపంబడినది. రెండవ పక్షమున సాహిత్యరసము 
వెల్లడింపంబడినది. ధ్వని, రసము, అలంకారములు మున్నగునవి సాహిత్యమునం బ్రాధాన్యము 
వహించును. వానియందు భట్టుమూర్తి చాలాదిట్ట. అతండీపద్యమున నన్యాపదేశముగాం దన 
కవిత్వమునందలి ముఖ్యలక్షణములు చెప్పియున్నాండు. ఈ విధముగా భట్టుమూర్తి 
వసుచరిత్రమున ప్రబంధోచితములైన పెక్కు వర్ణనముల ప్రాఢధసుందరముగా సంతరించి 
యపూర్వము ననన్యసాధ్యములైన తన ప్రతిభాసంపదను చక్కగా ప్రదర్శించియున్నాండు. 


వసుచరిత్రమందలి ప్రధానరసము శృంగారమే. ఇందు శుక్తిమతీ కోలాహలుల 
వృత్తాంతమున శృంగార రసాభాసమును, తృతీయ చతుర్జాశ్వాసములందు వియోగశృ్ళంగార 
మును, షష్టాశ్వాసమున సంభోగశ్ళంగారమును గోచరించుచున్నవి. కోలాహలుండు శుక్తిమతిని 
ప్రేమించెను. శుక్తిమతి మాత్రమతని (ప్రేమించియుండలేదు. అనురాగమేకత్రనిష్టమగుటచే 
నిచ్చట శృంగారమాభాసమైనది. అతండు తనవలపు తెలిపినప్పుడామె “సకల క్షాపుణ్య 
దేశాళింగాంచి తపుస్స్ఫూర్తి మెయిం గృశించి వనరాశింజెంద మాబోంట్లనుద్ధతిచేం గ్రమ్మగనేల” 
యని వారించినది. అతండు ధృతిగోల్పోయి నన్నేలుమని వేడుచు తన దీర్హభుజశాఖచే “సతి 
కమలాలిపట్టు” పట్టుకొనెను. అప్పుడామెకుం గలిగిన సంభ్రమమును భట్టుమూర్తి యిట్లు 
వర్షించెను. 


వేణి చలింపం గంపిత నవీన మృణాళ భుజాగ్రకంకణ 

శ్రేణి నటింప, లోల శఫరీ నిబిరీస కటాక్ష కాంతి వి 

న్నాణముచూప, హంసక గణక్వణనంబులు మీజ, సైకత 

శ్రోణి నివర్తితాబ్ద ముఖశోభితయై కడు సంభ్రమించినన్‌ 2-138 
ఆహ్యాలటలి 185 


సంభ్రమముతోపాటీపద్యమామె కలంతను వైముఖ్యమునుగూడ సూచించుచున్నది. 
షష్టాశ్వాసాంతమున సంభోగశ్ళంగారవర్ణన మున్నది. వసురాజు కోలాహలపురమును 
జేరునప్పుడతని క్రీడాసాధములనుండి చూచిన పురస్త్రీల వర్ణనము శృంగారరసమయముగా 
నున్నది. కావ్యమునందలి పెక్కు వర్ణనములు శృంగారరసానుకూలముగనే చేయంబడినవి. 
అధిష్టానపురమున జట్టికాం[డ్రకును పుష్పలావికలకును జరిగిన సంభాషణమును వివరించు 
“పాన్నపూవొడినేల పొదిలితే చెలి యది పొడమె బల్టీవిపైం బొదువవలె” (1-109) అను 
సీసమిందుకుందార్మాణము. తృతీయా శ్వాసమున నర్మసచివుని మంత్రమున కనుకూలముగా 
వసురాజు గిరికాదుల చెంతకు వచ్చెను. అప్పుడు 


అనుపమకాంతి వైభవ సమన్వితునా వసురాజుగాంచి ప 

ద్మిని సరసాంతరంగమున మించె వినూతనరాగ కందళం 

బొనరె నఖండవాసనలు నుత్మలికల్‌ విలసిల్లె నల్ల న 

ల్లన నిగిడెం బ్రమోద తరళస్థితులై తమింజూపు తుమ్మెదల్‌ 3-48 


ఇందు శృంగారమునకు సంబంధించిన సాత్త్వికానుభావసంచారీభావములు 
వివరింపబడినవి. గిరిక చెలికత్తెలతో వెడలిపోయిన తరువాత రాజూననవిల్తుందేప 
మానికవుగోనలలో నెలమావికానలో” సంచరించెను. “కనుంగొంటి లతకూననని డాయుం 
గాకున్న నభినవతరలతాప్తింజూపు (3-82)” నిత్యాది పద్యమున నాతని తరళతాపరితాప 
విభ్రాంతులు చక్కగా వర్ణింపబడినవి. తరువాత నతండు భవనమునకరిగి పూసెజ్జపైం బరుండి 
వియోగవేదన ననుభవించెను. 


గిరికన్య మేన నేకీభవించినంగాని 
తియ్యవిల్తుని నిరోధింపరాదు..... 


నేర్చున నటంచు నృపతి యానెలంత దలంచి 

తలంచి సగమగు, సాత్త్వికోదయ దశాను 

భావములంజెందు, మన్మథ ప్రసవబాణ 

బాణమగ్నతం గాంచుం, దాపము వహించు. 3-94 


అను పద్యము శ్లేషార్థముతోంగూడి వసురాజనుభవించిన బాధను భావములను జక్కగా 
వివరించుచున్నది. తరువాత గిరికావిరహము రసభావపూరితముగా వర్ణింపంపడినది. ఆమె 
పొందిన కార్యమును 


186 


పూట పూట శరత్మోటి పొడముకతన 

విన్ననై యన్నదీకన్య వేణి దూల 

సన్నగిలియున్న గతి నెన్నంజనునె యకట 

యూర్శికలు కంకణాకృతి నొనరెనపుడు” 3-109 


అను పద్యము చెప్పక చెప్పుచున్నది. ఉంగరములామెకు కంకణము అయ్యెను. 
ఈ పద్యమున నదీపరమైన యర్థముకూడ నున్నది. ఊర్మికలన తరంగములు! కంకణములన 
నీటి బిందువులు, వియోగబాధ భరింపలేక గిరిక “శృంగారవనికి నరుగ నన్నియుం జక్మనౌనని” 
యచ్చటికేగెను. అచ్చట “ప్రసూనాంబక ధాటీశుక ఘోటీ నికరాటీకనము” వెగ్గలమగుటచే 
నామె మరణింప నిశ్చయించెను. “పవమాన మానవప్లవమాన కైరవచ్యవమానరజము 
మైనంటందివురు (3-108 అను పద్యమున కవి “గిరిక పంచశరభూత పరిభూత 
పంచభూతములం దదీయ స్థలంబులం గలుపు కరణి” జేసిన ప్రయత్నము వర్ణించి యున్నాడు. 
కలువపుప్పొడి, పద్మమకరందము, ఆమ్రకోమలచ్చదనార్చి, మలయానిలము, అళిశింబితము 
అనునవి పృథివ్యప్తేజో వాయ్వాకాశములను పంచభూతములకుం జెందిన వస్తువులు, మేను, 
కన్నీరు, చూపు, ఊర్చు, చెవి అనువానిని గిరిక క్రమముగా పై వానితోం గలిపి వేయుటకు 
యత్నించెను. ఈ పద్యము గిరికావిరహముతోపాటు భట్టుమూర్తి పాండితీభావ గౌరవములను 
గూడ చక్కగా విశదము చేయుచున్నది. పుష్పాపచయమును జలకేళియు నైనపిమ్మట చెలికత్తెలు 
మన్మథపూజ కావించి గిరికను రక్షింపుమని యావలరాజును ప్రార్థించిరి. వారాతని నిట్లు 
శాఘించిరి. 


లోకత్రయీ జగోత్సేకంబుం దెల్పు నీ 
పడగ నారాయణ ప్రథమమూర్తి 

రెండంటం జేయు నీ కాండ చాతురికి నా 
ద్య నిదర్శనంబు వామార్ధజాని 


కాంతలననెంత నీయంత ఘనునకింక 

నళిచికురం బ్రోవవయ్య పద్మాక్షింగావ 

వయ్య, శుకవాణిం గరుణింపవయ్య పూర్ణ 

చంద్రముఖి నేచకయ్య యో చక్కనయ్య 3-177 


అనుపద్యము భావపూరితమైనది. గీతమునందలి విశేషణములన్నియు సాభి 
ప్రాయములు. అకులు, పద్మములు, శుకములు, చంద్రుడు మన్మథునికిం జాల సన్నిహితులు. 
ఆ సంబంధమును బురస్మరించుకొని యైన తత్సదృశ్యములైన చికురనేత్ర వాజ్ముఖములుగల 
తమ చెలిని బ్రోవవలసినదని చెలికత్తెలిందు మన్మథుని ప్రార్థించియున్నారు. మన్మథుండు 
ఆహ్యాలటలి 187 


వచ్చి యెదుట నిల్చినట్లు కనంబడంగా గిరిక మూర్చిల్లెను. చెలికత్తె లుచితములైన 
పరిచర్యలొనరించిరి. “చతుర్దాశ్వాసమునంగల మన్మథచంద్ర మారుతముల యుపాలంభము 
గంభీర భావశోభితమై యున్నది. 


రాజీవాక్షుల నేచు పాతకివిచంద్రా! రాజవానీవు నీ 

రాజత్వంబునం జక్రముల్‌ మనియెనా రంజిల్లి సత్సంతతుల్‌ 

తేజంబందెనొం డిందెనో యహిభయోద్రేకంబు తాంజెల్లరే 

రాజై పుట్టుట రశ్శిమాత్రఫలమే రాజౌట దోషార్థమే 4-27 


అనునది చంద్రోపాలంభము. ఇందలి రాజీవాక్షులనుపదము సాభి ప్రాయము. 
శ్లేషపూర్వకముగానిందు చంద్రుని రాజత్వము నిరర్ధ్థకమని సూచింపంబడినది. 


శంబరవైరి వీవు పటుశంబర పోషణశాలి యాతడ 

బ్దాంబకధారి వీవు మధితాబ్దుండతండు, నిశాట రూటద 

ర్పంబడంగించు బల్లిదుని పట్టివి నీవు నిశాటుందాతందో 

యంబుచరాంక నీకుందగునా హరిణాంకుని తోడికూటముల్‌ 4-39 


ఇది మన్మథోపాలంభము. శ్లేషసామర్థ్యమున నిందు మన్మథ హరిణాంకులకు గల 
వైరుధ్యము చక్కంగా సూచింపంబడినది. ఇట్లే యీ సందర్భమందలి మలయమారుతో 
పాలంభము కూడ సరసమును భావ పూరితమునై యలరారుచున్నది. నాయికానాయకుల 
విరహతాపమును వారనుభవించిన భావము కవి చాలచక్మగా వివరించియున్నాండు. 


ద్వితీయాశ్వాసమున కోలాహలము శుక్తిమతి నడ్డగించినప్పుడు *నానాజనపద 
కటకాశ్రయు'లైన జనులరుదెంచి జరిగిన యుపప్లవోపద్రవము నెజిగించు సందర్భమున 
కరుణభీభత్సములున్నవి. వారి మొరవిని వసురాజు ససైన్యముగానేగి దుందుభి కబంధుని 
మీటిన రామునివలె “వనాభ్యంతరరోధకమైన యా మహాద్రిని” నభమున కెగమీటెను. ఇచ్చట 
వీరాద్భుతములు ద్యోతితములగుచున్నవి. “నావిని నవముని పరమాద్భుత కలనావినివేశమున” 
మించెనని కవియే యిచ్చట సూచించియున్నాండు. ఇట్లే ఇంద్రుని సంకల్పమున వనము 
పట్టణమైన (5-46) సందర్భమునను, మంజువాణి నభోయానమున నధిష్టానపురమున కరిగిన 
సందర్భమునను (4-59) గూడ నద్భుతరసము స్ఫురించుచున్నది. వసురాజును గిరిక 
(ప్రేమతోం జూచు సందర్భముననొక చెలి “ఈ నృపమణి రాకచే నలరి యీగిరికాననమిప్పుడెంత 
చొక్కపు సిరిందాల్చి చూడుంిడని మేలమునంబల్నెను. అప్పుడు గిరిక సిగ్గును రాగపుదమియును 
మించ ప్రియుని కుచాంచలవారధారలోంజూడ మొదలిడెను. చెలికత్తెలది గమనించి 
చిబునవ్వులొలికించిరి. ఈ సన్నివేశమునందును, పంచమాశ్వాసమున చెలులు గిరిక 


188 


నలంకరించునపు డొకకాంత రాగమం[ఘ్రుల నలరించి “చూచితిరె కొమ్మలు తమ్ము వినాంఘ్రి 
రాగకందళిందగు ధాత్రి నీ యరిదితమ్ము వినోజ్ఞ్వలమౌళి రంజనాకులము”లని పల్ము 
సందర్భమునను చమత్మారగర్భితమైన హాస్యము గోచరించుచున్నది. నర్శసచివుండు యతివేషము 
వహించిన సందర్భమున శాంతరసాభాసమున్నది. భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహమును 
రచించి రసధ్వన్యాది కావ్యంగములనుగూర్చి నిశితముగాం బరిశీలనము కావించిన 
లాక్షణికుడు. అందుచే నతండీకావ్యమున ప్రధానరసమైన శృంగారమును విభావానుభావాది 
భావముల సమ్యగ్వర్ణనముచే నుదాత్తముగాం బోషించి యుండెను. 


వసుచరిత్రమందలి పాత్రలలో గిరికావసురాజులును శుక్తిమతీ కోలాహల పర్వత 
ములును, మంజువాణీ నర్మసచివులును, ఇంద్రుందును ముఖ్యులు. వసురాజిందతిలోక 
పరాక్రమశాలిగను, ప్రజానురంజకుండైన ప్రభువుగను, గురుదేవతా భక్తిసంపన్నుండుగను, 
మి(తవప్రీియుండుగను, రనజ్ఞశేఖరుండుగను గోచరించును. లాక్షణి కుల ధీరోదాత్త 
లక్షణములన్నియు నీతనియందున్నవి. గిరిక యిందెక్కువగాం బ్రసంగింపదు. ఆమె 
కార్యశూరురాలు. సిగ్గును రాగపుందమియుంగల శృంగారవతి. చెలికత్తెలు హాస్యము 
చేసినప్పుడామె యించుకకోపమున వారలగదిమి తెరవెనుక కేగెను. ఇదంతయు రాజు 
చూచుచుండెను. అందుచేతనే “ఆ నగరాజభేదియును నానంగరాని మనోరథంబుతో మానిని 
నాత్మనిల్చి” యని కవి మానినీశబ్దము ప్రయోగించి నాండు. శయ్యాగ్భహమున కరిగినపుడు 
చెలులు గిరికను వీడి యరిగినపిమ్మట నామె “ప్రీడావయస్య వధూటీ లలితాంతరంగచిర 
సఖ్యాభ్యాస బంధమున నిల్బె” (6-77) నని కవి యామెలజ్ఞా శీలమును సూచించినాండు. 
చివరికామె “సాహిత్య రహస్య మీశువలనసాధించి తోడోనాతనికి బ్రత్యుపదేశ మొసంగి” 
యతుల ప్రాఢిని బ్రదర్శించెను. మొత్తముమీద మనుచరిత్ర పారిజాతాపహరణములను 
బఠించునప్పుడు వరూధినీప్రవర సత్యాశ్రీకృష్ణులవలె వసుచరిత్ర పఠించినప్పుడు గిరికావసు 
రాజులు విలక్షణమైన వ్యక్తిత్వముతో పరితల హృదయముల నాకర్షింపంజాలరు. మంజువాణీ 
నర్మసచివుల పాత్రలను నిర్మించుటలో భట్టుమూర్తి చాలనైపుణ్యము ప్రదర్శించెను. వారిరువురును 
అతనిచే కల్పింపంబడిన పాత్రలే. మంజువాణి సార్థక నామధేయ. మాయాయతితోడను 
వసురాజుతోడను ఆమె ప్రసంగించిన తెజంగిందుకుం దార్మాణము. గిరికపై నామెకుంగల 
ప్రేమ యపారము. విరహవేదనాదోదూయమానయై వనరునపుడు గిరిక నామె నోదార్చిన 
విధమును వసురాజుకడకేగి హారము నాతనికొసంగి యుంగరమును దెచ్చినవిధమును ఆమె 
సమయోచిత ప్రజ్ఞాకార్యకరణ నైపుణ్యములను ప్రదర్శించును. నర్మసచివుండు వాక్సాతుర్య 
మును సమయస్ఫూర్తియుం గలవాండు. అతని వాజ్షైపుణ్యములు గిరిక చెలికత్తెల కాశ్చర్యము 
కలిగించెను. అతడు మంత్రప్రభావమున వలె వసురాజును గిరికాదులున్న యెడకు రప్పించుట 
యపారమైన నేర్చునకు నిదర్శనము. కోలాహలపర్వతరాజు శుక్తిమతిని జూచినతోడనే యామెను 


కాహ్టాలజలీ 189 


కామించి దానికిం దగినశిక్ష ననుభవించెను. తరువాత నింద్రుండు గిరిక నడుగుటకై తనదగ్గజ 
కరుదెంచినప్పు డాతండంగీకరించి యౌచిత్యమును ప్రదర్శించెను. అందుచేతనే 


లోకత్రయ్యభినందనీయ విమలాలోకుండు, సుశ్లోకుండా 

లోకాలోకధరాధురీణుం, డతండల్లుండయ్యెడిన్‌ నీతపః 

పాకంబెట్టిదొకాని పాదనిహతిం బైకొన్న వాండంఘ్రి నా 

లీక ద్వంద్వ నతుండుగా నెరపంగల్లెం గల్మియున్‌ బల్మియున్‌ 5-25 


అని యింద్రుండాతని బ్రశంసించెను. శుక్తిమతి విమలవర్తనము కలది. ఆమె 
కోలాహలుని కోరికనెతింగి యది యుచితము కాదని హెచ్చరించెను. ఆతండు తన్నుం జూచుట 
కరుదెంచినప్పు డామె యుచిత సత్మారములొనరించెను. వసురాజు తనకుం జేసిన యుపకృతిని 
స్మరించి యామె తనసుత నాతనికర్పించుట యామె కృతజ్ఞతను సూచించుచున్నది. వసుచరిత్ర 
యందలి యుత్తరభాగమున నింద్రున కమితమైన ప్రాధాన్యమున్నది. గిరికావసువుల 
వివాహమునకు సంధానకర్త యతండే. వసురాజునెడ నాతనికింగల యాదరగౌరవములు 
మేదురములైనవి. భక్తపుంజప్రియుండని భట్టుమూర్తి వాడిన విశేషణమునాతండందు 
సార్ధ్థకమొనరించెను. మిత్రునికి ప్రీతి నాపాదించుటకై యాతండు శత్రువుకడకేగి కన్యనర్ధించెను. 
గిరికా జన్మవృత్తాంతమును దానుగాంజెప్పక మంజువాణిచేం జెప్పించుటయందు భట్టుమూర్తి 
అభిజ్ఞానశాకుంతలమునందలి విధానము ననుకరించియుండెనని యిదివబికుC జెప్పంబడినది. 
అట్లే యాతండు మంజువాణి వసురాజుకడకేగిన వృత్తాంతమును స్వయముగా జెప్పక 
తిరిగివచ్చిన పిమ్మట నామెచేతనే చెప్పించెను. వసుచరిత్రమున నాతండు నాటకరీతులను 
జొప్పించిన సందర్భములు కొన్ని యున్నవి. విదూషక పాత్రను సృష్టించుటయు, నాతని 
మాయాయతివేషమున గిరికాదుల కడకు బంపుటయు నందు ముఖ్యములైనవి. “కనకవల్లి 
మతల్లికల పెంపు జడగుంపు పుష్పరాగ సంభూతిభూతి” 2-79 ఇత్యాది సీసపద్యమాతండు 
గడిదేరి జడదారి యెట్లయ్యెనో విశదముగా వర్ణించుచున్నది. ఆతండు గిరికాదులతో 
సమయోచితముగ సంభాషించి, మంత్రబలముచే రాజును రప్పించెదనని పల్కి దెసలాకర్ణించి, 
మజ్‌రూ యనిన వెంటనే వారి సంభాషణమంతయు లతలచాటుననుండి వినుచు 


“ఇది సంధింపంగ వేళయంచు వసురాజేంద్రుండు నీరంధ్ర నీ 
రద వారప్రతిసీర వెల్వడిన తారాభర్త లీలన్‌ లతా 
చ్చద సంఛాదికంబాసి.....” 3-45 


వారియెదుట నిల్బుట సరిగా నాటకమునం బాత్ర ప్రవేశించునట్లున్నది. మతియు 
నర్మసచివుండు “తదీయ ఘటనావైభవాభంగ రంగ ప్రదేశంబునకుం బూర్వరంగంబు 
రసోత్తరంబగుట యొరింగితిరి గదా (3-62)” అని చెప్పుట యందలి రంగపూర్వరంగ 


190 


పదప్రయోగము కవి నాటక విధానాభిమానమును జెప్పక చెప్పుచున్నది. మంజువాణి వసురాజు 
భవనమున గంధతైలభాజన భవనప్రదీపకల చాటున దాగుటయుం దరువాత నృపమంచస 
మంచిత యంత్రపుత్రికామండలిలో నొకపుత్రికగా మాటి పకపకనవ్వి రాజుకంఠమున 
హారమువైచుటయు, ననంతరము నిజరూపమును దాల్భుటయు నాటకీయ సన్నివేశములను 
దలపించుచున్నవి. చంద్రోదయమును వర్ణించుచు6 గవి “హరిదంభోరుహలోచనొలను 
పద్యమున నాటక సంబంధియైన యుపమానము నొసంగుటకూడ నాతని నాటకాసక్తిని 
వెల్లడించుచున్నది. ఎడనెడం గానవచ్చు సంభాషణలును రాజు వచ్చినపిమ్మట గిరిక చెలికత్తెల 
హాస్యోక్తులకించుక కుపితయై తెరవెనుక కరుగుటయు, మన్మథ పూజయు, నతని నాటకీయ 
సన్నివేశకల్పనకౌశలమునకు మజటికొన్ని తార్మాణములు. 


నాటకములయందు ప్రస్తావనాంతముననేకాక యంకముల యందుంగూడ 
నూతనపాత్ర ప్రవేశము సూచింపంబడుచుండును. భట్టుమూర్తి వసుచరిత్రమున నట్టిపాత్ర 
ప్రవేశసూచన చక్కగాం గావించియున్నాండు. విదూషకుండు యతివేషమున గిరికాదుల చెంత 
కరుగుటకు ముందు, 


గంధగజయాన గీత ప్రబంధకలన 

నలరి యతి లియ్యమై వచ్చునరిది మగువ 

లార! కనుంగొంటిరే యను నాళివాక్య 

మొకటి: విననైనం మత 2-81 


అను పద్యమునందలి యతి లియ్యమైవచ్చుట యను ఛందఃశాస్త్రమునకు సంబంధించిన 
యతిపదముచే మాయాయత్యాగమనము సూచింపంబడినది. అట్లే గిరిక సిగ్గుచే తెరవెనుకకరిగి 
“ఈ వనజాతములో మదీయఖేలనములకెల్లం దోడయిమెలంగంగ నా కలహంసి రాదొకో 
జనని వయస్య” 3-71 యని యనుకొనుచుండంగనే యా కలహంసి వచ్చుట సంభవించెను. 
వసురాజుద్యానశోభనుగాంచి యానందించు సందర్భమున భట్టుమూర్తి “కిన్నరద్వయ 
మన్నిఖిలోక్తివేది కన్యదురాసదమైన యాసన్న శుభంబు”తెల్సి కోలాహల పర్వతమున కరిగెనని 
వర్ణించి ముందు జరుగంబోవు గిరాకావసురాజుల వివాహమును సూచించియున్నాండు. 


“శ్రీ భూపుత్రి వివాహవేళి అను నారంభ పద్యమునందలి “శుభక్రమాకలనచేం 
దద్రత్నముంగప్పు” అను పదములు వసురాజు కాలిబొటనటైేలి గోటిచే కోలాహలమును 
మీటి వేయుటను సూచించుచున్నవని వ్యాఖ్యాత విశదము చేసియున్నాండు. 


భట్టుమూర్తి యలంకార శాస్తముతోడనే కాక సంగీత జ్యోతి ర్వైద్య భూగర్చాది 
శాస్తములతోం గూఢ గాఢమైన పరిచయము కలవాండనుటకు వసుచరిత్రమున దృష్టాంతము 
లనేకములున్నవి. తిరుమలరాయలు తన్ను బిల్వంబంచెనని చెప్పు సందర్భమున “సంగీత 
కాహ్టాలజలీ 191 


కళారహస్యనిధి'నని యాతండే చెప్పుకొని యున్నాండు. ఆతండు రచించిన పద్యములు పెక్కు 
శ్రవణపేయమైన గమనసౌందర్యముచే నాతని సంగీతకళారహస్యనిధిత్వమును వెల్లడి 
చేయుచుండును. గిరిక “జాబిల్లి వెలుంగువెల్లికల డాయన్‌ లేక కాంభోజీరాగ విపంచికా రవ 
సుధాపూరంబు తోరంబుగా” నేద్చెనని యాతండు చెప్పి యున్నాండు. కాంభోజీరాగము కన్నడ, 
భూపాల మొదలగు వానివలె దైన్యమునే తెలుపదనియు,నది యెంత దీనమో యంత 
గంభీరమనియు, నందుచేతనే భట్టుమూర్తి గిరికను కాంభోజీ రాగమున నేడ్చించెనని 
యనభిజ్ఞులు చెప్పుచున్నారు. ప్రథమాశ్వాసమందలి, 


అరిగాంబంచమ మేవగించి నవలాలవ్వేళ హిందోళ వై 

ఖరింజూపం బకజాతమాత్మరవభంగ వ్యాకులంబై వస్‌ 

ధర నాలంబిత పల్లవ వ్రత విధుల్‌ దాల్పం దదీయ ధ్వనిన్‌ 

సరిగాం గైకొని యెన్వసంతము మహాసంపూర్ణ భావోన్నతిన్‌ 1-130 


అను పద్యమతని సంగీతకళాపాండిత్యమును చక్కగా విశదీకరించు చున్నది. 
హిందోళరాగమును శిశిరవసంతసంధిలో బాడుదురంట! అందలి యారోహణావరోహణములు 
రిషభ పంచమస్వర వర్జ్ణితములు. అందుచేం గోకిలలు తమ పంచమస్వరమందు 
నిషిద్ధమగుటకుం జింతించి యాలంబిత పల్లవ వ్రతవిధిని దాల్చ్బను. ఇంతలో వసంత 
మరుదెంచి షడ్డరిషభగాంధారములతోం గూడిన వసంతరాగము నాదరించెను. అరిగా ననం 
గా శత్రువుగాననియు, రిషభరహితముగాననియు రెండర్థములున్నవి. అట్లే సరిగా ననంగా 
నుచితమగునట్లుగా ననియు, రిషభసహితముగాననియు నర్ధద్వయమేర్పడుచున్నది. పంచమా 
శ్వాసమందలి 71వ పద్యమున భట్టుమూర్తి పుణ్యపురంధ్రికామణులు సింధుకన్యకాప్రకట 
విరహగీతికలు పాడిరని వర్ణించెను. ఇందలి సింధుకన్యకా పదముచే 'సైంధవరాగము సూచింపం 
బడినది. అట్లే తృతీయాశ్వాసమున వసురాజు గిరికాదుల యెదుటికివచ్చి నిల్చిన సందర్భమున 
“సారంగరాగ భ్రమన్మద భృంగీరుతి వందిమాగధ కథామాధుర్యమును” దెల్పెనని చెప్పి 
భట్టుమూర్తి సారంగ శబ్దముచే సారంగనామక రాగవిశేషమును సూచించెను. ఈ విధముగా 
నాతడు పెక్కుచోట్ల వసుచరిత్ర కావ్యమున తన సంగీత కళారహస్యనిధిత్వమును 
బ్రకటించియుందెను. 
ఆళి హస్తావలంబనంబడర నడచు 
కన్యందదధీనవృత్తియై కాంచునట్టి 
వసుపతినిరంతరాలోక వైభవంబు 
సాగనీదయ్యెం గన్నీటిజడి గడంగి 3-77 


192 


అను పద్యము గిరిక చెలికత్తెలతో వెడలిపోవుచున్నప్పుడు రాజు నేత్రములనుదయించిన 

కన్నీటిచే నామెను జూడంజాలకపోయెనని చెప్పుచున్నది. సూర్యుండు కన్యారాశిలో 
హస్తానక్షత్రమున నున్నప్పుడు తప్పక జడివాన కురియునని జ్యోతిశ్శాస్త్రవేత్తల సిద్ధాంతము. 
దానిని పురస్కరించుకొని భట్టుమూర్తి సభఖీహస్తము నవలంబించి నడచు గిరికను దదేకతత్సరుడై 
చూచు వసురాజు చూపును గన్నీరుదయించి సాగనీయలేదని వర్ణించియున్నాండు. ఇచ్చట 
వసుపతియనంగా సూర్యుండని యర్ధాంతరము. ఈ సందర్భమునందలి కన్నీరు వసుమహారాజు 
నకు విరహాతిశయముచే నుదయించిన బాపష్పమను సాత్త్విక భావమునుగూడ సూచించు 
చున్నది. 

రాజకరానుషంగమున రామకరాంబుజమొప్పంగన్యకా 

రాజితహస్తయోగమున రాజకరంబు నతిప్రకాశమై 

రాజిల, రక్షగట్టుక్రియ రాజముఖీ కరపంకజంబునన్‌ 

రాజకరంబునం గురుందొనర్చె సమంత్రక కౌతుకాంకముల్‌ 6-25 

అనుపద్యముకూడ భట్టుమూర్తి జ్యోతిశ్ళాస్తపాండిత్యమును బ్రకటించుచున్నది. 

చంద్రకరానుషంగముచేంబద్మము ప్రకాశింపదు. అట్లే కన్యారాశిలో హస్తానక్షత్రమునం 
జంద్రుడున్నప్పుడతని కధిక ప్రకాశముండదు. అయినను నారెండును సంఘటిల్లునట్లు 
బృహస్పతి వధూవరులకు రక్షాబంధనమును గట్టెననియుం, గన్యకారాజితహస్త యోగమున 
ననుటచేం జైత్రశుద్ధచతుర్దశినాండు వివాహము జరిగెననియు, నతండు సూచించియున్నాడు. 
రాజకరమునకుం గన్యకారాజిత హస్తయోగమప్పుడే వచ్చును. ఇట్లే గిరికావసురాజుల 
వివాహము మిథునలగ్నమున జరిగెనని భట్టుమూర్తి వర్ణించియున్నాండు. మిధథునము 
యుగ్మరాశి. దాంపత్యము దాని చిహ్నము. “అళిఘటమీనకేసరి శరాసనగోమకరంబులన్‌” 
అనుపద్యమున మిథునలగ్నమే యేల కావలసివచ్చినదో యాతండుచక్కగా సూచించియున్నాడు. 
ఈ విధముగా నితరసందర్భములందుంగూడ నాతండు తన జ్యోతిశ్శాస్త్ర వైశారద్యమును 
బ్రకటించియున్నాండు. తృతీయాశ్వాసమున. 


అళినీలాలక కంటె చిల్మభవదీయాలాప లీలాప్తి నిం 

పలరంగోరి విపక్వదాడిమతరువ్యాలంబి శాఖాఫల 

జ్వలనావాజ్ముఖమై తపంబు సవరింపన్‌ సాంగె, నేలబ్బెడిం 

దలక్రిందైన ననూన వాగ్గ్రహణమేధాశక్తి బింబాశికిన్‌ 3-143 


అనుపద్యము సఖులు దానిమ్మపండుపైం దలక్రిందుగంగనిపించుచున్న చిలుకను 
వర్ణించుచున్నారు. అది గిరికాలాపలీలాప్తిం బొందంగోరి తపము చేయుచున్నట్లున్నదని 
కవిభావన. బింబాశి యనంగా దొండపండునుదినునట్టి చిలుక. బింబాశులకు మెధాశక్తి 
సన్నగిల్లునని వైద్యశాస్తము తెలుపుచున్నది. దానిని బురస్మరించుకొని చిలుక యెంతతపస్సు 
చేసినను గిరికావాగ్విలాసమును బొందంజాలదని కవి రమణీయముగా వర్ణించియున్నాండు. 
కాహ్టాలజలీ 193 


కంజ నయనావిలోకన 

ఖంజనయుగ మెదకు వ్రాలంగని వసువాలో 

రంజిలుట దెలిసి శంబర 

భంజనుండతి నిశిత విశిఖపంక్తిన గల్ఫెన్‌ 3-108 


అనుపద్యము గిరికావిరహవేదనను వర్ణించునట్టిది. కాటుకపిట్టలజంట రతిక్రీడకు 
వ్రాలినచోట భూమిలో బంగారపుగని యుండునని భూగర్భ శాస్త్రజ్ఞుల సిద్దాంతము. వసువనగా 
వసుమహారాజు, బంగారమునను రెండర్భముల నున్నవి. విరహవేదనాతిశయమున గిరిక 
తలవంచి వక్షమును జూచుచుండుట కాటుకపిట్టల జంట యెదకు వ్రాలినట్లున్న దని కవి 
కల్పన. ఇచట 'నెదకు' అనుపదమునువాడిన విధ మతిరమణీయముగానున్నది. ఆ 
దృశ్యముజూచి శంబరభంజనుండు (మన్మథుండు, వ్యాధుడు) నిశితబాణముననుసరించి 
యిటభట్టుమూర్తి కల్పించిన భావమత్యంత మనోహరమై గిరిక యనుభవించిన వేదనా 
తిశయమును నిశితముగా వ్యక్తము చేయుచున్నది. 


శ్లేషకును ధ్వనికిని గొంతభేదమున్నది. శ్లేషమున రెండర్థములును బ్రకృతములే అందు 
దేనినిగాని విడిచివేయుటకు వీలులేదు. ధ్వనిలో వాచ్యార్థము ప్రకృతమైనను బ్రాధాన్యము 
వ్యంగ్యమునకే యుండును. ఇచ్చట రెండవయర్థమును సరిగాంబరిశీలించకపోయినచో 
రామణీయకాతిశయమే లోపించునుగాని వైయర్థ్యము చేకూరదు. ఈ కారణముచే వసుచరిత్రము 
నందుం బెక్కు పద్యములలో నర్ధద్వయము గోచరించినను ధ్వనికావ్యమే కాని శ్లేషకావ్యము 
కాదని విజ్ఞులు చెప్పుదురు. అందలి రెండవ యర్థమునొప్పరికించినను బ్రకృత వస్తువునకు 
సంబంధించిన కథ సాగిపోవుచునే యుండును. భట్టుమూర్తి వసుచరిత్రమున శ్లేషధ్వన్యర్థముల 
సంఘటించుచు నపూర్వములైన భావములను వ్యక్తముచేసియున్నాడు. ఒకటిరెండు దాహరణము 
లొసంగెదను. 


అఖిల భువననిరోధకాహార్యరాజ 

గంధనిర్గంధనునిరాక కలిమినలమి 

కొన్న యలజడి యుడుగం బ్రసన్నమైన 

యేటికొయ్యన గర్భంబు దేటపడియె 3-19 


భువనమనంగా జలము, ప్రపంచము. భువననిరోధకమైన వింధ్యపర్వతము గర్వము 
నపహరించినవాండు అగసుండు. అగస్త్య నక్షత్రోదయము కాంగానే వర్షాకాలము పోవుటయు, 
శరత్మాలము వచ్చుటయు, నదులు ప్రసన్నసలిలలై కొంతసన్నగిల్లుటయు వాని గర్భముననున్న 
శిలాదులు బయల్వడుటయు సంభవించును. ఇది వ్యంగ్యార్థము. శుక్తిమతీ జలమును 
నిరోధించిన కోలాహలపర్వతము యొక్క విజృంభణము నడంచిన వసురాజురాకచేం బ్రజలకుం 
గలిగిన యలజడి యుపశమించెననియుం దత్సర్వత సంపర్మమువలన శుక్తిమతి గర్భవతి 
యయ్యెననియు నిందలి ప్రకృతార్ధ్థము. 


194 


పతికృతధర్మ కౌశలము పట్టునందోడగు నారినారి, దాం 
బితృశరణ ప్రచింతమదిం బెట్టక యీశ నివేశితాత్మయౌ 
సతిసతి,రాశికెక్కి యిన సత్కృతింగైకొను కన్యకన్య, శా 
శ్వతమతినిట్లుగా మనని వామయెవామగదమ్మ కోమలీ! 6-57 


అను పద్యము గిరిక వసురాజుతోనత్తవారింటికేగునపుడు తండ్రి యైన కోలాహల 
పర్వతరాజు కావించిన యుపదేశముతోం గూడి యున్నది. ఇచ్చట ధర్మము, నారి,ఈశుండు, 
సతి,ఇనుండు,కన్య,వామ అను పదములకుంగల యర్థమును బురస్మరించుకొని కవి యద్భుత 
మైన భావమును బ్రకటించి యున్నాండు. 


పదమెత్తం గలహంసలీల యధరస్పందంబు సేయన్‌ శుభా 

స్పదమౌ రాగకదంబకంబు (శ్రుతిచూపన్‌ శ్రీవిలాసంబు కే 

ల్లదలింపన్‌ సుకుమార పల్లవ నవైలాలక్ష్మి వీక్షింప జ్జ 

ట్పదియుం బొల్బు తరంబె కన్నెంగొనియాడ న్లేయ వాక్రౌఢిమన్‌ 3-59 


అను పద్యము శ్లేషసంయుక్తమై గిరిక యంగసౌందర్యసంగీత కళా కౌశలములతోపాటు 
భట్టుమూర్తి సాహితీ సంగీత పారంగతత్వమును గూడ చాటుచున్నది. 


వనుచరిత్రమునందలి వద్యములలో నూటికిందొంబదియైదిట్టి శ్లేషధ్వన్యర్థ 
శోభితములైనట్టివే. అర్భాంతరముతో సంబంధము లేకుండ నాతండు అద్భుతమైన భావమును 
బ్రకటించిన పద్యములు కూడం బెక్కులున్నవి. 


పంకజపాణి శంఖపరిభావక కంధర తల్లి యేలకో 

సంకులు గట్టెనంచుం గులశైల సుతాగ్రణి పాయం ద్రోచి ర 
త్నాంకితహారముంప బరువానునొ బిడ్డకివేల కర్మ శా 

లంకృతులంచు హల్లక కలాపములుంచు నదీలలామయున్‌ 3-31 


అను పద్యమున శ్లేషసంబంధము లేదు. అయినను అర్థమెంతో సహజ రమణీయమై 
భాసించుచున్నది. శుక్తిమతి పసిపిల్లయైన గిరిక కంఠమున శంఖములపేరు వేసెను. ఆమె 
మెడయే శంఖమును బరిభవించు చుండగా మరల నీ శంఖహారముంచెను. పసిబిడ్డ యీ 
జాలబరువు సహింపం గలదాయని శుక్తిమతి దానిని దీసి హల్లక కలాపములుంచినది. 


ఆ తన్వంగి యనంగ రభూంకరణవజ్ఞ్యాముక్తచూతాస్త్ర ని 

ర్ఞాతంబోర్వక తమ్ములంచుం దటినీ గర్భైక సంజాత కం 

జాత వ్రాతము మాటుచెంద నవియేచన్‌ సాగెమున్మున్నుగా 

జ్ఞాతిశ్చేదనలేన కిమ్మనెడి వాచారూఢి సత్యంబుగన్‌ 3-101 


195 


గిరిక మదనచూతాస్తనిహతి సైంపంజాలక తమ్ములు (సోదరులు, పద్మములు) 
కదాయని శుక్తి మతీ నదీసంజాత పద్మముల శరణు చొచ్చెను. అవి యామె నంతకుముందే 
వేధించుటకు మొదలుపెట్టెను. జ్ఞాతియున్నదో నింక వేటే యగ్నితోంబనియేమి యను లోకోక్తికిది 
తార్మాణము. ఇచట తమ్ములను పదము శ్లేషగా వాడి భట్టుమూర్తి యపూర్వమైన భావమును 
సాధించినాండు. 


కొండంట విల్లు వేదలల కుండలి రాజంట నారి, యమ్మనం 

తుండంట బైటి పల్లియలు దున్మిన వాండంట యొండు రెండు భ 

ర్గుండిది నిండు పౌరుష మొకో యని గెల్వవె ముజ్జగంబు లు 

ద్దండత నొక్కతుంట విలుందాలిచి యంటినం గందు తూపులన్‌ 83-174 


అను పద్యమున గిరిక చెలికత్తెలు పరాక్రమవిషయమున శివునికంటె మన్మథునికిం 
గల యాధిక్యమును వర్ణించియున్నారు. ఇచ్చట బైటి పల్లియలు, ఒండు రెండు, నిండు 
పౌరుషము అను పదములను వాడిన తీరు అపూర్వ ప్రతిభాశోభితమైనది. 


ఏమేమీ జగతిం గఠలోరములు శైలేంద్రంబు లౌంగాం, దదీ 

యామెయస్మయ భేది యంతకుం గలఠోరాకారుం దౌనేకదా! 

యామేటిన్‌ ధృతి వాపి చూపులనె యాటాడించు వారెంతవా 

రో మీనేక్షణ దానెజుంగదె తదారూఢ ప్రభావోన్నతుల్‌ 4-113 


అను పద్యమున వసురాజు గిరికవలనం దానెంత వేదన ననుభవించు చుండెనో 
మంజువాణికిం దెలుపుచున్నాండు. శెలములుకరినములు, తద్వర్లభేది (వసురాజు) అంతకంటె 
గరినుండు. అతనిని ధృతివాపి చూపులచేతనే కలంతనొందంజేయువారు (గిరిక) ఇంకెంతవారో, 
చెప్పనలవికాదని యాతని భావము. ఇది యాధారాతిశయసాంప్రదాయముగా, 
నుచితోత్తరంబుగా, ఘనరసభావ బోధకముగాంగిలికించితంబుగాల” జెప్పంబడినదని 
భట్టుమూర్తి యంతకుముందున్న పద్యమున సూచించియున్నాండు. 


సిరులు హరింప దంపతులు చెంత నరుంధతిం జూచుచోంబర 

స్పర నయనాంతముల్‌ గదియ బాలిక చూపులు పర్వెనప్పుడ 

ప్పరమసతీ పదాబ్దములపై భవదీయ సువాసినీత్వ వై 

ఖరిం గరుణింపుమంచు విరి గల్వలం బూజలు సల్పెనోయనన్‌ 6-33 

వివాహసందర్భమున గిరికావసురాజులు అరుంధతిని దర్శించిరి. అరుంధతి 

పదాబ్దముల పైం బడిన గిరిక చూపులు భవదీయ సువాసనీత్వ వైఖరిం బ్రసాదింపుమని యామె 
పూజచేసిన విరిగల్వలవలె నుండెనని యిందలి భావము. చతుర్జాశ్వాసమున వసురాజు 
మంజువాణి తనకంఠమున వైచిన హారమునుద్దేశించి “కమనీయద్యుతి ధామమా! విమల 


196 


ముక్తా రామమా! సేమమా!(4-100)” ఇత్యాదిగా జెప్పిన పద్యములు భావముల 
విషయముననేగాక గమన పదప్రయోగముల విషయమున గూడ నసాధారణ సౌందర్య 
శోభితములై యలరారుచున్నవి. ఈ విధముగా భట్టుమూర్తి గంభీరములు మనోహరములునైన 
భావములెన్నో వసుచరిత్రమునం వ్యక్తము చేసియున్నాండు. ఉదాహరణమునకై మూండు 
నాలుగు మాత్రమే సూచింపంబడినవి గాని యతని పద్యమేదైనను సరసగంభీర భావశోభితమై 
యుండుననుటలో నతిశయోక్తి లేదు. 


మన్మథపూజ చేయు సందర్భమున మన్మథుండగ్రభాగమున వచ్చి నిలిచినట్లు తోం 
పంగా గిరిక మారుతపాతితవల్లికాభయై నేల కొజంగెను. అప్పుడు చెలులు సంభ్రమించి 


మోహాపదేశ తమోముద్రితములైన 

కనుందమ్ముల హిమాంబులునుపరాదు 
శ్రమబిందు తారకాగమ ఖిన్న కుచకోక 

ములం జంద్రనామంబుం దలంపరాదు 
శీర్యదాశావృంత శిథిలితాసులతాంత 

మసియాడ వీవనల్‌ విసరరాదు 
పటుతాప పుటపాక పరిహీణతను హేమ 

మింకం బల్లవపు టార్చిడగరాదు 


లలన కానంగ కీలికీలా కలాప 

సంతతాలీఢ హృదయ పాత్రాంతరాళ 

పూరితస్నేహ పూరంబు పొంగిపొరలం 

జల్లని పటీర సలిలంబుం జల్లరాదు. 3-180 


అని పల్మిరి. ఈ పద్యము శబ్దార్ధాలంకార సౌందర్యమునకు, న్లేషకు, ధ్వనికిం గూడ 
నుదాహరణమై యద్భుతముగానున్నది. గిరికకు నిజముగా శీతలోపచారములు 
గావింపవలయుననియే చెలికత్తెల యభిప్రాయము. కాని శ్లేషసామర్థ్యముచే వారు వానిని 
నిషేధించుచున్నట్లీ పద్యమున గోచరించుచున్నది. మోహమను తమముచేం గన్నును తమ్ములు 
ముద్రితములైనవి. పద్మములకును హిమమునకును వైరుద్ధ్యము. హిమపాతముచేం బద్మముల 
శోభ తటుగును. హిమాంబురూపమైన శీతలోపచార మాచరించినచోం గనుందమ్ములకు 
మటింత హాని చేకూరుననియు, నందుచే నా శీతలోపచారము చేయవలదనియుం జెలికత్తెలను 
చున్నారు. నిషేధముచే నిట విధ్యర్థము వ్యంజితమగుచున్నది. ఇట్లే యన్నిపాదములు 
నన్వయించుకొనవలెను. ఇందు రూపక కావ్యలింగా లంకారములున్నవి. సలముల నెక్కువగా 
వాడి భట్టుమూర్తి యీ పద్యమునకొక శ్రవణపేయమైన గతి సమకూర్చినాండు. ఇట్లే దృష్టితోం 


197 


జూచినను హృదయమునకాశ్చర్యానందము లొదవించు పద్యములు వసుచరిత్రమున 
శతాధికములుగా నున్నవి. 


భట్టుమూర్తి తనకుంబూర్వులైన మహాకవులరచనల ననుకరించియో వానియెడ స్పర్ధ 
వహించియో రచించిన భాగములు వసుచరిత్రలోం బెక్కు కనిపించును. గిరికాయవనికా 
పసరణము శృంగార నైషధమునందలి దమయంతి యవనికాపసరణమున కనుకరణము. 
ఇంద్రుండు విమానమును వసురాజునకొసంగుచుం గావించిన వర్ణనము పారిజాతాపహరణము 
నందలి పారిజాతప్రసూన వర్ణనమును దలపునకుం దెచ్చుచున్నది. “ఈసునం బుట్టిడెందమున” 
అను పారిజాతాపహరణమందలి పద్యమునకును “ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల”అను వసుచరిత్ర 
పద్యమునకును గొంత సామ్యమున్నది. ఇంక మనుచరిత్ర యందలి పెక్కు పద్యములను 
మించవలెనను స్పర్ధతో భట్టుమూర్తి వ్రాసిన పద్యములు వసుచరిత్రలో చాల గోచరించును. 
“అతను భూతిఘటింపదయ్యెనే చదలేరు” (2-176) “తరువుపొంతం బొంచి వసుధావర 
వి(తుండు గాంచె” (2-25); “వవమాన మానవ, వభృవమాని(3-118) 
“ఒకనాడిం[ద్రునియంత” (4-126) మున్నగు పద్యములిందుకుం దార్మాణములు. భట్టుమూర్తి 
పెద్దనకు శిష్యుండైనమాట సత్యమే యైనచో “సతి సాహిత్యరహస్యమీశువలనన్‌ సాధించి 
తోడ్లోన తత్పతికిం బ్రత్యుపదేశ మిచ్చె”నను పద్యమువలన నతండు తనకృతి మనుచరిత్ర 
కృతికిచ్చిన ప్రత్యుపదేశములను సూచించు చున్నాందేమో యనిపించును. 


భట్టుమూర్తికింగల ప్రతిభా ప్రాభవమువలెనే పదప్రయోగాధికారమును జాలగొప్పది. 
అతని పాండిత్య మషప్రతిమానమైనది. అతండు రసభావములచే పాఠకులమనస్సులకాహా 
పుట్టించునట్లే పదప్రయోగ చాతుర్యముచే నచ్చెరువు కలిగించి వారిచే నోహోయనిపించును. 
శబ్బార్ధాలంకారములకుం బ్రాధాన్య మొసంగు కవిత్వము మూండవ తరగతికిం జెందునని 
లాక్షణికులు నిర్దేశించియున్నారు. అందుకొంత సత్యము లేకపోలేదు. కాని శబ్దార్థాలంకార 
ములను దనివితీర వాడుచునే రసభావముల కుద్దీపనము కలిగింపంజాలు మహాకవులు 
కొందజున్నారు. అట్టివారిబంతిలో నగ్రస్థానమొసంగందగినవాండు భట్టుమూర్తి. ఆర్థికమో 
శాబ్దికమో యైన యలంకారము లేకుండ నాతండు పద్యము వ్రాయండు. ఆ యలంకారప్రీతిచే 
రసభావములకు పుష్టి చెకూరునేకాని నష్టిచేకూరదు. ఇరువంకల పదునుగల కత్తివంటి దాతని 
ప్రతిభాశక్తి. శబ్దాలంకార ప్రయోగముచే సాహిత్యమునకు సంగీత సౌందర్య మావహించిన 
మహాకవి యాతండు. 


అలనాజనాపాంగ వలనావసదనంగ 
తులనాభికాభంగ దోః ప్రసంగము 1-126 


అనుమధుమాసవాసర వర్ణనాత్మకమైన పద్యమునెవ్వరో వైణిక శిఖామణులు వీణపై 
లయబద్ధముగా వాయించిరని ప్రతీతి. “ఏపారుపొదరిండ్ల నాపాటలాశోక దీపార్చి 


198 


కనకకలాపమరసె” (1-134); పవమాన మానవప్లవమానకైరవ చ్యవమానరజముమై నంటం 
దివురు” (8-117) “ఒకచాయ ననపాయ పికగేయ సముదాయ మొకసీమ నానా 
మయూరనినదము” (2-7) “స్వామిటైం నిగమాతిభూమిటైం సురవురోగామియై 
యట్టిజకామియుంద” (4-36) మున్నగు పద్యము లన్నియు నిట్టివే. షస్ట్రంతముల యందలి 

ఉద్ధతరిపు విద్ధతపన 

పద్ధతి కరిభవన దవనిపట దంబుధి సం 

పద్ధరణ సముద్ధరణ స 

మిద్ధరణరజో వ్రజోద్య దిభమదస్ఫతికిన్‌ 1-80 

అనుపద్యమునందలి ధ్వని, మృదంగ నినాదానుకారియై యానందము గొల్పుచున్నది. 

“అరిభవనత్‌' 'అవనిపటత్‌ అను ప్రయోగములు కవి వ్యాకరణ పాండితీ ప్రాథికి నిదర్శనములు, 
అనుప్రాసయమక ప్రయోగమాతనికి వెన్నతోంబెట్టినవిద్య. 


శత పత్రేక్షణ వెంట నంటిన వసుక్షాపాలకా లోకముం 

బ్రతిరోధింపంగంజాలదయ్యె భవన ప్రాంతోరు కాంతార వే 

ల్లిత వల్లీవలయంబు తచ్చికురపాళీ నీరదాళీ మిళ 

నృతి కేళీరస కేకిలోక గరుదున్మీలన్మరుల్లోలమై 3-75 

మెజుగొప్పు నెతిగొప్పు నెజగప్పు తతిగప్పు 

జలద మాలిక చొప్పు తెలుపలేదొ 3-69 

వీనుల వింద్రైయమృతపు 

సోనలపొంద్రైయమంద సుమచల దళినీ 

గానముక్రందై యాస్వన 

మానంద బ్రహ్మమైన నధిపతిపలికెన్‌ 2-14 

నాళీకాకర తీర సారకదళీ నారంగ పూగావళీ 

పాళీవాసితమైన కోనం గని 2-29 

మున్నగు నసంఖ్యాకములైన పద్యములాతని యనుప్రాసప్రయోగ ప్రావీణ్యమునకు 

నిదర్శనములు : 

ఏమంద మేమి సేయుద 

మేమందని మందలింత మేమందమొ యిం 

దేమందయాన నడుగుద 

మేమందణ మనుచుం దరళ హృదయాంబుజ లై. 3-181 
కాహ్టాలజలీ 199 


మొనయంగనకా కటకట 

మొనయం గనకాద్రి ధరుండె ముదిత నుపవనా 

తనుపవనాహతి కొసంగక 

తనుపవనా మదన నీయుదంచిత కరుణన్‌ 3-176 


మున్నగు పద్యములు యమకముతోంగూడి యాసందర్భమునందలి సఖీజనుల 
హృదయయాందోళనమును చక్కగా విశదీకరించుచున్నవి. ఇట్లు శబ్దాలంకారములపై ప్రీతి 
ప్రకటించినను అతండెచ్చటను ఒక్క వ్యర్థపదమునైన ప్రయోగింపండు. అతండు పదములను 
తూచివాడును. సాభిప్రాయపదప్రయోగమున నాతనితో సరివచ్చు వారెందజో యుండరు. 
“ధ్యానంబు హృదయవాస్తవ్య కుటుంబికి నావాహనము జగద్వ్యాపకునకు” (3-170) అను 
సీసమున మన్మధునికి వాడంబడిన విశేషణములన్నియు గిరికాదులుచేయు నుపచారముల 
కనుగుణముగా వాడంబడినవి. “వాతాందోళిత చందనాగురులతా శీతాంశోరమృతార్పణమ్మను 
క్రియం జేకొమ్ముచేతోభవా” (3-172) అనుపద్యమున చేతోభవాయను సంబోధనము మిక్కిలి 
సార్థకమైనట్టిది. అది శీతాంశోరమృతార్పణమ్మను లోకోక్తికిందగియున్నది. శీతాంశుండైన 
చంద్రుడుంను చేతోభవుండే. భామాశబ్దమునకు కోపపడునది (భామతి కుష్యతి ఇతిభామా) 
యని వ్యత్పత్త్యర్థము. అందుచేతనే భట్టుమూర్తి కావ్యారంభపద్యమున సీత్రాభామాపతియని 
భామాశబ్దమువాడియున్నాండు. సీత నిజమంజీర రత్నమందు ప్రతివింబితమైన తనయాకృతిని 
జూచి రామపాదరేణుభవకన్యయని భావించి కోపముచెందెను. “చనవొప్పన్నగి పల్కి... 1-159” 
అను పద్యమున దోహదక్రియలు వర్ణింపంబడినవి. వానినాచరించిన కాంతల కందంగ నా 
శబ్దము ప్రయోగింపంబడినది. ప్రశస్తములైన యంగములు కలవారే యంగనాశబ్దమున 
కర్షులగుదురు. 


పుడమి నచలేంద్రులెచ్చట 

జడవాహిను లెచట, నెచటిసఖ్యము, వినంజొ 

ప్పడదు పొడవడరు, మీయెడ 

నెడపక మారసము లెచటి కెక్కు మహాత్మా! 2-188 


అనుపద్యమున శుక్తిమతి తమకు సఖ్యముకుదరదని కోలాహలునితో చెప్పుచున్నది. 
కోలాహలుండచలేంద్రుండు. శుక్తిమతి జడవాహిని. సాప్తపదీనమైన సఖ్యము జడస్వభావము 
కలవారికి సమకూడం జాలదని యాపదములే సూచించుచున్నవి. “అనుకూలఖేలనాయ 
త్రజీవనమై(త్రి నడరి నర్మదబోటియై భజింపి (2-106) అనుసీసమున నలువకొలువున 
కరుగు శుక్తిమతిని గొల్చునదులపేర్లు చెప్పబడినవి. ఇందునర్మద, బాహుద, వేత్రవతి, సరస్వతి 
యను నదులొనరించు సేవలు వారి నామములకుం దగియున్నవి. 


200 


అని యఖీలంబుదెల్పి రమణాంగుళి ముద్రిక మంజువాణి యి 

చ్చిన, నవలా, విలాసమునం జేకొని, కైశ్వపయోదపద్ధతిం 

దనరంగజేయు, నేత్రనలినంబుల నొత్తు, ఘటించునున్నత 

స్తనయుగళీ రథాంగములం దద్రవితేజము నేకతంబునన్‌ 4-122 


ఇచ్చట ప్రియుని యుంగరము రవితేజము, అనంగా సూర్యునియొక్క కాంతివంటి 
కాంతికలది. పయోదపద్దతి, నలినములు, రథాంగములు అను శబ్దములిందు తదనుగుణమ్ముగా 
వాడంబడినవి. ఇట్లాతని సాభిప్రాయ పదప్రయోగమున కెన్నియెన నుదాహరణము 
లొసంగవచ్చును. 


తమ్ములంబంపుదు న్మణిశతమ్ములంబంపుదు రాజహంసపో 

తమ్ములంబంపుదుం బరిచితమ్ములంగానన దేవతాళిజా 

తమ్ములం బంపుదున్‌ ద్రుతగతమ్ముల నేనును సారణీ ప్రపా 

తమ్ముల వత్తు విశ్వవిదితా ముదితా మదితాప మేటికిన్‌. 6-60 


ఈ పద్యమున నత్తవారింటి కేగు కూంతును శుక్తిమతి తమ్ములనం పెదనని యోదార్చు 
చున్నది. ఆమె పంపెనోలేదోకాని భట్టుమూర్తి పద్యముననెందటినో “తమ్ములిను 
బంపియున్నాడు. “తమ్ములి అను నక్షరముల పౌనరుక్యముతోం గూడిన ఈ పద్యము 
శబ్దాలంకార పూరితములైన వసుచరిత్రమందలి పద్యములలో సుప్రసిద్ధమైనది. ఇంద్రుడు 
కన్య నడుగుటకు వచ్చునని వయస్యలెజింగించినపుడు భట్టుమూర్తి “పొంగి జనయిత్రి మిన్నందె 
భూమిధరము” (4-124) అని నది పొంగెననియు పర్వతము మిన్నందెననియు వ్రాయుట 
పరమౌచిత్య భాసురమైయున్నది. రెండు క్రియలకును సంతోషించెననియే యర్థము. 


అజమి రమాకుమారుండపు డగ్రతలంబున వచ్చి నిల్చిన 
ట్లతి ముతిందోంచినన్‌.............. 3-179 


ఈ పద్యమున రమాకుమారుండనుపదమువాడుటలో భట్టుమూర్తి ప్రదర్శించిన 
చమత్మారమనిర్వర్ణనీయమైనది. రమాకుమారుండు, మాకుమారుండు, కుమారుండు, మారుడు, 
రుండు-అను పదము లన్నిటికిని మన్మథుండను నర్థమున్నది. 


భట్టుమూర్తి వసుచరిత్రమునం బెక్కుచోట్ల శాబ్టికములైన చమత్మారములను 
బ్రదర్శించియున్నాండు. 


సై గరవిహారధీరలగు సారస లోచనలున్న చోటికిన్‌ 

భోరున లాతివారు చొరంబూనినచో రసభంగమంచు నేం 

జేరక పువ్వుందీవియలచెంతనె నిల్చి లతాంగి రూపుక 

న్నారంగంజూచివచ్చితి నవాంబురుహాంబక నీకుందెల్పంగన్‌ 2-55 


201 


స్వేచ్చావిహార తత్పరలగు సారసలోచనలున్న చోటి కన్యులు హఠాత్తుగానేగినచో 
రసభంగమగునంట! 'సారసలోచనలు' అను పదము నుండి “రసి పదమును దొలంగించినచో 
సాలోచనలనుపదమేర్పడును. అనంగా నప్పుడాకాంతలు సాలోచన లగుదురని భావము. 
లతాంగి రూపు అనుచో రూపనంగా రూపమను నర్ధమేకాక అవివాహితలైన కన్నెలుధరించు 
నాభరణవిశేషమను నర్ధముకూడంగలదు. గిరిక రూపు తాను జూచితినని నర్మసచివుండు 
చెప్పుటచే నామె యవివాహిత యను విషయము సూచింపంబడినది. నవాంబురుహాంబక 
అను సంబోధనమునకు 1 క్రొత్త పద్మములవంటి నేత్రములు కలవాండా 2 నూత్న మన్మథుడా 
(పద్మములు బాణములుగాం గలవాండు) 8 పద్మాక్షుండా (విష్ణువా) 4 అగ్ని నేత్రముగాం 
గలవాండా (శివుండా) పద్మము అంబక (తల్లి)/గాం గలవాండా (బ్రహ్మా అను నర్ధములు 
చెప్పవచ్చును. 
తనకప్పునెటి గొప్పుననె పూని గౌరీస 
మాఖ్య మించంజనించి నట్టియార్య 
తన చాపలము చూపులనె చూపి సిరులెల్లం 
గడంజల్లవచ్చిన కమలపాణి 
తన పాండిమము నవ్వులనె యుంచి 
గాంధర్వ మవనికిం దెచ్చిన హంసయాన 
తనయదృశ్యత నడుమనెతాల్చి 
సాంగయై మొనసిన యతను సమ్మోహ విద్య 


గావలయు నీవెలంది దీని కాంతి గుణక 

ళాభిరూప్యంబులెణింగించిం యా మహేశు 

నానగోద్దారకుని ప్రజాధినాధు 

నాజగన్మోహనునిందెత్తు ననుచుంజనియె లైజలి// 

అను పద్యమున గిరిక పార్వతి యనియు, లక్ష్మియనియు, సరస్వతి యనియు, నతను 

సమ్మోహవిద్యయనియుం జెప్పంబడినది. తదనుగుణముగా గీతమున మహేశ, నగోద్దారక, 
ప్రజాధినాధ, జగన్మోహన శబ్దములు ప్రయుక్తములైనవి. ఇందు రూపకోత్రేక్షావిశేషోక్తి 
పరికరాలంకారములున్నవి. పై శబ్దములన్నియు వసురాజునకుం గూడ నన్వయించును. 
పైవర్ణన కనుగుణముగా నుండుటకే భట్టుమూర్తి సై వరవిహారధీరలగు ననుపద్యమున రాజునకు 
“నవాంబరుహాంబక” యను ననేకార్థస్ఫూర్తిగల సంబోధనవాడి యున్నాడు. పంచమాశ్వాసము 
నందలి 


202 


జాతికి నెల్ల రాజపరిచర్యయు గాలికి నెక్కుడన్నవి 

ఖ్యాతియు రాం గురంగములు గట్టుననేమి తపంబొనర్చెనో 

యాతత శృంగ భార రహితాత్మ మహాముఖ కాంతతాప్తినౌ 

రా తనరారె నన్నియుం దురంగములై తదభీష్టసంపదన్‌ 5-43 


అను పద్యమున కోలాహల పర్వతముపైంగల కురంగములు తురంగము లౌట 
వివరింపంబదినది. కురంగములు తురంగములగుటకు కకారము తకారముగా మాజవలెను. 
ఆతతశృ్ళంగభార రహిత..... ఉకారరహిత మైన తమ కురంగశబ్ద ముఖవర్ణమైన కకారము 
యొక్క (అంతము) లోపము గల తకార ప్రాప్తిచేత నవి తురంగములయ్యెనని భట్టుమూర్తి 
సమర్థన. కొమ్ములులేని తమ మహాముఖముల యొక్క సౌందర్యప్రాప్తిచేనవి 
తురంగములయ్యెనని యర్ధాంతరము. అట్లే శరదము లరదము లగుటకు విచిత్ర విగ్రహ 
విశంకటభావము పూనెనని తరువాత పద్యమున నాతండు వ్రాసియున్నాండు. శరదమునందలి 
శవర్ణము లోపించినచో నరదములను పదమేర్పడును. దానికై భట్టుమూర్తి యా సమాసమునకు 
విచిత్రమైన విగహము నిట్లు చెప్పుచున్నాడు. 

వి+శ్‌+అంక+ట అని పదవిభాగ మొనర్చినచో విగతమైన శవర్ణము చిహ్నముగాగల 
ధ్వని అనునర్థము సమకూరును. టం అనంగా ధ్వని అనునర్థము నానార్థరత్నమాలలో నున్నది. 
శరదము లందలి శవర్ణము లోపించినచో నరదములు శేషించును. ఈవిధముగా నాతండు 
పద(ప్రయోగ విషయమునంగావించిన చమత్మార మపూర్వమై యాశ్చర్యము కలిగించును. 

భట్టుమూర్తి ఉపమ, రూపకము, ఉత్రేక్షు అతిశయోక్తి, కావ్యలింగము, అర్జాంతర 
న్యాసము, శ్లేష మున్నగునర్థాలంకారములను విరివిగా వాందెను. అతని దాలంకారికమైన 
శైలి. ఇవన్నియు నాతని రచనలో నప్రయత్నముగా సిద్ధించెనని చెప్పంజాలము కాని ఆతండు 
వానిచేంగావ్యమునకుంగలిగించిన ప్రాఢతా సౌందర్యములు మాత్ర మపారములైనవి. విజ్ఞులు 
వానికుచితములైన యుదాహరణములను గావ్యమునందంతటను గాంచవచ్చును. పల్గొమ్మలC 
జెందువారలు తగుల్విరి యాటలు నేరకుందురే, భాగ్యాయత్తముల్‌గా సిరుల్‌నిక్కృమ్ముగం దండ్రి 
చాయగల కన్యలు ధన్యలుగా వసుంధరన్‌, సంకల్పసిద్ధుల్‌ గొనన్ఫలు మేరున్నిరసింప 
లేజిగురుగొమ్మంజేవ కాకుండునే, వనితావల్లభ జీవితంబులు సఖీవాక్య స్థితంబుల్‌గదే” మున్నగు 
నర్ధాంతర న్యాసము లత్యంత మనోజ్ఞములు. “ఎవ్వరైనం గొండంతవారి కవనింగొండంత 
పూజసేయంగంగలరె” “శీతాంశోరమృతార్పణమ్మనుక్రియన్‌” “జ్ఞాతిశ్చేదనలేన కిమ్మనెడి 
వాచారూఢి” మున్నగు లోకోక్తులనుసామెతలను కవి సందర్భోచితముగను సరసముగను 
బ్రయోగించియున్నాండు. 


ఎన్ని యలంకారములతోడను చిత్ర చమత్మారములతోడను గూడియున్నను భట్టుమూర్తి 
శైలి మృదుమధురమును ధారాశుద్ధిశోభితమునై యింపు నింపుచుండును. ప్రతి పద్యమునను 
కాహ్టాలజలీ 203 


అతని పనివానితనము పుష్కలముగా గోచరించును. రచనా విషయమున నాతండు ప్రదర్శించిన 
శ్రద్ధయు జాగరూకతయు నింతింతని చెప్ప నలవికాదు. అతనిపద్య మొక్కొక్కటి యు 
కమ్మెచ్చునుండి తీగ సాగినట్లు సాగుచుండును. ఆ విషయమున నతండుచేసిన సాధనయు 
సాధించిన సిద్ధియు ననన్యసాధ్యములై నట్టివి. అతని రచన యధేచ్చముగాం బెరిగి యలిబిల్లిగ 
నల్లుకొను పనలతల బలుపునుగాక నిత్య పరిశీలనమున తీర్చిదిద్దంబడు నుద్యానలతల 
సౌష్టవమును దలపించును. అయ్యును సహజత్వమును గోల్పోకుండుట యందలి వైశిష్ట్యము. 
భట్టుమూర్తి వసుచరిత్రమున నాలుగైదు దీర్ణవచనములు రచించెను. అవన్నియు 
వర్ణనాత్మకములైనట్టివి. 1.కోలాహలపర్వతవర్ణన 2.కోలాహలము శుక్తిమతిని నిరోధించుట 
3. సరోవరవర్ణన 4. వెన్నెలవర్ణన 5. కోలాహలపురవర్ణన. అవి దీర్గసమాసములతోడను, 
గంభీర భావములతోడను, శబ్బార్థాలంకార సమృద్ధితోడను గూడి యాతనిపాండితీ 
శౌండీ ర్యమును పదప్రయోగపాటవమును బదర్శించుచున్నది. వసుచరిత్రమున 
వృత్తవైవిధ్యమంతగాంగానరాదు. పుష్పాపచయ సందర్భమున మాత్రము శబ్ద్బాలంకార 
చమత్మారముతో గూడిన వృషభగతి రగడ యున్నది. 
వసుచరిత్ర మసాధారణ సౌందర్యశోభితమును, ప్రతిభా పాండిత్య మండితమును, 
సర్వలక్షణ లక్షితమునైన ఆదర్శమహా ప్రబంధము. భట్టుమూర్తి కవితా తపస్సు పరిపక్వ 
ఫలమది. 
భావంబెక్కడ లేక వృత్తనియమాపాయంబుం జింతింపకెం 
దేవర్తించి పరార్థవంచనలచే దీపించి మూర్జాళి సం 
భావింపం గుకవిప్రణీత కృతిసామాన్యాకృతింబూని పై 
పై వన్నెల్‌ పచరింప దానిం దిలకింపంబోరు ధీరోత్తముల్‌ 1-11 
అని యాతండొక విధముగా కుకవినింద గావించెను. భావసంపూర్ణమై వృత్తనియమ 
జాగరూకమై, సహజార్ధశోభితమై, విద్వజ్ఞనసంభావ్యమై, సుకవి కావ్యము సాధ్విచరిత్రమువలె 
నంత సౌందర్యము వెలువరింపవలెనని యాతనియాశయము. ఆ యాశయము వసుచరిత్రలో 
సమగ్రసిద్ధి పొందినది. 
ముదమున సత్మవికావ్యము 
నదరంగ విలుకాని వట్టినమ్మును బరహృ 
ద్భిదమైతలయూపింపని 
యది కావ్యమె మణియుంబట్టినదియున్‌ శరమే 
యనునది నన్నెచోడుడు “కింకవే స్తస్యకావ్యేన!” అను శ్లోకమునకుం గావించిన 
యాంధ్రానువాదము, శ్లేషధ్వన్యాదులచే నించుక క్లేశము కలిగించినను నిపుణుడైన విలుకాని 
యమ్మువలె హృదయము చొచ్చి తలయూపింపంగల మహాకావ్యములకుం దలమానికము 
వసుచరిత్రము. 


శకి శకి శ్వ 


204 


ఫుతిపట్యాచరుత్కృుతి చేరుకూరీరేంకటుకరి 


నిజయనిలావనం 


దక్షిణాంధ్ర సార స్వతోద్యానమున ప్రతిపద్యపుష్పమునుండి శబ్బార్థచమత్మృతి 
సౌరభమును వెదచల్లి విద్వజ్ఞనమనోబంభరముల కాప్యాయనమొదవించు మనోహర (ప్రబంధ 
పాదపరాజము విజయ విలాసము. ఆకృతిని జిన్నదయ్యు నందచందముల మిన్నయి యది 
రాయలయుగమునందలి మహాప్రబంధముల బంతిని నిలువంజాలినది. దానిని రచించినవాడు 
లక్ష్మణామాత్యతనూజుండును, వినయధురీణుండును, సకలకళాప్రవీణుండునైన చేమకూర 
వేంకటకవిరాజు. ఇతండు తంజాపురాంధ్ర నాయకరాజులలో మకుటాయమానుందని 
చెప్పదగిన రఘునాథభూపాలుని యాస్థానమున కలంకారమై యుండెను. ఈ రఘునాథ 
నాయకుండు శ్రీకృష్ణదేవరాయలవలె సాహిత్యసమరరంగముల రెంటను సార్వభౌముండై 
యవక్రమైన పరాక్రమమునకును. ననన్యసాధారణమైన రసికత్వమునకును బేరుగాంచి 
యుండెను. ఇతండు పలువురు కవిరాజులను బోషించుటయేకాక స్వయముగా బండితుడును 
గవియునై పెక్కు రసవంతములైన కావ్యములను రచించి యభినవ భోజరాజను సార్థకమైన 
విరుదము వహించెను. గోవింద దీక్షితుని పుత్రుండును, సాహిత్యరత్నాకరాలంకారరత్నాకర, 
రఘునాథభూపాలీయములను సంస్కృతగ్రంథములకుం గర్తయు నగు యజ్ఞనారాయణదీక్షితునికి 
గురుత్వము నెబపెననుటయే యితని పాందిత్యపాటవమును జెప్పక చెప్పుచున్నది. ఈ మహారాజు 
మన్ననలకుంబాత్రుండై, యాతనిచే హస్తముక్తాకటకాదులగు ననేక బహుమాన ములంది 
కృతజ్ఞతాపూర్వకముగం దారచించిన కావ్యముల నన్నిటి నాతనికే యంకితమొనర్చిన కవిరాజు 
వేంకటరాజు. కలనయినను రఘునాథునింగాక యన్యుంగొలువననియు, గృతుల నితరులకీక 
యాతనికే యంకితము చేసెదననియుం బలికి జీవితాంతమువణకు నాతం డా ప్రతిజ్ఞ చెల్లించియే 
యుండెను. రఘునాథభూపాలుండు 1614 నుండి 1633 వజకుం బరిపాలించియుండుటచే 
వేంకటకవి కూడ నాకాలముననే అనంగా 17వ శతాబ్దిపూర్వార్థమున నివసించెనని 
చెప్పవచ్చును. 


వేంకటకవి కులగోత్రములనుగూర్చి మన కంతగాం దెలియదు. పూర్వులైన 
యితరాంధ్ర కవులవిషయము వలెనే యీతనిచరిత్రయు నెబుంగుట కూహతక్క నన్యశరణము 
లేదు. ఇతనితండ్రి లక్ష్మణామాత్యుండనియు, నితనిపేరు వేంకటరాజనియు నాశ్వాసాంత 
గద్యలలో వివరింపంబడియున్నది. కృతిగ్రహించు సందర్భమున రఘునాథ భూపాలుండు 
“క్షత్రధర్శ్మమ్మెకద నీకుం గలదు మొదల” నని చెప్పినట్లున్నది. వీనిలో మొదటిదానివలన 
నీతండు నియోగిబ్రాహ్మణుండనియు, రెండవదానివలన క్ష్మత్రియుండనియు దెలియుచున్నది. 
క్యాలజీ 205 


ఇది యిట్లుండ నితండు భట్రాజనియు, భోగినీసంజాతుండనియుం జెప్పువారు కొందజుగలరు. 
ఇందేది యథార్థమో నిర్ణయించుట కనువగు నాధారాంతరములు కానవచ్చుట లేదు. 
ఇతండు శ్రీసూర్యనారాయణ వరప్రసాదలబ్ధ సారస్వతసుధాసారజనిత యశోలతాంకూరుడని 
గద్య చెప్పుచున్నది. అందుచేతనే యితండు కృత్యాదియందుం “దేజోనిధి రఘునాథాదీశు 
దేజోనిధి నానరించుంగాక” యని కృతిపతికి హితమాపాదించు దైవతములలో సూర్య 
భగవానునింగూడ బేర్మొనియుండెను. (1-5) వినయమును, బ్రభువునెడ భక్తివిశ్వాసములును 
నితనికి సహజముగా వచ్చిన గుణవిశేషములు. ఈ విషయమే 


వాసించు కవితచెప్పిన 

వీసరవోవొకట భక్తి విశ్వాసంబుల్‌ 

నీసొమ్ములు సామాన్యుండ 

వే సూర్యవర ప్రసాది విజ్ఞగ మెజుంగన్‌ అవతారిక - 49 


అను పద్యమునం జెప్పంబడినది. కృత్యవతారికలో నీతండు రఘునాథునింగూర్చి 
రచించిన పద్యములు రసభావాంచితములై యా మహారాజునెడ నాతనికింగల భక్తివిశ్వాస 
ములను వేనోళ్లం జాటుచున్నవి. ఆ పద్యములు మెజమెచ్చులకై మొగముచూచి చెప్పినట్టివికాక 
సహజ భక్తిభావ(ప్రేరితములైనట్టివిగాం గానవచ్చుచున్నవి. మానవులైన కృతినాయకులయెడ 
నింత నిసర్గనిర్మలమైన భక్తి ప్రదర్శించిన కవులెందలో లేరు. ఈ భాగము రఘునాథరాయల 
విమల యశోవిశేషమునకెత్తిన యుజ్వల వైజయంతికయె యలరారుచున్నది. 


విజయవిలాసమందలి కథ సనర్వసువరిచితమైనట్టిది. ఇం(ద్రప్రన్గవురమును 
పాందవాగ్రజుండైన ధర్మరాజు పరిపాలించుచుండెను. అతనికి భీమార్జున నకులసహదేవులను 
జన్ములు. వారిలో నన్నలయెడను దమ్ములపట్లను సముండైం నృపకోటిలో వన్నెయు వాసియుం 
గల్లి ధార్మికుందైన యర్జునుండు తనరారుచుండెను. ఒకనాండు యదువంశభవుండైన గదుడు 
కృష్ణుండు పంపంగా కుశలమారయుటకై వచ్చి, ద్వారకయందలి కన్నెల చక్కందనములెన్నుచు 
నేకాంతసమయమున నర్గునునియెదుట సుభద్రసౌందర్యమును వర్ణించి చెప్పెను. అర్జ్హునుం 
డావర్ణనవిని పట్టరానియనురక్తితో నావరవిలాసిని నెప్పుడు చూడంగల్లుదునో యని 
తమకించుచుండెను. ఆసమయమున బ్రాహ్మణుండొకండు తనధేనువును చోరులు హరించిరని 
మొరపెట్ట నర్దునుండు విల్లమ్ములు తెచ్చుటకు ధర్శజుకేళిమందిరమున కరిగెను. ఆకారణముచే 
పూర్వము చేసికొన్న నియమము ననుసరించి నతండొకయేండు భూప్రదక్షిణముచేసి 
రావలసివచ్చిను. అర్జునుండావిషయము నెజింగింపంగా ధర్మజుండు గోప్రదక్షిణ ముర్వీ 
ప్రదక్షిముతో సమానమేకావున నట్లొనర్చి నియమపాలనముచేయుమని పల్మెను. అర్జ్హునుండు 
మానక తన్నుపంపవలెనని ప్రార్థించుటచే ధర్మరాజు తన పురోహితుండైన ధౌమ్యునితమ్ముని 
కుమారుడగు విశారదుని, కొందజు పరిజనులను, ఆవశ్యకవస్తువులను నొసంగి యతని 


206 


బంపెను. అర్జునుండు బయలుదేణి పుణ్యతీర్థములం (గుంకులిడుచు గంగానదినిచేరి యందు 
స్నానము చేయుచు, దానధర్మము లొనరించుచు, హరికథాశ్రవణ పరాయణుండై కాలము 
పుచ్చుచుండెను. భోగవతినుండి యెప్పుడును భాగీరథికడ కరుదెంచు నులూపియను నాగకన్య 
యర్జునునిజూచి, యాతని సౌందర్యము గొనియాడి, రాత్రిసమయమున నతని దమపురము 
నకుంగొనిపోయి, మాయయచ్చుపడ నిజాంగణమున నిల్పను. అర్జునుడు జపము సల్పి, 
కన్నులుతెజిచి, యులూపినిజూచి “నీవెవ్వరిదానవు? సేరేమి? ఇచ్చట నొంటరిగా 
నివసించుటకు గారణమేమి” యని యడిగెను. ఉలూపి తన వృత్తాంత మెటింగించి యాతని 
విలాసముగని వరించి తోడ్కొనివచ్చినట్లు తెల్పెను. అర్జును డచ్చెరువంది “వ్రతినై 
భూప్రదక్షిణముచేయంబోయెడి నన్ను గామించితెచ్చుట పాడియా యనియడుగనామె” సాటిలేని 
విలాసరేఖచే ముల్లోకముల కాంతలను అలయించుటయే నీ వ్రతమా? నీవు భూప్రదక్షిణము 
చేయవచ్చుటకుం గారణమెజుంగుదును. మదనుబారికివెజిచి నీ మజఖుంగుం జేరితిని. నన్ను 
జేపట్టి మనుపుము. వలచిన నెలంత నలంచుట న్యాయము కాదు. ఎలజవ్వనమంతయు 
నీకు జన్నియపట్టియున్న కన్యను నేను. నా కోరిక తీర్చి నన్ను మన్నింపుమని పలికెను. 
అప్పుడర్జునుండు “నీవు ఫణిజాతివి నేను మనుజజాతిని, అన్యజాతిం బ్రవర్తించుటుచితమగునా” 
యని పలుక నామె కుశుండు కుముద్వతిని, పురుకుత్సుండు నర్మదను బెండ్డియాడిన 
యుదంతము లెరింగించి తన్ను ధన్యురాలి నొనరింప వేడుకొనెను. అర్జ్హునుందంత “నోయింతీ! 
నావ్రతముచందము తెల్పితినంతేకాని నీ చక్కందనము చూచినపిమ్మట నిముసమైనను నిలుపోప 
శక్యమగునాియని పలుక నామె యించుక సిగ్గుపడెను. అర్జునుండు పర్యంకముమీందనే 
యామె కరగ్రహణమొనరించి యామెతోం గ్రీడించెను. ఆమెకు సద్యోగర్భమున నొక కుమారు 
డుదయించెను. అర్జును డాతని కిలావంతుండను పేరొసంగి, తనకొజకు హితులును 
తైర్ధికులను నెదురు చూచుచుందురు కావున తానప్పుడే యరుగవలెనని తెల్పెను. ఉలూపి 
యాతని గంగకడకుం గొనివచ్చి మరలి మరలి చూచుచు వెడలిపోయెను. అర్జునుని చూచి 
యాప్త పురోహితాదులందరు నానందించిరి. అర్జునుడు విశారదునితోందన్నులూపి 
నాగలోకమునకుం గొనిపోవుటయు, నామె సౌందర్యమును, భోగవతి యందలి 
వస్తుచయాభోగమును వర్ణించి చెప్పెను. తరువాత నాతండు తన పరివారముతోంగూడ 
హిమవత్పర్వతమును జూడనరిగెను. అచ్చట నుండి యతండుత్తర దక్షిణ దేశములంగల పెక్కు 
తీర్ధక్షేత్రములను దర్శించి, దాన ధర్మములొనరించి, పదుమూందవనెల పాంద్యరాజగు 
మలయధ్వజుండేలు మణిపురము చేరనరిగెను. 


మణిపురమునం జెలులతో వనవిహారముంగావించు పాంద్యరాజకన్యనుజూచి, యామె 
సౌందర్యమున కలరి యర్జునుండామెను విశారదునికిం జూపెను. విశారదుం డామె మలయ 
ధ్వజుని కూంతురైన చిత్రాంగద యని తాను విన్న సంగతి తెల్చెను. ఇంతలో సాయంకాల 
మయ్యెను. అర్జునుం డావనమందలి యొక మామిడిచెట్టుక్రింద కూర్చుండి విరహవేదన 


207 


ననుభవించుచుండెను. తరువాత నాతండు “మలయధ్వజక్షితీశ కమలహితునకు మామకాం 
గమన వార్త తెలుపు” మని విశారదుని బిలిచి పంపెను. విశారదుం డరిగి మంత్రితో నర్జునుని 
రాక యెణింగించెను. మలయధ్వజుం డెదురువచ్చి యర్జునుని పురమునకుం గొనిపోయి 
యతండల్లుండైన మిక్కిలి కీర్తికల్గునని భావించుచుండెను. తరువాత నర్జునుండు విశారదునితో 
“శోభనప్రసంగమును సూచించి రాజు తలంపుతెలిసికొని రమ్మని తనభావము తెలిపెను. 
విశారదుండు రాజు కొల్వైయున్న సమయమున నేగి. యాతనిచే సత్మృతుండై, యాతండు 
మీరాజేమనినాండని యడుగ, నతండు మీతో బాంధవమొనరింప గోబుచున్నాండని 
యొటిగించెను. అప్పుడు మలయధ్వజుండు “మీరాజునకు మా కూంతును దేవేరిగ నాసం 
గుటకంటె భాగ్య మేమున్నది? తొల్లి మావంశకర్తయైన ప్రభాకరుం డనపత్యుండై 
శంకరునిగుతించి తపమొనరింప నా దేవుండు కుమారుందొక్కొకండుగాం గల్లుచుండునని 
వరమొసంగెను. అప్పటినుందియు మా వంశమున నొక్ళొక్క కుమారు డుదయించుచుండెను. 
నాకుమాత్ర మిప్పుడు కూతు రుద్భవించెను. ఆమెకుం బుట్టిన కుమారుని మాకులమునకు 
నాథునిగాంజేసి కొనవలయును, ఇది మీరు కాదనరాదు. నా దుహితను మీరాజునకు పెండ్లిచేసి 
నాకు హితమొనగూర్చు”మని పలికెను. విశారదుండా మాటలర్జునునికిం దెలుప నతండందు 
కంగీకరించెను. వివాహ ముహూర్తము నిశ్చితమయ్యెను. వివాహము వైభవోపేతముగా జరిగెను. 
అర్జ్హునుండామెతోం గ్రీడించుచు కాలము గడుపుచుండ నామె గర్భవతి యయ్యెను. నెలలు 
నిందినపిమ్మట నామెకొక కుమారుండుదయించెను. తాతతండ్రులాతనికి బభ్రువాహనుం డను 
పేరు పెట్టిరి. తరువాత నర్జునుండాకుమారుని చిత్రవాహనునకు వంశకరునిగా నొసంగి, 
అతనిని వీడ్మాని తీర్ధయాత్రాభఖిరతుందై యరిగెను. 


అర్జునుండట్లు దక్షిణపుణ్యభూమింగనుచు సౌభ[ద్ర తీర్ధమున స్నానమొనరించుటకుం 
బోంగా నచ్చటి మును లిదియాదిగా పంచతీర్థములందును నూటేండ్లనుండి యుగ్రములైన 
మకరములు నివసించుచున్నవి. ఎవరికి నిందుం జేరరాదు. మీరును బోవల”దని వారించిరి. 
ఆమాటలువిని, తీర్థములాడవచ్చి యాడకుండ వెనుకకుం బోవుట పౌరుషము కాదని యెంచి, 
యర్జ్హునుండందు స్నానమాడంబోయెను. వెంటనే యాతని నొక మకరము పట్టుకొనెను. 
అతండెడమ కరముతో దానిని బయటి కీడ్చివేసెను. అది మొసలిరూపువిడిచి కోమలియై 
నిల్వ నర్జునుండామె యట్లు మకరమై పదియుండుటకుం గారణమేమని యడిగెను. అప్పుడామె 
“నేను నందయను నచ్చరను. నాకు లలిత, పద్మ సౌరభేయి, సమీచియను నలువురు సఖులు 
కలరు. మేము త్రిలోకయానేచ్చంజని యొకవనమునారసి యందొక మునితపమాచ 
రించుచుండ విఘ్నమాచరింపదలంచి యాతనిముందు సవిలాసముగా నాట్యమాడుచు 
నిలంబడితిమి. అతండు కుపితుండై మకరులు గండని మాకు శాపమొసంగెను. మేము భయపడి 
యాతని పాదములపైబడి ప్రార్థించితిమి. అతండు జాలిపడి “మీచే గృహీతుండై మిమ్మెవ్వడు 
నీటి నుండి వెల్వరించునో యాతడే మీకు శాపమోక్షకరుడగునని చెప్పిపంపెను. మేమును 


208 


తాపమొందుచుంబోవు చుండ నారదుండెదురుపడి మా శోకమునకుం గారణమేమని యడిగెను. 
మేము జరిగినందతయుం దెల్పితిమి. ఆతండు “మునిశాపమనుభవింపక తీరదు. మీరు 
దక్షిణాబ్ధితీరమందలి పంచతీర్థములందు (గాహరూపములతో శతాబ్దములున్న పిమ్మట 
నర్జునుండు తీర్థ యాత్రాపరుండైవచ్చి మిమ్ము గడతేర్చు”నని పలికి యరిగెను. 
మే మాతనివలని మాశాపమునకు నూటేండ్లు పరిమితి యని ఎరింగి, యీ తీర్థములందు 
మకరాకృతులతో నవయుచు మీరాకకై యెదురు చూచుచున్నాము. మా భాగ్యవశమున 
మీరరుదెంచి నన్నిట్లు మన్నించితిరి. నా చెలులకుంకూడ శాపమోక్షమునొసంగి వారలం 
కృతార్థుల నొనరింపు” డని నిజవృత్తాంత నివేదన పూర్వకముగా వేడుకొనెను. అర్జును 
డాతీర్థములకుంగూడ నరిగి వారికి గూడ శాపవిమోచనమొనరించెను. వారైదుగురు 
శుభాకారములతో నరుదెంచి యెదుట నిల్వ నర్గునుడు వారి చెలువుగని యానందించెను. 
వారాతని కృతజ్ఞతాపూర్వకముగా ప్రశంసించి 


నీకుం కల్యాణమౌ కమనీయరూప 
నీకు వంశాభివృద్ధియౌ నృపకలాప 
నీకు జయమగు సాహస నీతిభరిత 
నీకు సామ్రాజ్యమౌ మహనీయచరిత 2-75 


అని దీవించిరి. అర్జునుడు వారినివీడ్కొల్సి, గోకర్ణేశ్వరునిగొల్చి, పశ్చిమసముద్రప్రాంత 
పుణ్యస్థలులు కాంచుచు, ప్రభాసతీర్థముల కరిగెను. అచ్చటికి ద్వారకానగరము చేరువని 
విని, సుభద్రను జేపట్టు వాంఛతో, యాదవులు యతులకు విధేయులనియు తన్నన్యులెరుంగ 
కుండ నుండవలెననియు6 దలంచి యతండు యతివేషము ధరించెను. తనకోరికకు 
హలాయుధుం దనుకూలుండు కాకపోయినను అఘటన ఘటనా సమర్భుందైన హరి 
యున్నాడుకదా యని ధైర్యము వహించి యాతండు తత్పాదపద్మము లాత్మం దలపోసెను. 
వెంటనే కృష్ణుండాతని యెదుటవచ్చి నిలిచెను. అర్జునుడాంతని పాదములకు ప్రణమిల్లెను. 
కృష్ణుండాతని కౌంగిలించుకొని రథముపై ద్వారకకుం గొని వచ్చి రైవతకారామవాటియం 
దాతని విడియించెను. 


కొన్నిదినములైన తరువాతం గృష్టుండు “రేపు రైవతకాచలోత్సవము జరుప” వలెనని 
మంత్రులతోం బలుక వారన్ని యేర్పాటులును గావించిరి. యాదవులందజు స్రీలతోంగూడ 
రైవతకోత్సవమున కరిగిరి. ప్రద్యుమ్నుండు, బలరాముండు, కృష్ణుండు తమతమ కాంతలతోం 
జనినపిమ్మట సుభద్రకూడ బంగరుపల్లకి పై నచ్చటికివచ్చి, ధనంజయుని బతిగాందలంచుచు 
నా దేవత కర్చనలు కావించెను. అర్జునుండిష్టసఖులతో వినోదగోష్టినున్న యామెనుగాంచి, 
యామె సౌందర్యమును లో గొనియాడుచుండ, బలరాముం డామెను బురమునకనిపి, 
యర్షునునికడ కరుదెంచి, యాతనివలన నతండుకన్న తీర్ధక్షేత్రముల విషయమంతయు 


209 


నెటింగెను. పిమ్మట నతం డర్జునుని చాతుర్మాస్య మచ్చటనే గడుపవలెనని వేడ నర్జునుం 
డందు కంగీకరించెను. అంతలో కృష్ణుం డచ్చటికి రాంగా బలరాముండు తాను స్వాముల 
నచ్చటనే యుండవేడిన విషయ మెటింగించి వారి నుపవనమున నునిచి సేవకు సుభద్రను 
నియోగింపుమని పళ్మెను. కృష్ణుండంత “వీరు యౌవనమున నున్నారు. కన్నను సేవకు 
నియోగించుట తగునే” యని పలుక బలరాముడు “మున్ను సంయములకు కన్యలే కదా 
శుశ్రూష యొనరించిరి. సంశయింప కట్లు చేయు” మని పలికెను. కృష్ణుండంత మాయాయతిని 
ద్వారకకు దోడ్మొనివచ్చి సుభద్ర నాతనిసేవకు నియోగించెను. కృష్ణుండాయతి యర్జునుందే 
యని రహస్యముగా రుక్మిణీసత్యభామలకు మాత్రము తెల్పెను. అర్జునుడు శ్రీకృష్ణుని 
నగరిచెంతంగల కన్యాంతఃపుర కేళీవనమున నివసించుచుండ సుభద్ర యాతని కుచితములైన 
సపర్యలొనరించుచుండెను. అర్జునుం డామెనుబట్టం దివురుచు సమయమునక వేచియుండెను. 
ఒకనాండు సుభద్ర భోజనము తెచ్చి వడ్డింపంగా నారగించి యర్జునుం డామెను గాంచి 


చెలువ నిను రాజకీరంబు చెట్టవట్టెం 

గలికి నిను రాజహంసంబుకాలు ద్రొక్కె 

మంచి శకునంబులివిగొ నామాటచూడు 

కన్నె యీలోనం బెండ్లిగాయగలదు నీకు 2-159 


అని పలికెను. సుభద్ర తాను జేయుసేవకు మెచ్చి వారట్లుపల్మిరని సంతసించి, వారేయే 
ప్రదేశములు చూచిరో యెజుంగంగోరి, 


మీ రింద్రప్రస్థము గని 

నారా, పాండవులం జూచినారా, సుఖులై 

వారందబు నొకచో ను 

న్నారా, వీరాగ్రగణ్యు నరు నెజుంగుదురా! 2-163 


యని యడిగెను. మాయాయతి తాను సర్వతీర్ధక్షేత్రములను జూచెననియు, నర్జునునిం 
గూడం గనుంగొనెననియు “ఒక యించుకభేదము లేక యాయనే మేమయి యున్నవారము 
సుమీ” అనియు పలికి యామె యాతని విషయము గ్రుచ్చి గ్రుచ్చి యడుగం దానే యర్జునుడనని 
తెల్పి తనకోరిక యీడేర్చుమని వేడెను. ఆమె సిగ్గున నటనుండి వెడలిపోవ నర్గునుడు 
వెంటనంటి యామె కరాంబుజము పట్టుకొనెను. ఆమె యాతండు చిలుకతో సుభద్రను 
జేకూర్చి తన్ను బ్రతికింపుమని పల్మినమాటకు జవాబుగా చిలుకతోడనే” మీ యంత వారిట్లు 
చేయుట తగునా? పెద్దలెరింగి వారే పెండ్లిచేయంగలరు. వేగిరపాటు వలదని విన్నవింపు” 
మని పలికెను. అర్జునుడు తానాలస్యము సైపలేనని పల్ముచుండ సుభద్ర సఖులరుదెంచు 
చున్నారని మిష పెట్టి చేయివిడిపించుకొని తప్పించుకొని యంతివురి కరిగెను. అర్జునుండు 
వియోగవేదన ననుభవించుచు సుభద్ర సౌందర్యమును, చేష్టలను దలంచుచు నెట్లో కాలము 
పుచ్చుచుండెను. 
210 


అట నంతిపురమున సుభద్రయు విరహవేదన నొందుచుండ కృష్ణుని యష్టమహిషు 
లామెనుగాంచి మేలములాడిరి. సత్య సుభద్రచెలులకా రహస్యమంత యెటింగించెను. వారు 
సుభద్రకు శీతలోపచారము లొనరించిరి. సుభద్ర తాపము మటింతహెచ్చ చెలులు “మరుల్‌ 
మరున్మృగాంక మత్తకోకిలాదుల” నుపాలంభించి సుభద్ర నూజడించిరి. పిదప వారా 
విషయము దేవకీ దేవి కెటింగించిరి. కృష్ణు డీవార్త ముందేయెటింగి తల్లిదండ్రులను దమ్ములను 
ఆత్మజులను బిల్చి వారికి కిరీటి యతియైవచ్చుటయు సుభద్ర యాతనిపై మరులుగొనుటయుం 
దెల్సి “ఈ వివాహము బలరాముండెజుంగం జేయరాదు. అతండు సుభద్రను దన శిష్యుందైన 
దుర్యోధనుని కీందలంచి యుండుటచే నిందుకంగీకరింపడు. రేపటినుండి యిరువదినాళ్ళు 
పశుపతి పూజోత్సవములు జరుగును. నేంటి కెనిమిదవనాండు పెండ్లి ముహూర్తము. 
వధూవరుల కీవిషయము తెల్పి వివాహవిధులన్నియు నొనరింపుండు. లగ్నవేళకు నేనరుదెంతు” 
నని పలికి పశుపతిపూజకు నంతటం జాటంబంచెను. అందటబును అంతర్ద్వీపమునకరిగి 
యిందుమౌళి పూజలాచరించుచుండిరి. 


ద్వారకయందు దేవకీరుక్మిణులు పెండ్లిపెద్దలై సుభద్రార్జునులను బెండ్లికూంతురును 
బెంధ్రికొడుకును గావించిరి. సూర్యాస్తమయ మయ్యెను. చంద్రుండుదయించెను. కృష్ణుందింకను 
రాలేదేమని సుభద్ర యనుకొనుచుండం గృష్టుం డరుదెంచెను. వసుదేవసాత్యకి సారణాదులు 
కూడా నరుదెంచిరి. అర్జునుండు తలంచినంతనే యింద్రుండు కూడ మహర్షులు, శచి, 
అరుంధతి, అచ్చరలు మున్నగువారుతోడుగా నచ్చటి కరుదెంచెను. వసుదేవుండు కూంతు 
నర్జునునకు ధారవోసెను. అర్జునుడు సుభద్రమెడ మంగళసూత్రము కట్టెను. సుభద్రార్డును 
లొండొరులపై తలంబ్రాలు పోసికొనిరి. అర్జునుడు శచీపురందరులకు మైొక్కెను. దేవకి 
సిగ్గుపడుచున్న సుభద్రచేంగూడ వారికి మొక్కించెను. దేవకీకృష్ణులా దేవతాదంపతులను 
వీడ్మొలిపిరి. తరువాత ధనుష్మాండ రథ హయాదులనొసంగి కృష్ణు డర్గునుC బయనముచేసి 
ధర్మరాజున కొక లేఖవ్రాసి పంపెను. పిమ్మట నతండేమియు నెజఖుంగనట్లరిగి బలరామునికడ 
నుండెను. దేవకి యత్తవారింటికేగు సుభద్ర నూరార్చి, దీవించిపంపెను. చెలులు కొందరటు 
దెంచి సుభద్ర నర్జునుండున్న రథముపై నెక్కించిరి. 


సుభద్రార్డునులు రథమెక్కిపోవుచుండ పృథుశ్రవుండాదిగాం గల నగరరక్షకులు వారి 
నెదిరించిరి. అంత నర్గునుండు సుభద్రను దేరుగడప నియమించి విల్లమ్ములు గ్రహించెను. 
పృథుశవుండు మొదలగు వీరయోధులు కృపాణపాణులై ధనంజయు నెదిరించిరి. అర్జునుడు 
వారల నంద శరపరంపరలచే వెంపరలాడెను. యాదవ యోధులు భయవిహ్వలులై పరువెత్తిరి. 
కొందరాయుధములు విడిచి కిరీటికి మొక్కిరి. అర్జునుడు సుభద్ర సారథ్యకౌశలమునకు 
మెచ్చి, యామెనుగౌంగిలించి విశారదా ద్యాప్త పరివారముంగలసికొని, కృష్ణ సూచితమార్గమున 
నింద్రప్రస్థమున కరిగెను. చారులవలన నాతని రాక నెటింగి ధర్మజుండనుప నకులసహదేవు 
లాతని నెదుర్శొనిరి. తరువాత నర్జునుండింద్రప్రస్థమును జేరి, సుభద్ర నంతిపురి కనిపెను, 


ఆజ్యం 211 


వారు పెద్దల కభివందనములు గావించి యాశీర్వచనములు గైకొనిరి. 


ద్వారకాపురమున సభాపరిపాలకుం డర్జునోదంతము యాదవులందజికిC దెలియునట్లు 
హజారమున భేరి చరపించెను. ఆ శబ్దమువిని యాదవులందబు పురికరుదెంచి సభాసీనులై 
యర్ష్జునుని కపట విధానము దెగడి పలికిరి. బలరాముండు కోపోద్రిక్తుం డయ్యెను. యాదవ 
యోధులందజును మహామత్సరులై విజృంభించిరి. అంతం కృష్ణుండు బలరామునింజూచి, 
యర్జునుని పరాక్రమాదు లుగ్గడించి,కన్యను సేవ చేయుటకుం బనుపవలదని మొదటనే 
చెప్పియుంటినిగదా! ఇప్పుడైనను లోపమేమి? క్రీడితో సమానులీ యిల నెవ్వరున్నారు? అతదే 
సుభద్రకుం దగిన వరుండు. ధర్మజుడు మిమ్మెంతో గౌరవించును. మన మింద్రప్రస్థమున 
కేగుదమురం”డని పలికెను. బలరాముండందు కంగీకరించి ప్రయాణమయ్యెను. కృష్ణుం 
డీవృత్తాంత మంతకుముందే ధర్మజునకెటింగించెను. ధర్మజుడు తమ్ములు దాను నెదురువచ్చి 
బలరామునకుం బ్రణామములు గానుకలు నర్చించెను. భవనమున కరిగిన పిమ్మట థర్మరాజు 
ప్రియభాషణముల బలరాముంగొనియాడ నాతందడెంతయు సంతసించెను. అర్జునుని 
బెండ్లికుమారునిగను, సుభద్రను బెండ్లికూతురుగను జేసిరి. వివాహమహోత్సవము వైభవముగా 
జరిగెను. అయిదునాళ్ళు గడచినపిమ్మట సుభధ్రార్డునులు గృహాభ్యంతర దేవతల కెరగి కృష్ణునకు 
మొక్కిరి. అతండు మీరిటు లెల్లకాలమును శోభనము మీందనె శోభనమై మింతురుగాక 
యని దీవించెను. తరువాత నర్జునుండు కేళలీగృహమున కరుగ, సఖులు సుభద్ర నలంకరించి 
యచ్చటికిం గొనివచ్చి, కన్నియహస్తము నర్జునుని హస్తమునం జేర్చి యొక్కొక్క రొక్క మిషతో 
వెడలిపోయిరి. సుభధ్రార్డునులు యథేచ్చముగాం గ్రీడించిరి. కొన్నాళ్లకు సుభద్ర గర్భవతి 
యయ్యెను. నెలలు నిందినపిమ్మట నొక శుభలగ్నమున నామె యొక కుమారునింగాంచెను. 
అర్జునుండు శుభలేఖ పంపం కృష్ణుండు సాత్యకి బలరామాదులతో నింద్రప్రస్థమున 
కరుదెంచెను. అర్జునుడు కుమారుని కభిమన్యుండని పేరుపెట్టెను. కృష్ణుండు చెల్లెలికిని 
మటబందికిని మేనల్లునకును ననర్శమణిమయాభరణములు గానుకగా నాసంగాను. అభిమన్యుడు 
క్రమముగా యౌవనము పొంది, తన తండ్రుల వలన సమస్తవిద్యల నెణింగి, విద్వజ్ఞనగేయుడై 
యలరారెను. 


విజయ విలాసమునందలి యీ కథకు మూలము భారతాదిపర్వములోని సుభద్రా 
వివాహము. అర్జును డులూపి యనునాగకన్యను, చిత్రాంగద యను మణిపురాధీశ్వరుని 
కుమారిని, శ్రీకృష్ణ సోదరియెన సుభద్రను వివాహమాడి అనుభవించిన విలాసమే యిందలి 
వృత్తాంతము. ఈ విలాసమునకుం బ్రసక్తానుప్రసక్తముగా సౌభద్ర తీర్ధమాదిగాంగల 
పంచతీర్ధములలో మునిశాపవశమున మొసక్షి పడియుండిన నందాదులకాతండు శాపవిమోచన 
మొసంగిన విక్రమమో విలాసమోకూడం జేర్చంబడినది. ఏతత్మథా చతుష్టయముతోం గూడిన 
విజయవిలాసమున నా నాల్గింటనుగూడ నర్జునుండే నాయకుండై యుండుటతక్క వేటొక్క 
యైక్యములేదు. రమణీయములైన యీకథారత్నములనర్జునుండను సూత్రమున జారుతరమైన 


212 ఆహ్యాలజలీ 


హారముగాం గ్రుచ్చంబడినవి. భారతమునంగూడ నీ కథ లీవిధముగానే యున్నవి. కాని 
వేంకటకవియందు సుమారుగా నొకవంద సంఖ్య గల పద్యములను మనోహరవర్ణనాదులచేం 
బెంచి సార్ధషట్బత పద్య పరిమితమైన హృద్యప్రబంధముగా సంతరించెను. మూలమునందలి 
కథకు వన్నెచేకూర్చుటకై వేంకటకవి కావించిన మార్పులు కొన్ని గలవు. అందుముఖ్యమైనది 
కావ్యమునందలి వస్తువునకొక విధముగా నైక్యసంధానము గావించుట కుపయోగించు గదకృత 
సుభద్రావర్ణనము. ఈ ప్రసంగము మూలమునంగూడ నత్యల్పముగా నున్నది. పంచతీర్ధముల 
నచ్చరలకు శాపమోక్షము కావించినపిమ్మట నర్జునుండు ద్వారక కరుగుటకు రెండు 
కారణములందు సూచింపబదినవి. అందొకటి యర్జునుండు మిత్రుడైన యరవిందనాభునిం 
గాంచి జన్మము సఫలమొనరించుకొనుట. రెండవది “మున్‌ గదుందనువానిచేం దిలోత్తమకంటె 
రూపవతియు, సద్దుణాన్వితయు” నని వినియున్న మేనత్తకూంతురైన సుభద్రను జూచువేడుక, 
దిజ్మాత్రముగా సూచింపబడిన యీ విషయమునకుం బ్రాధాన్యము కలిగించి వేంకట కవి 
కథారంభమునం బురచాతుర్వర్థ్యాదుల వర్ణనమైన యనంతరము కృష్ణడ్రేషితుండై 
గదుడింద్రప్రస్థపురంబున కరుదెంచి “యేకాంతము వేళ ద్వారవతి యందలి వార్తలుదెల్పుచున్‌ 
దటిత్మాంతి మనోహరాంగులగు కన్నెల చక్కందనంబు లెన్ను సందర్భమున” సుభద్రా 
సౌందర్యమును సమగ్రముగా వర్ణించు ప్రసక్తి కలిగించెను. గదుండు సుమారు పదిపద్యములలో 
సుభద్ర రామణీయకమును వర్ణించి యందు శతాంశమైనం జెప్పంజాలకపోతినిగదా యని 
విచారించెను. ఆ యజగొజవర్ణ్జనము నాలించియే యర్జ్హునుం “డంగన ముంగలనిల్చినట్లును 
దాగనుంగొనినట్లును భావించి డెందమునందుం బట్టంజాలని యనురక్తి నవ్వరవిలాసినినెన్నం 
డు చూడంగల్లుదునో యని తమకింప” మొదలిడెను. సరిగా నాసమయముననే చోరహృత 
భూమీదివిజధేను ప్రసంగమువచ్చుటయు నాతండు కోదండసాయకాహరణమునకై ధర్మజు 
కేళిమందిరము దండకేగ పూర్వక్షిపస్తముయ న్యాయానుకూలముగా నొకయేండుర్విప్రదక్రిణం 
బరుగు నుద్యోగమునకుం బూనుటయు సంభవించెను. లేనిచో నాతడేదో మిషకల్పించి 
గదునితోడనే ద్వారకకుం గదలియుండునేమో! 


విజయవిలాసమున మూలకథానుసారముగా నాలుగు కథలు చెప్పంబడినను అందుం 
బ్రధానమైనదియు నర్జాధికభాగ వ్యాప్తమైనదియు సుభద్రా వివాహప్రసంగమే. అర్జునుని 
జీవితమునందువలెనే విజయవిలాసమునందుంగూడ నత్యంత ప్రాముఖ్యముగల 
దీవృత్తాంతము. వేంకటకవి దీనినే యిందు ప్రధానముగా వర్ణింపందలంచి మూలమున 
నున్నవికదా యని ప్రసంగవశమున నితరవిలాసములను గూడ నుపకథలుగా ముందు 
చొప్పించెను. అందుచేతనే యాతండు సుభధ్రార్షునుల ప్రణయవల్లికకు బీజమైన సుభద్రా 
సౌందర్యవర్ణనముతోం గావ్యము నారంభించి దానికి ఫలమని చెప్పందగిన యభిమన్యు 
జననముతో దాని నంతమొందించెను. ఈ విధముగా వేంకటకవి యీ కావ్యమున 
నైక్యానుసంధానము కలిగింప ప్రయత్నించినను బు తత్మావ్యకథా సంవిధానమును 


213 


బురస్మరించుకొని చూచినచోం గొంచెము దీర్ణతరములుగానే గోచరించు నులూపీచిత్రాంగదా 
వివాహవృత్తాంతములు సుభద్రాసౌందర్య వర్ణనము వీజావాసమునకును సుభద్రాదర్శనమను 
నంకురోద్భేదమునకును సహింపరాని వ్యవధానము నాపాదించుచునేయున్నవి, ఇట్లుగాక యా 
వృత్తాంతములను సూచించి మాత్రము విడిచినచో నీకావ్యవస్తువున నైక్యము మథింత 
ప్రశంసనీయముగా నమరి యుండును. విజయనాయకత్వముచేం గలుగు నైక్యమే చాలునని 
తృప్పిపడినచో మొదట యాక్షేపణమున కవకాశ ముండదు. 


వేంకటకవి కావించిన రెండవమార్పు విశారదపాత్ర ప్రవేశనము. అర్జునుడు 
వేదాంగవిశారదులైన బ్రాహ్మణులను వివిధకథాకథన దక్షులైన పౌరాణికులను దనకు 
సహాయులుగా దీర్థయాత్రకు బయలుదేజెనని మూలముచెప్పుచున్నది. విజయవిలాసమున 
ధర్మజుందర్జ్హునునితోం “దనదు పురోహితుండయిన ధౌమ్యుని తమ్ముని గారవంపు నందనుని 
విశారదున్‌ సకలధర్మ విశారదువెంటం బోవంగా నొనరిచి కొందఅన్‌ బరిజనోత్తములన్‌ 
నియమించి, యాదరంబెనయ సమస్తవస్తువులు నిచ్చి,” యాతని బ్రయాణముచేసె నని 
వర్ణింపబడినది. పురోహితానుజ తనూజుండైన యీవిశారదుండు కేవలము ధర్మ విశారదుం 
దేకాదు. నర్మవిశారదు(డు కూడను. అతండు హావభావ పరిణామవిదుండైన సరసాగ్రేసరుం 
డని వేంకటకవి చిత్రణము. ఈతండు చిత్రాంగదా వివాహసందర్భమునం గొంతదౌత్యము 
నెజపెను. సంస్కృతనాటకమందలి విదూషకులు నాయకులకువలెనే యూతండిందు నాయకుం 
డైన యర్జునునికి మనోరధ ప్రాప్తివిషయమునం జాలవిధములం దోడ్చడెను. సంస్కృత 
నాటకములందలి విదూషకులకు సాధారణములైన మూర్ధతాకుక్షింభరిత్వములు వినాగా 
నితరగుణ గుణములన్నియు నీతనియందున్నవి. అమూలకమైన యీ పాత్ర ప్రవేశమునకు 
విజయవిలాసమునందలి యీ ఘట్టమునకుం గొంత సొంపు చేకూర్చినది. 


అర్జునుండు చిత్రాంగదా వివాహానంతరము బభ్రువాహన జననమునకుం బూర్వము 
మణివురమునకు సమీపమునంగల సము[ద్రతీరమునందలి తీర్దములం జూదనరిగి 
యటనందాదులకు శాపమోక్ష మొసంగి తిరిగి మణిపురంబున కరుదెంచి చిత్రాంగదయందు 
బభ్రువాహనునిం గాంచెనని భారతమున గలదు. విజయవిలాసమున నాతడు బభ్రువాహన 
జననాంతర మతనిం జిత్రవాహనునకు వంశకరునిగా నొసంగి, వారిచేత బంపకముగాంచి 
తీర్థ్ధయాత్రోద్యోగమును గొనసాగించుచు నందాదులకు శాపమోక్షము నొసంగెనని చెప్పం 
బడినది. వారిని శాపవిముక్తల నొనరించినపిమ్మటం నతడు మరల మణిపురమున 
కరిగియుండలేదు. విజయవిలాసమునందు ప్రధానమైన యీ కథను సంగ్రహించు నుద్దేశము 
చేతను అర్జునుడు విలాసలాలసుండై తిరిగి మణిపురమునకరుగుట తీర్థ్ధయాత్రా చరణమున 
నాతనికిం గల యభినివేశమునకు లాఘవము కలిగించునను నుద్దేశము చేతను వేంకటకవి 
యీ మార్చుచేసియుండును. మణిపురమునకు రాకముం దర్గునుండు గోదావర్యాదుల 
దర్శించెనని నన్నయ కావించిన వర్ణనము సంస్కృతభారతమున లేనిదగుటచే6ం గాంబోలు 
వేంకటకవి విడిచివైచెను. 
214 


నన్నయభట్టు రచనమున నులూపి యర్జునుంని బ్రభాత సమయముననే నాగపురము 
నకుం గొనిపోయెనని కలదు. అతండప్పటినుండి మజునాంటి యుదయమువజకు నచ్చటనే 
యుండినట్లు దానివలన౦ దెలియుచున్నది. ఇందౌచిత్యమును నహజత్వమును 
గొణవడియుండుటచే వేంకటకవి యామెయర్షునుని “మాపటివేళం గను బ్రామి చొక్కుం 
జల్లిన యనువున నందజు వితాకులై యుండగన్‌” తన పురమునకుం గొనిపోయెనని వర్ణించెను. 
ఉలూపి యర్జ్హునునిం దననగరమునకుం గొనిపోయిన ప్రయోజనమును బురస్మరించుకొని 
చూచినచో నీమార్చెంతయు. బ్రశంసనీయమై యొప్పారును. 


వేంకటకవి భారతమునందలి కథకు బ్రబంధోచితములైన వర్ణనాదులు చేర్చి దానిని 
జాలంబెంపొందించెనని మొదటనే చెప్పంబడినది. ఈ పెంపు సుభద్రార్డున వివాహఘట్టముననే 
యధికముగాం గాన వచ్చుచున్నది. అందును యతియైన యర్షునునకును సుభద్రకును జరిగిన 
సంభాషణమును వేంకటకవి సరసగంభీరభావములతోం బెంచి నిసర్గ రమణీయముగా 
సంతరించెను. “నేనే యర్జ్హునుండొనని యర్జునుండు తన్ను సుభద్ర కెటింగించినభాగము 
మూలమున నతిసంక్షిప్త్రమై యొక్క మాటతో ముగిసిపోయినది. 


ఈ విధముగా వేంకటకవి విజయవిలాసమున భారతకథ కనేక విధముల 
వన్నెచేకూర్చెను. నిజముగా నర్జునుం డింద్రప్రస్థమునుండి బయలు దేతినది ప్రాయశ్చిత్త 
రూపమైన తీర్థయాత్రాచరణము కొరకె కాని విలాసానుభవముకొబికు కాదు. కథయుం 
జోరహృత భూదివిజ ధేనూదంతముతోనె యారంభించుచున్నది. అదిలేనిచో నర్జునుండు 
భూప్రదక్షిణ మేగవలసిన యక్కఅగాని యాసందర్భమున నీవిలాసము లనుభవించుట 
కవకాశముగాని కలుగకయే యుండును. ఇంత (ప్రధానమైన యీ విషయమును మరల 
నల్పముగానైన సూచింపక కవి కావ్యమును ముగించుట యావృత్తాంతము సమగ్రముగా 
విడిచివైచి నట్లున్నది. కావ్యాంతమున సంవత్సరపరిమితమైన యాప్రాయళ్చిత్తము కూడ 
ముగిసెనని చెప్పియుండినచోం గదుంగడు నుచితముగా నుండి యుండును. 


విజయవిలానమను పేరుగల యీ కావ్యమున నందాదుల శాపవిమోచన 
వృత్తాంతమునకుం దగినంత ప్రసక్తియే లేదు. ఇది యొక విధముగాంజూసిన విక్రమమేకాని 
విలాసముకాదు. అర్జునుడు సౌభద్ర తీరమున (గుంకంబోంగనే మకరాకృతికన్న నంద 
యాతని బట్టుకొనెను. అంత నాతం “డెడమ కరముననే యయ్యెడ మకరముంబట్టి” బైటి 
కీడ్చివైచెను. అంత నది మకరరూపమువిడిచి యచ్చరయై తన యొక్కయు. దన 
చెలులయొక్కయు వృత్తాంతము లెటింగించి వారికింకూడ శాపమోక్షము ప్రసాదింపుమని 
ప్రార్థించెను. అర్జునుండామెకోరిక నెబివేర్చెను. అట్లచ్చరల యాకృతులుగాంచిన 
యా యెదుగురు నతని ననేకవిధముల నుతించి దీవెనలొసంగి యమరనగరమున కరిగిరి. 
ఈ కథ యెంతసంక్తిప్తముగానుండిన నంత యౌచిత్యము శోఖిల్లి యుండును. కాని యొకందుకు 


215 


మనము సంతోషింపవలయును. వేంకటకవి యర్జునుం దడర్హవయోవిలాసములుగల 
మచ్చెకంటులు లభించుచోం దన రసికత ప్రదర్శింపక విడిచిపెట్టు వాండుకాడు. నంద 
కోమలియై యెదుట నిలంబడంగానే యతండిది యచ్చరప్రోయాలో కాకల్ల మరునియాలోయని 
యామె సౌందర్యమును (బ్రశంసింప నారంభించెను. మజియాయచ్చర తనచెలికత్తెల పాటు 
నెంచి తల్లిడపాటు నొందుచుండుటచేం గాబోలు నాతని విలాసలాలసతకు దోహద 
మొసంగినదికాదు. ఆమె చెలికత్తెలును శాపవిముక్తులై నందంగూడి కృతజ్ఞతాపూర్వకముగా 
నాతనిస్తుతించి శుభోదర్మములగు దీవెనలొసంగి వీడ్శొనిరి. లేనిచో విజయవిలాసమున నున్న 
యామూండు విలాసములకు మటి యైదు విలాసములు కూడ మనమెనిమిది విలాసములుచదివి 
విచారింపవలసిన వారమై యుందుము. 


విజయవిలాస మనంగా విజయుని విలాసముల నధికరించి వ్రాయంబడిన కావ్యమని 
యర్థము. విజయుం డులూచీ చిత్రాంగదా సుభద్రలను వివాహమాడి వారితోంగావించిన 
విలాసములే యిందలి ప్రధాన విషయము. అతండు నందాదులకు శాపమోక్షమొసంగుటయు 
నొక విలాసమే. అందుచే కవి శ్రీనాథుని హరవిలాసమును దృష్టినిడుకొని తన కావ్యమును 
విజయవిలాసమని పేరుపెట్టెను. ఉపసంహృతి యందలి విషయమునుబట్టికూడ కావ్యమునకు 
పేరుపెట్టవచ్చును. అర్జునుడు కావ్యాంతమున యాదవవీరులనోడించి విజయ విలాసముతో 
నొప్పారెను. అదియుంగవి కావ్యమునకీ పేరు పెట్టుటకు గారణమై యుండవచ్చును. అతడు 
తన కావ్యమునకుం బేరుపెట్టు సందర్భమున నర్జునుండుగాంచిన వినయమును 
స్మృతియందుంచుకొని యర్జునునకుంగల పదిపేరులలో విజయనామమును (గ్రహించెను. 
వియజవిలాసమనునప్పుడు “వి” వర్ణ పునరుక్తిచేం గలుగు శ్రుతిసుభగత్వముగూడ నాతని 
నీనామమును(గహించుటకుం ట్రేరేచియుండును. అదిగాక రాయలవారిసభకు భువన 
విజయమను పేరున్నట్లే రఘునాథనాయకుని సభకు విజయభవనమను పేరుండెనట! 
రఘునాథ నాయకాభ్యుదయమునందలి “విజయ చిహ్నములచే వెలయుచుచున్న విజయభవన 
రాజవేదికాస్టలిని” అను వాక్యమును, విజయవిలాసమునందేకల “చెలులు ప్రసంగవశంబున 
నలరెం గడు విజయభవనమనిన న్నవలా తెలియ వినున్‌” (3-26) అను వాక్యమును, 
ఈ విషయమును సమర్థించుచున్నవి. రఘునాథనాయకుండు పాంద్యతుండీరనేపాళచోళ 
రాజ్యములపై దండెత్తి విజయముగాంచిన పిమ్మట విజయభవనమున నీకృతిని 
గైకొనియుండుటచే నావిజయమును, ఆ విజయభవనమును స్మృతికిందార్చునట్లుగా వేంకట 
కవి తనకావ్యమునకు విజయవిలాసమని పేరు పెట్టియుండునను విమర్శకుల యూహ 
సమంజసముగానే యున్నది. వేంకటకవి యీ కావ్యమునం బెక్కుచోట్ల ధర్మజునితో, 


216 


నర్జునునితో, రఘురామునితో, రఘునాథనాయకుని కభేదాద్యవసాయము తోంచునట్లు 
పద్యములు రచించియున్నాండు. 


అన్ని ప్రబంధములవలె విజయవిలాసమును వర్ణనప్రధానమైన కావ్యమే. అది 
యింద్రప్రస్థపుర వర్ణనముతో నారంభించుచున్నది. కవి యందలి చాతుర్వర్థ్య ప్రాకార, పరిఖా, 
సౌధ, గజ, తురగ, పదాతి, మరు, త్పుష్పలావికా, వేశ్యా, వృక్షాదులను మనోహరముగా 
వర్ణించియున్నాడు. ఇందునాయికానాయక వర్ణనము నాలుగైదు చోట్ల నున్నది. 
గదుడింద్రప్రస్థమున కరుదెంచి యర్జునుని యెదుట సుభద్ర సౌందర్యమును వర్ణించెను. 
అర్జును డులూచిని జూచినప్పుడామె ముఖనేత్రనాసికా ద్యంగముల చెలువు వర్ణించి తరువాత 
మరల విశారదుని కామెసౌందర్యమును వివరించెను. వనవిహారమొనర్చు చిత్రాంగదను జూడ 
గనే అర్హునుండామెను వర్ణించెను. చిత్రాంగద పెండ్లికూంతురై వచ్చినప్పుడు చూపరులామె 
యందమును గొనియాడుచు 


హరిపతి నదుమునకోదెన్‌ 

గరువపు నడవునకునోడె గజపతి యింకనీ 

నరపతి లోనగు టరుదే 

వరవర్ణిని మెజుంగువాడి వాల్పూపులకున్‌ 2-17 


అని పల్మిరి. హరియనంగా గుజ్భము సింహము అను రెండర్భములు నున్నవి. 
ఈ పద్యమున నశ్వపతి, నరపతుల మువ్వురి ప్రసక్తియు నున్నది. ఆమె మధ్యగత్యాలోకములచే 
మువ్వురిని జయింపంజాలెను. నరపతి యన నర్జునుందని ప్రకృతమైన యర్జాంతరము. నంద 
మొసలిరూపమును విడిచి కాంతరూపము నొందగనే యర్హునుండామె సౌందర్యము పొగడెను. 
రైవతకాచలోత్సవమున కరుదెంచిన సుభద్రను జూచి యర్జునుండు మున్ను గదునివలనం 
దాను విన్నదియు నప్పుడు స్వయముగాంగన్నదియు నొక్కతీరైయుండుట కాశ్చర్యమొంది యామె 
యందము కొనియాడందొడగెను. సుభద్ర పట్టువిడిపించుకొని పోయిన తరువాత నర్జునుడు 
విరహబాధ నొందుచు “అర్జునుండను నేనెయని తెల్పినంతనే మట్టిమీనైపడె మెలంతచూపు, 
(3-12) అని యామె వీక్షణాదులను వర్ణించిన పద్యమద్భుతముగా నున్నది. తృతీయా 
శ్వాసాంతమున గర్భవతియైన సుభద్ర వర్ణనము కలదు (228). అర్జునుని వర్ణనము కూడ 
కావ్యమున నాలుగైదుచోట్లం గానిపించును. ఈ వర్ణనములందు శబ్బచమత్మార నవ్యతయే 
కాని భావవైవిధ్యము లేదు. ఇందుకావర్ణనల పునరుక్తియే కారణము. కవి యర్హునుని సన్యాసి 
వేషమును, 


మృగనాభి తిలకంబు బుగబుగల్లల లలా 
టముపై మృదూర్థ్వ పుండ్రంబు దీర్చి 


217 


యుండెంబో శాంతరసమెల్ల నుట్టిపడంగ 

నంగనల పొందు రోసి సన్వాసి యగుట 

గద యుచిత మెందునా నవ మదనమూర్తి 

యంగనామణింగోరి సన్వ్యాసియయ్యె 2-81 


అని వర్ణించెను. ఈ పద్యమునందలి యెత్తుగీతిలోని భావము చాల రమణీయము 

గానున్నది. అర్జునుండు భూప్రదక్షిణముచేయ నేగుచు మొదట గంగానదిని గాంచెను. ఈ 
సందర్భమున గంగావర్ణనమున్నది. గంగ పాండవులకు ముత్తాత భార్యయగుటచే నర్జునునకును 
ఆమెకును గొంత బాంధవ్యముకూడ నున్నది. అందుచే నర్జునుండామెను 

పువ్వారు బోండివై సరి 

యెవ్వారనం భీష్ముంగాంచి యింపొందితి వీ 

వవ్వావి యెజుంగుదువె మా 

యవ్వా! పోషింపం బాడియగు నను నీకున్‌ 1-51 


అని చనువుతో రక్షింపుమని ప్రార్థించెను. 


తాసైరింప కపర్ణ యుండగ భవద్గర్భంబునందాల్చి తే 

జో9_సహ్యు నృరజన్ముంగాంచి యల నీహార క్షమాభృత్కు మా 

రీసాపత్యము గన్న మోహపుం బురంధ్రీరత్నమౌదీవ కా 

వే సర్వజ్ఞుండు నిన్ను నేల తలపై నెక్కించుకో జాహ్నవీ 1-49 


అనుపద్యమున సర్వజ్ఞాడయ్యు శివుడు గంగను దలపై నెక్కించుకొనుటకుం 
గారణము చక్కగా నుగ్గడింపంబడినది. నాగలోకమునుండి వచ్చినపిమ్మట నర్జునుండు 
తైర్ధికులతో హిమాచలమున కరిగిన సందర్భమున నొకే సీసమున నాపర్వతము వర్ణింపం 
బడినది. ఈ కావ్యమున వివాహము మూండుచోట్ల వర్ణితమైనది. మూడుచోట్లను బెండ్లి 
కొడుకర్ణునుందే. అతండు చిత్రాంగదను వివాహమాడిన వృత్తాంతము సంగ్రహముగా నున్నది. 
సుభధ్రార్డునుల వివాహము ద్వారకలో నొకమాజును ఇంద్రప్రస్టమున నొకమాటును జరిగినది. 
ద్వారకలో జరిగిన వివాహమును వర్ణించు నప్పుడు కవి తన నాంటి వైవాహికాచారములను 
విశదముగాం దెలిపియున్నాండు. ఉలూపీ కరగ్రహణము పాన్సుపైనే జరిగెను. అందుచే నచ్చట 
నాచారాది వర్ణనమునకుం దావులేకపోయినది. అర్జునునకును యాదవవీరులకును జరిగిన 
యుద్ధము తృతీయాశ్వాసమున సంగ్రహముగా వర్ణింపబడినది, “మూపులు మూడగున్‌ 
రిపుచమూపులంగన్నపుడే కిరీటికిన్‌” (3-170) అనికృష్ణుండాడినమాటలో నసత్యములేదు. 
కావ్యమున ప్రథమాశ్వాసమున నొకపద్యమందు ప్రాతఃకాల వర్ణనమును, (189) రెండు 
పద్యములలో సూర్యాస్తమయ చంద్రోదయ వర్ణనములును గలవు (144, 145). అచ్చటనే 
వసంతవాయుపికభ్రమరాదు లతిసంగ్రహముగా వర్ణితములైనవి. వేంకటకవి తన కావ్యమున 


218 వం. 


నవసరములైన వర్ణనములనే కావించెను. ఆ వర్ణనము లైనను నాతిదీర్హములవలె కొన్ని 
యాధునిక ప్రబంధములలోపలి వర్ణనమునకు మార్గదర్శకములైనవి. విజయవిలాసము 
దక్షిణాంధ్రయుగమున వెలసినదగుటచే దద్యుగలక్షణానుగుణముగా నందు శృంగారవర్ణనము 
కొంతమేర మీటినది. మొత్తముమీద నన్ని వర్ణనములందు శబ్దచమత్మారమునకుC బ్రాధాన్య 
మెక్కువ. 


వేంకటకవి కావ్యారంభమందలి యాశీ:పద్యములలో గంగాదేవిగూడ రఘునాథ 
భూపాలుని కైశ్వర్యము నావహింపవలెనని చెప్పుచు 


ప్రకట శ్రీహరి యం(ఘ్రింబుట్టి, హరుమూర్ధంబెక్కి యాపాదమ 

స్తకమున్‌ వర్ణనకెక్కు దేవి సహజోదంచత్కులోత్పన్న నా 

యకరత్నంజని యచ్యుతేంద్ర రఘునాథాధీశ్వర స్వామికిన్‌ 

సకలైశ్వర్యములు న్నిజేశువలనన్‌ దాంగల్లగాం జేయుతన్‌ 1-8 


అను పద్యమును రచించెను. గంగానది దివ్య, దివ్యుల నాపాదమస్తకముగా వర్ణింప 
వలెనను సంప్రదాయమును గవి చక్కగా సూచించి యున్నాడు. 


విజయవిలాసమునందలి ప్రధానరసము శృంగారమే. కవి యర్హునుండు మువ్వురు 
నాయికలను వివాహమాడి వారితోగావించిన శృంగార విలాసములను వర్ణించెను. ఈ మూడు 
చోట్ల సంభోగ శృంగారమే కానవచ్చును. ఉలూపీ చిత్రాంగదల విషయమున విరహమును 
వర్ణించుట కవకాశము లేకపోయినది. నిజమునకుం గవిదృష్టిలో నర్జునుండు సుభద్రతోం 
గావించిన విలాసమే ప్రధానమైనది. ఈ సందర్భమున నాయికాంనాయకులిరువురు పొందిన 
విరహవేదనయు వర్ణింపంబడినది. ద్వితీయాశ్వాసాంతమునను తృతీయాశ్వాసారంభమందును 
నర్జ్హునుండు పొందిన విరహాతిశయము సుభద్రా సౌందర్యచేష్టాస్మృతి పూర్వకమై సరసముగా 
నున్నది. తరువాత నుభద్రపొందిన విరహతాపమును గాంచి యామర్శ్మమెథటింగిన సత్యభామ 


క్రాంగియున్నది మిగుల నంగంబు చూడం 

గలవరించుచు నున్నది కలదొయేమొ 

సోంకుడల్ల సన్యాసికే చూపవలయు 

భామను..... 3-36 


అని చమత్మారగర్భముగాం బలికెను. చెలులు శీతలోపచారములు కావించిరి. 
తత్భలితముగా తాపము మటింత హెచ్చెను. అంతంజెలులు మన్మథుని, వాయువును, చంద్రుని, 
కోకిలాదులను నుపాలంభించిరి. సుభద్రయు తాపము భరింపలేక వారి దెగనాడెను. 
ఈ సందర్భము నందలి ఈ క్రొవ్విరులు (గోలు నెలతుమ్మెదలు చెక్కు చెమరింపకున్నవా 
చిగురుబోండి (3-62) అను పద్యమునందలి భావ మద్భుతముగా నున్నది. ఈ ఘట్టమున 
కవి విరహశ్ళంగారము నతినిపుణముగా వర్ణించియుండెను. 


219 


విజయవిలాసమునందలి మూండు కథలలోంగల మువ్వురు నాయికలును మూండు 
తెగలకుం జెందినవారు. ఉలూపి ప్రాఢ; చిత్రాంగద ముగ్ధ సుభద్ర మధ్య; “ఉదయద్యావనా 
ముగ్గా లజ్ఞావిజిత మన్మథా; లజ్ఞా మన్మథ మధ్యస్థా మధ్యమోదిత యౌవనా, స్మరమందీక్ళతా ప్రీడా 
ప్రాధా సంపూర్ణ యౌవనా” యని ప్రతాప రుద్రీయకారుం డీమువ్వురు నాయికలకు నిచ్చిన 
నిర్వచనములు. ఉలూపి యర్జునునింజూచి వలచి యాతని యనుమతితోం బనిలేకుండానే 
మొదట నాతని నాగలోకమునకుం గొనిపోయినది. సాహిత్యదర్పణమునం జెప్పినవిధమున 
“నామె స్మరాంధ, గాఢతారుణ్య, దరవ్రీడ, ఆక్రాంతనాయిక.” నాగలోకముల కరిగినపిమ్మట 
నర్జునుండు మరల మానవలోకమునం బడుటకై యామె కోరిక మన్నించవలసివచ్చెను. 
చెలికత్తెలు సుభద్ర నర్జునునికడంజేర్చి యెన్ని గడియలయ్యెనో చూచెదనని యొకతెయు, 
నామె యింకను రాలేదే మని వేటొకతెయు, చెల్లెలినిం బిలిచెదనని యింకొకతెయు నీ విధముగా 
నేదో యొక సాకుచెప్పి వెడలిపోయిరి. “అచ్చెలియల వెంటనే సగము సిగ్గరిగెం 
దరుణీలలామకున్‌.” ఆమె మొదట గాఢాలింగన విముఖయై, నవోఢయయ్యుం, దరువాతం 
(గమముగాం బ్రియుని శిక్షణమున నన్నియునేర్చి ప్రాఢగా బరిఢవిల్లెను. చిత్రాంగద 


“డాసిన నింగితం బెజింగి డాయంగ నేరక, తత్తరంబునన్‌ 
జేసిన చేంతకుం బదులు సేయ నెజుంగక” 2-34 


వ్రీడావశమై యుండెను. వేంకటకవి యామెసిగ్గు నీ క్రిందిపద్యమునం జక్కంగా 
వర్ణించెను. 


ఇగ్గెడు వెన్మకుం బయికినీద్చినం బైటం దొలంగజేయంగే 

లొగ్గెడు, రెమ్మిపోక ముడియీద్చినం (గ్రుంగిలి రెండుకొంగులున్‌ 

బిగ్గన డించుచున్‌విడిచి పెట్టదు, బాల ననం బనేమి యా 

సిగ్గుకు సిగ్గులేదిటులం జేసినపిమ్మట నుండవచ్చునే! 2-30 

రసికజనశేఖరుందైన యర్జునుం సరససంభాషణములు పల్కి “వల పెటింగి యేలుకోగదే 

కలికి యనుచు” నెట్లో యాముద్దరాలిని గేలి కెలయించెను. ఇట్లు వేంకటకవి యీ 
మువ్వురియందు నామువ్వురు నాయికల బ్రదర్శించి యర్జునుని విలాసమునకు వైవిధ్యము 
కలిగించెను. 


విజయవిలాసమున వీర రౌద్ర కరుణ హాస్యశాంతము లంగరసములుగ నున్నవి. 
అర్జునుడు యాదవ వీరులతోం బోరునపుడు వీరమును, అర్జునుడు సుభద్రను గొనిపోవుట 
యెటింగినపుడు బలరామాదులు కోపోద్రిక్తులైనపుడు రౌద్రమును గోచరించును. అర్జునుని 
తేరు సుభద్ర నదపవలసి వచ్చుట యచ్చటి వీరమును శృంగార మిళితము కావించినది. 
శాపమునకు గుతీయె నందాదులు వంతనొందునప్పుడు కరుణరసము స్ఫురించును. అర్జునుడు 
యతివేషము వేసి కొన్నప్పుడు 'శాంతరసమెల్ల నుట్టిపడుచుండె నని కవి వ్రాసినను అచ్చట” 
శాంతముకాక తదాభాసమే గోచరించును. సుభద్ర విరహ వేదన ననుభవించు నపుడు 


మిత్రవిందాదులు పల్మిన పల్ములందును, సత్యభామ 
220 


లెంకగ నేలుకోంగలదులే మగనిం దరితీపువేసి మీ 

నాంకుని పాదమాన, మనమాదటవేడిన మాజువల్మంగాం 

గొంచెడునంచు మీరిపుడు గోలని చూడకుడమ్మ నేర్చుంబో 

చంకల బిడ్డ లూడిపడ సారసలోచన మాటలాడంగన్‌ 3-34 


ఇత్యాదిగా మేలమాడిన సందర్భమందును హాస్యము పోషింపంబడినది. ఈ విధముగా 
నాయా సందర్భములందా యా రసములను బోషించుట యందు వేంకటకవి చాలనేర్పు 
ప్రదర్శించియున్నాండు. 


విజయవిలాసమునంగల పాత్రలలో నాయికా నాయకులును విశారద శ్రీకృష్ణులును 
ముఖ్యులైనవారు. శ్రీకృష్ణపాత్ర చిత్రణమునం గవి యెంతో నేర్చుజూంపెను. ఆతం డతని 
లోకజ్ఞతను వ్యవహార దక్షతను జక్క్మంగా సూచించెను. బలరాముం డెజుంగకుండ 
సుభ్రద్రార్డునులకు వివాహము చేయింపవలెనని కృష్ణుండు మొదటినుందియు. బ్రయత్నము 
చేయుచుండెను. బలరాముం డర్జునుని నిజమైన యతియనియే భ్రమించి చాతుర్మాస్య మచ్చటనే 
సలుపవలెనని ప్రార్థించెను. అర్జునుం డందుకంగీకరించెను. బలరాముండు సుభద్ర నాతని 
శుశూషకు నియమింపుమని పలుకం కృష్ణుండు 


వయసువారును జక్కనివారు వీరు 

మనసు మర్మంబులేవియు మనకుం దెలిసి 

యున్న యవిగావు సేవకు నునుపం దగునె 

కన్నె నదియేమొ తెలిసికొ 2-119 


మ్మని పలికెను. “సంయములకు మున్‌ గోరిక వెలయంగం గన్యలెకారా శుశ్రూష 

చేయంగం దగువార”లని పల్కి బలరాముడు సంశయింపక యట్లె యొనరింపుమని చెప్పం 
గృష్ణుండు సంతోషమున నట్లే యొనరించెను. పిమ్మట నాతండాయతి యర్జునుందేయని రుక్మిణీ 
సత్యభామలకుం దెలిపెను. దరువాత సుభద్రార్జునుల వివాహమునకు దగిన 
యేర్పాటులన్నియుం గావించి యందటితోపాటు తానును బశుపతి పూజకరిగెను. వివాహము 
వేళ కరుదెంచి యాతండే దానిని సక్రమముగా జరిగించెను. అర్జునుడు సుభద్రతో వెడలి 
పోయిన సంగతి యెటింగి బలరామాదు లా(గహావిష్టులై యున్న సమయమునం కృష్ణుండు 
పల్మినపల్ము లాతని కార్యాచరణ సామర్ధ్యమును వేనోళ్ళం జాటుచున్నవి. అతండు బలరామునికి 
నర్గునుని యసామాన్య బలపరాక్రమాదులు వివరించి 

మాలిమిలేదుగాన ననుమానము నామదిం దోంచె నప్పుడే 

బాలిక సేవసేయం బనుప న్వలదంటినిగాదె దానికే 

మీలువుగల్లు మేనమజందింతయె యాతండు నైన దైనదే 

లోలత నింక నాగవలిలోపల నిష్ణురమేల పల్మంగన్‌ 3-171 


221 


అనిపల్మి సుభద్ర కన్నివిధముల నర్గునుడే తగినవరుండని నిరూపించి యాతనితోం 
గూడ నింద్రప్రస్థమున కరిగెను. బలరాముడుకూడ నింద్రప్రస్థమునకేగి చెల్లెలివివాహము 
యథావిధిగా జరిగించెను. వేంకటకవి యీపాత్రను బోషించుటలో మిగులనేర్పు ప్రదర్శించెను. 
అర్జునునియందీ కావ్యమున ధార్మిక కాముక ప్రవృత్తులు రెండును కనిపించును. బ్రాహ్మణుడు 
చోరులు తన ధేనువును హరించిరని మొఅపెట్టంగానే యాతండు సంభ్రమమున విల్లమ్ములకై 
యరుగుట యాతని బ్రాహ్మణభక్తిని, శరణాగతరక్షణ పరాయణతను జాటు చున్నది. 
నియమపాలనయందుంగూడ నాతని కభినివేశమెక్కువ. తొందరలో నాతండు ధర్మజు 
కేళీమందిరమున కరిగి పూర్వక్షిప్త నియమానుసారముగా భూప్రదక్షిణమున కేగనెంచెను. 
ధర్మజుండెంత చెప్పినను ఆతండా పూనికనుండి మానలేదు. తీర్ధక్ష్మేత్ర దర్శనము లందును 
అతనికింగల యాసక్తి యిందు వర్ణింపంబడినది. కృష్ణునియందాతనికిం గల భక్తి యపారమైనది. 
అతండు తలపోయంగనే కృష్ణుందాతని యెదుటి కరుదెంచుట యిందుకు తార్మాణము. 
అతని పరాక్రమ మతిలోకమైనది. యాదవ వీరులందతి నాతం డొక్కండే జయింపంగల్లెను. 
“నన్నెవ్వనింగాం జూచితి.... చూడుము. చెండెద భిన్నాభిన్నములుకాంగ సేనల నెల్లన్‌” 
(3-145) అని పలికి యాతండట్లే కావించెను. పంచతీర్థములం దుగ్రములైన మకరము 
లున్నవని మునులు చెప్పినను, వినక యాతండందు స్నానమాడ నరుగుటయు నందు మకరము 
తన్నుం బట్టుకొనంగా నెడమకరమున దానిని భూమికి విసరివేయుటయు నతని నిర్భీకతా 
సాహసములను వెల్లడి చేయుచున్నవి. నందసఖులకుం గూడ శాపమోక్షము కలిగించుట 
యతని కరుణాశీలమునకుం దార్మాణ. ఆతండు ప్రాయశ్చిత్తమునకై భూప్రదక్షిణము చేయ 
బయలుదేతి మువ్వురు కాంతలను బెండ్లియాడుట యాతని కాముకత్వమును విలాస 
లాలసత్వమును సూచించుచున్నది. కాని యందేడాదిలోపల జరిగినదులూపీ సంగమమొక్కటి 
మాత్రమే. మణిపురమున కేగునప్పటికి పదుమూడవనెల వచ్చెనని కవి సూచించెను. మొదటి 
మాస ములూపీ (పేరితమగుటచేతను, తరువాతి విలాసములు నియమకాలానంతరము 
జరిగినవగుటచేతను అర్జునునియందు దోషము లేదని కవి భావించెను గాంబోలును. ఎట్లెనను 
అర్జునుని యందు కాముకత్వము లేదనిచెప్పుటకు వీలులేదు. ఆతండు కంటికిం గానవచ్చిన 
కాంతను కామింపక విడువండు. నాయికలు మువ్వురు మూండు రకములకుం జెందినవారు. 
వారి లక్షణములు ముందే తెల్పంబడినవి. విశారదుండు సకలధర్మవిశారదుండని కవి చెప్పెను. 
ఇతండొక్క ధర్మ విశారదుండేగాక నర్మ విశారదుండు కూడను. ఇతనికిని వసుచరిత్రయందలి 
గౌతమునికిని గొంత సామ్యమున్నది. అర్జునునికి 'చింత్రాంగదా సమాగమము సమకూర్చుటలో 
నితండు చాల తోడ్చడెను. ఇతండు కుక్షింభరిత్వమును, వాచాలతయులేని విదూషకుండు. 
బలరాముందిందు చాల అమాయకుండుగా చిత్రింపంబడినాండు. యతులయందాతనికిం 
గల భక్తి యపారమైనట్టిది. అర్జ్హునుండు సుభద్రతో నరిగెనని విన్నప్పు డాతండు మొదట 
నుగ్రుండైనను దరువాత కృష్ణుని మాటలువిని శాంతించెను. అందుచేతనే వేంకటకవి యాతని 
“తమ్ముని మాట యన్న జవదాటని యన్న” యని వర్ణించెను. నందాదులు వయసుక్రావ్వున 
222 హ్యాలటి!ీ 


మునితపమునకు విఘ్నమాచరింపం బోయి యాతని శాపమునకు గుటియైరి. అర్జునునిచేం 
దనచెలులకుం గూడ శాపమోక్షము కలిగించుటవలన నందకుంగల నఖీప్రీతి వెల్లడి 
యగుచున్నది. 


విజయ విలాసమునందలి నిజమైన యౌదాత్యము వస్తువిన్యాసము నందుంగాక 

రచనావిధానమునందెక్కువగాం గాననగును. ఇందలి రచనామార్ల్గ మనన్య సామాన్య మద్వితీయ 
సౌందర్యముతో నలరారు చున్నది. ఇది బహుకాల సాధనకు ఫలితముగానబ్బి వేంకటకవిచేత 
సమగ్రత్వసిద్ధి నొందినట్టిది. ఇది బాగుగా నెబింగినవాంరు కావుననే యతండు కావ్యారంభమున 
రఘునాథనాయకుండు తన్ను గూర్చి 

ప్రతి పద్యమునందుం జమ 

తృృతి గలుగంజెప్పనేర్తు వెల్లెడ బెళుకౌ 

కృతి వింటి మపారముగా 

క్షితిలో నీమార్గ మెవరికిన్‌ రాదుసుమా! అవతారిక - 50 


యని పలికినట్లు వ్రాసియుండెను. ఈ పద్యములో నహంకారముగాని యతిశయోక్తిగాని 
యిసుమంతయు లేదు. ఈ కావ్యమునందలి పద్యములను నిశితముగాం బరిశీలించినచో 
ప్రతిపద్యమునను మనోరంజకమైన చమత్కారము కనిపించును. ఈ చమత్కారము శబ్దార్థగతమై 
శ్రీకృష్ణుని విశ్వరూపమువలె బహుముఖముల విరాజిల్లుచున్నది. ఇందే చేమకూర 
వేంకటకవిరాజు ప్రత్యేకతయుం, (బ్రతిభావిశేషమును నిండారి తొణికిసలాడుచుండును. 


మనము పదార్థములను సూచించుటకై పదములను వాడు చుందుము. నిఘంటువు 
లలోని పదములకు బర్యాయపదములెన్నో సూచింపబడియుండును. స్టూలముగా జూచున 
ప్పుడీపర్యాయపదము లన్నియు సమానార్థద్యోతకములుగానే కానంబడును. కాని వ్యుత్పత్తులను 
బట్టి చూచినచో వాని యర్ధములం దొకానొక ప్రత్యేకత చూపట్టుచుండును. దానిని గుర్తించి 
వానిని బెచిత్యభాసురములుగా వాడినచో నవి కలిగించునర్థస్ఫూర్తి యతిరంజకమై చమత్కార 
సంజనకమగును. ఏ పదమునెప్పుడెట్లు వాడవలెనో లెస్సగాగుర్తించి దానినట్లు సాభిప్రాయముగా 
వాడుటలో నాంధ్రవాజ్మయమున వేంకటకవి కీడుకాంగల కవులెవ్వరును లేరు. ఇట్టి 
సాభిప్రాయపద ప్రయోగము విజయవిలాసమున నిందుంగల దందు లేదను సందేహము 
లేక సర్వత్ర గోచరించుచుండును. 


శ్రీ కలకంఠ కంఠియు ధరిత్రియు దక్షిణ వామభాగముల్‌ 

గైకొని కొల్వవారికండకన్‌ గడకన్నులకాంతిం దేల్చి తా 

నా కమలాప్తతన్‌ గువలయాప్తతం దెల్పెడు రంగభర్త లో 

కైకవిభుత్వమిచ్చు దయ నచ్యుతం శ్రీరఘునాథ శౌరికిన్‌ అవతారిక - 2 


లోకైకవిభుత్వము శ్రీధరిత్రులకు సంబంధించినది. దాని నీంగల్లు నర్షత రంగభర్తకు 


223 


శ్రీధరిత్రీ సేవితుడై యుండుటచేతనే చేకూరుచున్నది. అతని దక్షిణవామనేత్రములు సూర్యచంద్ర 
రూపములు. సూర్యుండు కమలాప్తుండు. చంద్రుండు కువలయాప్తుండు. ఈ కమలాప్తతా 
కువలయాప్తతలు రెండును నింకొక విధముగా శ్రీ రంగేశ్వరునందున్నవి. కమలా 
కువలయాంగనల గడ కన్నుల కాంతిందేల్పు నాదేవుండు కమలాప్తతా కువలయాప్తతలం 
దెల్పుచుండెననుట యెంతో సాభిప్రాయముగా నున్నది. 


అడుగు మాత్రమెకాక యంత కెక్కుడుగ నీం 
జాలెనే యల బలిచక్రవర్తి అవతారిక - 25 


ఇచ్చటి యడుగుశబ్దము నౌచిత్యము వర్ణనాతీతమై యున్నది. అది తప్ప నింకేశబ్దము 
వాడినను ఇచ్చట నాచమత్మార ముప్పతిల్లదు. బలిచక్రవర్తి వామనున కిచ్చిన దడుగుమాత్రమే 
యను విషయమును బురస్మరించుకొని చూచినచో నిచ్చటి చమత్కృతి స్పష్టమగును. 


ప్రాయపు గాయకుల్‌ వెలనెపాన నెగాదిగం జూడనేర్పు లౌ 
రాయివి దండమీందగొసరం దొరకొంటిరి మంచిసాములే 
పోయటులై నచో సరసముల్‌ గద మీకిపుడంచు నప్పురిన్‌ 
గాయజు తూపులమ్ముదురు కందువమాటలం బుష్పలావికల్‌ 1- 14 


కాయజుతూపులు పువ్వులు, పుష్పలావికలు పువ్వులుకాక కాయజుతూ పులమ్ముదు 
రనుట యెంత సాభిప్రాయముగా నున్నదో రసజ్ఞులకు వేటేచెప్పనక్నణ లేదు. 


అతని నుతింపశక్యమె జయంతుని తమ్ముడు సోయగమ్మునన్‌ 

బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసంబునన్‌ 

క్షితిధర కన్యకాధిపతికిం బ్రతిజోదు సమిజ్ఞయంబునం 

దతని కతండెసాటి చతురబ్దీ పరీత మహీతలమ్మునన్‌ 1- 28 


ఇందలి జయంతుని తమ్ముడు మున్నగు పదములు సార్థకములైనట్టివి. అర్జునుడు 
సోయగమునందేకాక యదార్ధమునంగూడ జయంతుని తమ్ముండే యగుట తలంచిచూచినచో 
నిచ్చటి పదప్రయోగౌచిత్యము స్పష్టమగును. జయంతుడు సోయగము నందును, 
బతగకులాధిపధ్వజుండు కృపారసమునందును, క్షితిధరకన్యకాధిపతి సమిజ్ఞయమునందును 
బ్రఖ్యాతినొందిన వారు. ఆ మూడు లక్షణములు నర్జునునందున్నవి. అందుచేతనే చతురబ్దిపరీత 
మహీతలమున నతనికతండె సాటియని చెప్పంబడినది. 


కానుక గాంగ నిత్తుబిగి కౌగిలి పల్మవె కీరవాణి, నీ 
దౌ నుడితేనె నాచెవులనాన, గృపారసధార నాన న 
న్నాననమెత్తి చూడు నలినానన! 2 - 28 


ఎవ్వనిం జూచి మేలుపడితే యరవింద దళాక్షి! నీ మనం 
బెవ్వండు చొచ్చెం జెప్పంగదవే మదకోకిలవాణి, నిన్న నేం 
డెవ్వని చెల్వు నీయెదుట నెన్నబడెన్‌ వినతాంగి! 3-81 


224 


పల్మవలసివచ్చినప్పుడు కీరవాణి, మదకోకిలవాణి యని సంబోధించుటయుం జూచు 
సందర్భమున నరవిందదళాక్షి నలినానన! అని సంబోధించుటయు మిక్కిలి యర్థ గంభీరములై 
యున్నవి. 


అతి వినోదముగాంగ రతులం దేలించు నీ 

పచ్చల కడియాల పద్మగంధి 

తృణముగా లోజేయు నెంతటివాని నీ 

నీలాలముంగర నీలవేణి 1- 16 


ఈ పై పాదముల “బచ్చలకడియాలి “నీలాలముంగరి యను విశేషణము లభిప్రాయ 
గర్భితము లైనవి. ఈ విశేషణములే లేనిచో నీ పద్యమున సాధారణార్థమే కాని విశేషార్థము 
స్ఫురింపదు. పచ్చలను రతులను మానముతోం దూచుచుందురు. పచ్చలుబరువైనచో రతులం 
దేలించును. నీలమునకుం దృణగ్రాహిత్యము లక్షణము. పచ్చల కడియాల పద్మగంధికావుననే 
రతులందేలించుటయు, నీలాలముంగర నీలవేణి కావుననే యెంతటి వానినైనం దృణముగా 
లోంజేయంజాలుటయు సాధ్యము లగుచున్నవి. 


సరసగంభీరమైన విశేషార్థము ధ్వనించునట్లుగాం గ్రియాది పదముల నుపయోగించుట 
వేంకటకవి కల్పించు చమత్మారపద్ధతులలో నొక్కటి. ఈ విధానమువలనం బాఠకులనుభవించు 
నానందమమందముగా నుండును. 


కలదు లేదన నసియాడు కౌనుతీరు 

దళుకు మొగమున నెగయు గుబ్బల బెడంగుం 

జూచియాతని నిడువాలుం జూపులపుడు 

నిండువేడుక మిన్నంది కొండదాయె 2-20 


మిన్నందుట, కొందదాంకుంట యను క్రియలకు సంతోషించుటయని యర్థము. 
ఈ యర్ధమును సూచించుపదములెన్నో యున్నవి. వానిని వాడక వీనినే యిట నుపయోగిం 
చుటలోం జమత్మారమున్నది. కౌనునుమింటి తోడను, స్తనములను గిరులతోడను బోల్బుటకవి 
సమయము. ఇందొకటి శూన్యత్వమును వేతొకటి యౌన్నత్యమును సూచించును. అర్జునుడు 
చిత్రాంగద కౌనుంజూచి మిన్నందుటయు గుబ్బలబెడంగుచూచి కొండందాంకుటయు 
ధ్వనిగంభీరములైన ప్రయోగములు. 
ధారాధరమువెన్నుం దన్నిపుట్టినచాయ 
నున్నదీ బింబాధరోష్టి వేణి 
జక్కవకవజొమ్ము త్రాక్కినిల్చినజాడ 
నున్నవీ నవలా పయోధరములు 2 - 106 
పద్యమంతయు నీవిధముగానే నడిచినది. ఇందలి వెన్నుదన్ని తొమ్ముత్రొక్కి యను 
తహ్యంజలి 225 


పదములు సామాన్యముగా నోడించి యను నర్థము నిచ్చుచున్నవి. ఈ వాక్యములందే కర్మలు 
కర్తలైన యర్థముకూడం బొసంగుచున్నది. మొయిలే వెన్నుదన్ని పుట్టినవిధమున నున్నద్రీమెజడ 
మొదలగు నర్థము లప్పుడు స్ఫురించును. 

చెలువ నేత్రవిలాసంబు చెవులుసోంక 

బాలకుచలీల యెదంజాల బట్టిక్రాలం 

గలికి నెణివేణి చెలువంబు కాళ్ళంబెనంగ 

నవలంబోలేక నిల్చె నయ్యర్జునుండు 2 - 106 


ఈ పద్యమున నర్జ్హునుండు ద్వారకనువిడిచి యవ్వలికింబోలేక పోవుటకుం గారణములు 
నుడువంబడినవి. అందొకటి సుభద్రాసౌందర్యము, రెండవది దానిచే నాకర్షింపంబడిన 
యర్షునుని చిత్తవృత్తి. ఈ రెండు కారణములు నిందొకదానినిమించి వేటొకటి ధ్వనించుచున్నది. 
ఇట్టిదే మజియొక పద్యము. 


భామమోమున వైలురూపంబుం జూచి 

ముదిత యెడంబాయకుండెడు మూర్తిం దలంచి 

రమణి మై సగమైన విగ్రహమునెంచి 

ప్రోవుమని వేండుకొను దేవపూజవేళ. 2 - 136 


ఇందర్జునుడు త్రిమూర్తులను సుభద్రను దలంచి తన్ను (బోవుమని వేడుట ధ్వనించు 
చున్నది. ఇందుం ద్రిమూర్తుల వేండుట బాహ్యము. సుభద్రను వేంయట యాంతరము. 


చిత్తజుందల్లి తూపుమొనచేసినం జేయగనిమ్ము పైధ్వజం 

బెత్తిన నెత్తనిమ్ము వచియించెదం గల్లినమాట గట్టిగా 

నత్తరళాయతేక్షణ కటాక్షవిలాస రసప్రవాహముల్‌ 

కుత్తుక బంటి తామరలకున్‌ దలమున్మలు గండుమీలకున్‌ 3-15 


తామరలు మన్మథుని బాణములు. మీనము లాతని ధ్వజచిహ్నములు. సుభద్ర కటాక్షము 
లీరెంటినిగూడ దిరస్మరించునట్టివి. ఇది యున్న మాటయే యైనను ఉన్నదున్నట్లుచెప్పినచో 
నులికి మన్మథుడు తూపుమొన చేయుటకును, బైధ్వజంబెత్తుటకును బూనవచ్చును. ఈ పద్యము 
సుభద్రకటాక్షముల యందమును నర్జ్హునునికింగల్లిన మదనతాపాతిశయమునుగూడ లెస్సగా 
జాటుచున్నది. 


వేంకటకవి యొక్కక్మప్పుడు వస్తువులను వానికి సహజముగా నున్న నామములతోడనే 
సూచించుచు నాశబ్దములచే నపూర్వములైన యర్థముల ధ్వనింపంజేయుచుండును. 


జలరుహగంధి వీనుల పసల్‌ నవసంఖ్య నదేమి లెక్కనున్‌ 

జెలియ నఖాంకురాళి నెలచేడియ సైతముం దాను జుక్కనున్‌ 

బొలుతుక గబ్బిచన్నుంగవ పువ్వులచెండ్లను లేదు బంతనున్‌ 
గలికిముఖారవిందమల కల్వలరాయనిం ద్రోసిరాజనున్‌. 1 - 37 


సుభద్ర చెవులు తొమ్మిదిసంఖ్యను లెక్కచేయవు. అంతకంటెను సుందరములుగా 


226 


నుండును. అవి తొమ్మది. అదేమి యంకెయని యాక్షేపించును అను నర్థము లందలి 
మొదటి పాదమున నున్నవి. అట్లే యామెగోళ్లు చుక్కలయందమును జుక్కం (రవంతబొట్టుం) 
అని యాక్షెపించును. వానిని దనకుం దరువాతివానిగా నొనర్చును. సామాన్య శబ్దముల నుండియే 
యిట్టి చమత్కృతితోంగూడిన యర్థము బయల్బజుచుట వేంకటకవికిం బరిపాటి. 


విజయవిలాసమునందలి కొన్ని పద్యములు చివరివజికు సాధారణమైన యర్థముతో 
సాగుచున్నట్లేతోంచి యంత నిర్దిష్టములైన కొన్ని శబ్దములచేం బద్యమునకంతకును నపూర్వమైన 
గాంభీర్యము నొడంగూర్చుచుండును. అట్టియెడ నా చివరంజెప్పంబడిన వాక్యములే గూఢముగాం 
బైపాదముల నిమిడియున్న యర్థమును బయల్పరుచుటకు సూచనలగును. 


ఊదుకపోవు శంఖము నహోగళరేఖ, శరాసనంబులన్‌ 
వాదుకుంబట్టుంగన్సొమలవైఖరి, వంకలుదీరుచున్‌ గటా 

కోదయలీల సాయక సమూహములన్‌, విషమాసస్తుగెల్చుంబో 

యేదొరసాటి యీ నరునకెన్నంగ వీరవిలాస సంపదన్‌. 1-69 


ఇచ్చట వీరవిలాససంపద నను మాట చూచినంతనే గళాదుల విలాసమే కాక 
వీరముగూడ స్ఫురించును. శంఖము నూదుకపోవుట, శరాసనముల వాదుకుంబట్టుట, 
సాయకముల వంకలుతీర్చుట, గెల్చుట యను నది వీరత్వలక్షణములు, గళము శంఖమును, 
కన్సొమలు శరాసనములను, కటాక్షములు సాయకములను దిరస్మరించుట విలాస లక్షణములు. 
ఇందలి యూదుకపోవు, వాదుకుంబట్టు వంకలు దీర్చు అను క్రియలు సాభిప్రాయముగా 
వాడంబడినవి. అవి యీ పద్యమునకుం గలిగించు శోభను వివరించుటకంటె నూహించుట 
మంచిది. అది యనుభవైక వేద్యము. 


వేంకటకవి యేపదమును వాడినను దానికి వైయర్థ్యము కలుగకుండం దగిన 
యావరణమును గలిగించును. శబ్ధ ప్రయోగమున నాతడు వహించు జాగరూకత 
యాశ్చర్యకరమైనది. 


అలకలు నీలము, లధరం 

బల పగడము, గోళ్ళు ముత్తియంబు లటంచున్‌ 

దెలుప మునువిందుం జిలుకల 

కొలికి తెజంగెల్లం బూసగ్రుచ్చిన రీతిన్‌ 2-79 


ఇట6 బూసగ్రుచ్చినరీతి ననుటను సార్థకము చేయుటకై కవి చూపిన నేర్చు 
విదితమగుచునే యున్నది. నీల ప్రవాళ ముక్తాదులను బూస (గుచ్చిన విధమున గ్రుచ్చవచ్చును. 
అందుచేతనే యలకాధరనఖాదుల నాతండు వానితోం బోల్ప్చియుండెను. ఈ ఉపమానమే 
లేనిచోం బూసగ్రుచ్చిన యనుమాట నిరర్ధకమై యుండును. 
“కన్నులు దీర్హముల్‌, నగుమొగం బవురా తలకట్టు, తమ్మి పూ 
పున్నమ చందమామలకు బొక్కిలి చక్కందనంబు చెప్పంగా 
నున్నదె, మేలుబంతులు పయోధరముల్‌, మతి కౌను సున్నయౌ 


నెన్నిక కెక్సు వ్రాతఫలం మవరవర్షినికి న్నిజంబుగన్‌ 2 - 104 


సుభద్ర వరవర్ణిని. అనంగా శేష్టమైన వర్ణనములు కలది యను నర్థముకూడ నున్నది. 
దీర్జములు, తలకట్టు, పొక్కిలి, మేలుబంతులు, సున్న యనునవి వ్రాంతయం దుపయోగింపం 
బడు పద్ధతులు. సుభద్ర వరవర్ణినీత్వము సార్థకమగుటకును, నామె వ్రాంతఫల మెన్నికకె 
క్కుటకును గవి పద్యమునం బైకల్పనము కావించెను. 

పైని చూపబడిన యర్ధచమత్మారములవలెనే వేంకటకవి పెక్కుచోట్ల శబ్దచమత్మారము 
లను కూడం బ్రదర్శించెను. ఇందీతండు చూపిన నేర్చు మిక్కిలి ప్రశంసనీయముగా నున్నది. 


విహరించున్‌ మలయానిలంబిచటం, దావింజిల్కి నెమ్మేని యా 

విహరించున్‌ బికినాదముల్‌ చెవికింగావించుం జవుల్‌ పోదమా 

సహకారాళి పదంబుంజూడంగ వయస్యా! హాళి వాటిల్లెడున్‌ 

సహకారాళి పదంబంజూడగ వయస్యాహాళి యౌనేకదా! 2-58 


ఇందలి యైదువాక్యముల నైదుగు రచ్చరులును జెప్పినట్టివి. చివరి వాక్యమునంగల 
చమత్మారము నాలుగవ వాక్యముపై నాధారపడి యున్నది. నాల్గవయచ్చర సహకారాళి 
పదంబుచూడ నాసక్తి కలుగుచున్న దని పల్మినది. అయిదవయామె దాని నర్ధాంతరముచే 
సమర్థించుచున్నది. హకారముతోగూడిన ఆళిపదము చూడగా హాళి యౌను గదా యని 
దాని భావము. ఇట్లే చిత్రాంగదపై వలపుగొనిన యర్షునుండు విశారదునికి దుమ్మెదల ధ్వనులను 
వర్ణించిచెప్పు సందర్భమునం గూడను జక్కని చమత్కారము వ్యక్తము చేయంబడినది. 


తనకుం గౌంగిలి యీవొకప్పుడును నాథా నీ కరస్పర్శనం 

బున గిల్లింతలె యంచుం బద్మిని కరాంభోజమ్మునన్‌ మంద మం 

దనట ద్వాయుచలద్దళాంగులు కన్పట్టంగ నవ్వెల్లు రా 

యని రారాయని పిల్చెనాం దగె ద్విరేఫాద్యంత దీర్హధ్వనుల్‌ 1- 189 

ఇందు పద్మిని ద్విరేఫధ్వని మిషమున సూర్యుని రారమ్మని పిల్చుచున్నది. ద్విరేఫ 

మనంగా భమరనామమున రెండు రేఫములుగల తుమ్మెద. దానికే రెండురేఫములను నర్థము 
కూడంజెప్పవచ్చును. దీర్జాకారముతోంగూడిన రెండు రేఫములధ్వనులే అనగా రారా” అనునవే 
యబట్టిని పిలుపునందలి న! అను ధ్వనులైనట్లుండె నని యిందలి చమత్కారము. 


వేంకటకవి శైలి యాలంకారికమైనది. ఈతని పద్యములన్నింట శాబ్టికమైనదో, 

యార్ధికమైనదో, యేదో యొక యలంకారము చూపట్టుచునే యుండును. అనుప్రాస 
యమకాదులగు శబ్బాలంకారములవాడుట యందతనికిం బ్రీతిహెచ్చు. అవకాశము దొరికినచో 
నీతండు వానిని వాడక మానండు. 

హుటాహుటిన్‌ హలాయుధుండహో మహోగ్రుండై తనం 

తటన్‌ దటాన నిప్పుడీవిధం బెటింగి వచ్చెనో 

ఘటా ఘటీల నెల్లం ద్రోవంగట్టి పట్టంబంచెనో 

యటో యిటోయెటో భటోదృటార్భటుల్‌ ఘటిల్లెడున్‌. త - 142 


228 


అనునది వృత్యనుప్రాసమునకును. 


కనన్‌ సుభద్రకున్స్నమంబుగాంగ నేమృగీవిలో 

కనన్‌, నిజంబుగాంగ నేజగంబునందుం జూచి కా 

కనన్‌, దదీయ వర్ణనీయ హావభావధీవయః 

కనన్మనోజ్ఞరేఖలెన్నంగాందరంబె (గ్రక్కనన్‌. 1- 32 


అనునది ఛేకాను ప్రాసమునకు నిదర్శనములు. ఇట్టి వింకను ననేకములున్నవి. 
వేంకటకవి యమకము నెంతో చమత్మారముగా వాడును. 
పుట్టిన దాదిగాందనదు పుణ్యమెదాదిగ, వైరిభూమి భృ 
ధ్ధట్ట మదంబుదాదిగ, సదా దిగధీశ సుతప్రతాపుడై 
పట్ట మహాభిషేక బహుభాగ్యదురంధరుందడై యయోధ్యయన్‌ 
పట్టణమేలు సామియె యనన్‌ రఘునాథవిభుండు వర్ధిలున్‌ అవతారిక - 17 
ఈ వెలంది యొడల్‌ పైడి లోవెలంది 
యీనెలంత లలాటంబు లేనెలంత 
ఈ సుపాణి రదథశ్రేణియే సుపాణి 
యీబిడారు మృగీమద శ్రీబిడారు 1-80 


అనునవి యమకమునకుం జక్కని దృష్టాంతములు. 


వేంకటకవి శ్లేషాలంకారమును వాడినచోట్లెన్నియో కలవు. అందు రమణీయములైనవి 
రెండు మూడు మాత్రము సూచించెదను. 


(భ్రమరకమనోహరంబౌటం బద్మమగును 
దారకా హృద్యమగుట సుధా నిధియగు 
రెంటిజగడాలు మోమున నంటియుంట 
నబ్దముఖ్‌ యంట లెస్సయీ యలరు బోణి 2 - 105 


ఇందలి భమరక తారకాబ్ద శబ్దములందలి శ్లేష సువ్యక్తముగనె యున్నది. రెంటి” 

“జగడాలు అనుపదములను రెంటి, జగడాలు అని వితిచి యర్ధాంతరము కల్పించవచ్చును. 
ఇట్లేపదముల వేజు వేజుగా విజుచుట వలన రమణీయమైన యర్ధాంతరము స్ఫురించుచోటిం 
కొకటికలదు. 

అపుడు నృపుడు ప్రఫుల్ల నవాంబుజ ప్ర 

సన్న ముఖుండయి మలయధ్వజ క్రితీశ 

కమల హితునకు మామకాగమనవార్త 

తెలుపుమంచు విశారదుం బిలిచి పంపె 1-52 


ఇచ్చట మలయ ధ్వజక్షితీశ కమలహితునకు మామకంఆగమనవార్త యనియు, కమల 
హితునకు, మామకు, ఆగమనవార్తయనియు నర్థము చెప్పవచ్చును. మలయధ్వజ క్షితీశకమల 


ఆటల 229 


హితునకు, మామ, కాగ, మనవార్తయని పదముల విటిచి యర్థము చెప్పుట మరింత సొగసుగా 
నుండును. 

వెలంది కెమ్మోవి గని జపావృత్తి మజచెం 

దరుణిలేంగౌను గని హరిస్మరణమజచెం 

గడమ యననేల వేసమొక్కటియ తక్క 

మజచె నన్నియు నాకృత్రిమత్రిదండి 2 - 148 


ఇందలి మొదటి రెండు పాదములలో హృదయావర్ణకమైన శ్లేషమున్నది. 


వేంకటకవి కొన్ని పద్యములలో మొదటి మూండు పాదములందు విశేష విషయమును 

దెల్పి నాల్గవదాన సామాన్య విషయోద్దాటనముచేసి పై దానిని సమర్థించును. ఇట్టి యర్జాంతర 
న్యాసములన్ని కావ్యములందును గాననగును. కాని వేంకటకవి నాల్గవపాదమున నించుక 
శ్రేషను సూచించి పైని చెప్పబడిన విషయమున నపూర్వమైన చమత్మారము భాసింపజేయును. 

ప్రాయపుందెక్కునన్‌ జెలువపల్ములు చిల్మలగారవించుం గం 

దోయి చకోరపాళిదయతోం బెనుచుం జనుకట్టు మచ్చికల్‌ 

చేయు సదా రథాంగయుగలిన్‌, నడలంచల బుజ్జగించు, నౌ 

నేయెడనింపుగావు గణియింప నవీన వయోవిలాసముల్‌ 1-33 


నవీన వయోవిలాసములనంగా యౌవన విలాసములనియు. గ్రొత్తలయిన పక్షుల 
విలాసములనియు నర్థము. పైని జెప్పబడిన యంశములీ రెండు విషయములను గూడ 
సమర్థించుచున్నవి. 


ఇలగలవీళ్ళుసూడ మనమేటికిం బోవలెం బోయినన్‌ వనిన్‌ 

నిలువంబనేమి? నిల్చిన మునింగని త్రుళ్ళంగనేల? యంతలో 

నలిగి శపింపనేమిటికి నాతడు? వ్రాతఫలంబుతప్పునే 

కలిగినవే కదా మకరికల్‌ మనకెప్పుడు వ్రాసియుండుటల్‌ 2-59 


మునిశాపహత లైన యచ్చరలు విలపించు ఘట్టము నందలిదీపద్యము. ముని వారిని 
మకరికలు గమ్మని శపించి వారిత్రుళ్ళడంగించెను. మకరికలనగా మకరికాది పత్రములు, 
మకరికలు వ్రాసియుండుట విలాసవతులైనవారికంతకు. బూర్వమున్నదియే. ఇప్పుడు 
భగవంతుడు వ్రాసినవ్రాతయు మకరికలు గమ్మనియే. అర్ధమునందు మాత్రమే భేదమున్నది. 
మకరికాలిపి వారికున్నందున మకరికాత్వము కలిగినదని యిందలి చమత్మారము. 


ప్రపంచమున నడుమంత్రపుసిరి వచ్చినవాడు నిక్కుటయు నీల్లుటయు విజ్ఞవీగుటయు 
సహజము, గదుండు సుభద్రను వర్ణించు సందర్భమునం గవి యీ విషయమును 
బురస్మరించుకొని అద్భుతమైన యర్ధాంతరన్యాసము సంఘటించెను. 


230 


అతివకుచంబులున్‌ మెజుంగుటారును వేనలియున్‌ ధరాధిపో 

న్నతియు నహీనభూతి కలనంబు ఘనాభ్యుదయంబు నిప్పుడొం 

దితి మని మాటిమాటికిని నిక్కెడు నీల్గెడువిజ్ఞవీగెడున్‌ 

క్షితినిటుగాదె యొక్కొకరికిన్‌ నడుమంత్రపుం గల్మికల్లినన్‌ 1-34 


కుచంబులును, మెజుంగుటారును, వేనలియు యువతులకు యౌవన ప్రాదుర్భావము 
కలుగంగానే యబ్బునభ్యుదయ విశేషములు. అవి క్రమముగా నిక్కి నీలి విజ్ఞవీగుచుండును. 
బాల్యమున నుండక యౌవనముతో వచ్చిన వగుటచే నవివారికి నడుమంత్రపు సంపదలు. 
ధరాధిపోన్నతి, అహీనభూతి విభవము, ఘనాభ్యుదయము అనువానియందలి శ్లేష 
యీయర్థాంతర న్యాసమునకు మటింత మెజుంగు చేకూర్చుచున్నది. 


కవులెంత రసవంతముగాం గావ్యములు రచించినను సమకాలము వారందలి 
రం(ధ్రములనె యన్వేషింతురు గాని గుణముల(గహించి ప్రశంసింపరు. ఎవ్వరో 
మహాభాగ్యశాలులైన వారికి మాత్రమే సమకాలము వారిచే గూడ మెప్పువడయు సుకృతము 
లభించును. అసాధారణరచనావిలాససంపన్నుడయ్యు వేంకటకవి కూడ దనకాలము వారిచే 
ననుకొన్నంత మెప్పునాందండాయెనుగాంబోలును! మనస్సును వేధించు నావిషయమును 
సూచించుచుం జిత్రాంగదా విరహవేదనాదోదూయమానుండై ధనంజయుండు పొగులు 
సందర్భమున నతండు వసంత నిశావేళను వర్ణించు మిషతో నీ పద్యమును రచించెను. 


క్షితిపయి వట్టిమాకులు చిగిర్పివసంతుండు తా రసోపగుం 
భితపదవాసనల్‌ నెజప మెచ్చక చంద్రుండు మిన్నునంబ్రస 
న్నతయును సౌకుమార్యము కనంబడ జాల్గరగంగంజేసె నే 
గతిరచియించిరేని సమకాలమువారలు మెచ్చరేకదా ! 1- 145 


ఇట వసంతుం డాచరించిన కార్యమును జూచి మెచ్చక చంద్రుడంతకంటెను మిన్నయిన 
పనినాచరించెనని తెలియుచున్నది. వసంతుడు వట్టిమాకులం జిగురింప జేయంగాం జంద్రుం 
డు జాలనే కరగంగం జేసెను. రసోపగుంభిత పదవాసనల్‌ నెజపుట, ప్రసన్నతా సౌకుమార్య 
ములం గనంబజణచుట అనువానికి కవిపరమైన యర్థము కూడ వ్యక్తము చేయబడుచున్నది. 
వసంత చంద్రపదము లానాంటి కవులకెవరికో సంకేతములై యుండును. పరిశోధన చేసిన 
వారెవ్వరో కనుంగొనవలయును. అప్పుడీపద్యము వెల్వజుచు చమత్మారము మటింత విశిష్టమై 
యలరారును. 


వేంకటకవి యుపమానములు చాలచోట్లం గడుంగడు మనోహరములై వర్థ్యవస్తువును 
సంపూర్ణస్వరూపముతో సాక్షాత్మరింప జేయుచుండును. ఇట్టి చక్క్మనియుపమానములు విజయ 
విలాసమున నసంఖ్యాకములుగా నున్నవి. 


231 


ఆ ఘనునింబాసి మంజీ 
రాఘోషము మెరయ నరిగె నంతఃపురికిన్‌ 
వే ఘనజఘన తళుక్కున 
మేఘము నెడబాసి చనెడి మెజబుపో యనంగన్‌ 2 - 201 
ఇటకల్టియెన యర్జునుని మేఘము తోడను సౌందర్య శోభితయైన సుభద్రను 
మెజుపుతోడను బోల్బుట యెంతయు నౌచిత్యభాసురమై యొప్పారుచున్నది. 


సుభద్రావివాహసందర్భమునం దెరవలు తెరవంపగా సుభద్ర నగుమొగము శరన్మే 
ఘముంనెడబాసి వెలుంగు చంద్రబింబమువోలెం గనంబడె ననుటయుం బైదానివలెనే మిక్కిలి 
సుందరముగానున్నది. అర్జునుండును సుభద్రయు వివాహానంతరము బంగారు పీటమీదం 
గూర్చుండిన సందర్భమున వేంకటకవి సుభద్ర నిట్లు వర్ణించెను. 


మృగమదము చెంతంగుంకుమ రేఖనోలె 

నీలమణిపొంత నుదిరి పొనైేకువోలె 

మేఘము కుజంగటను దీగమెజుపు వోలె 

నర్గునుని చెంగట సుభద్ర యలరెనపుడు 3 - 118 


ఇందు మృగమదాదులు మూండును నల్లనివి. కుంకుమరేఖాదులు మంచివన్నె కలవి. 
సుభద్రార్జునుల కిచ్చట వాడబడిన యుపమానములు మిక్కిలి సహజములును సుందరములునై 
యలరారుచున్నవి. 


సాధారణముగా గవులుపమాలంకారముల వాడునపుడు సమాన ధర్మములను బాఠకుల 
యూహలకు విడిచివేయుచుందురు. వేంకటకవియట్లుగాక కొన్నిచోట్ల నా సమానధర్మములను 
గూడంబూర్తిగా వివరించి యుపమానములను సమగ్రమూర్తులుగా సంతరించును. 


ఆ దరహాసచంద్రికల యందము నాప్తులమీదం జిల్కు న 

త్యాదర శీతలేక్షణ సుధారసధారయుం జూడంజూడ నా 

హ్లాదముగొల్పంగాం గల కలామహిమంబుం దలంచి చూచినన్‌ 
మాదిరిసేయవచ్చు జననాథుమొగంబును జంద్రబింబమున్‌ 1 - 68 


ఇందుం జంద్రబింబమునకును నర్జునుని మొగమునకును గల యౌపమ్యము పూర్తిగా 
వివరింపబడినది. 


అమృతమొలుకు నధరంబున 

గుముదచకోరముల నేలుకొను శుభదృష్టిన్‌ 

గమలములు కళలు గైకొను 

రమణీమణి ముఖము తెజచి రాజనవలయున్‌ 3 - 114 


232 


ఇచ్చట నుపమానోపమేయములకుం దాత్సర్య భేదముచే సమానధర్మము నిరూపింపం 
బడినది. ఇట్టి సంపూర్ణోపమాలంకారములు విజయ విలాసమున నింకను బెక్కులుగలవు. 


వేంకటకవి క్రమాలంకారమును వాడు పద్దతి విచిత్రముగా నుండును. పద్యమున 
ముందు వస్తువులను వర్ణించి తరువాత గ్రమముగా దత్రియలం దెల్పి పిమ్మట దన్నిహిత 
ములైన విశేషములం బేర్కొనును. విస్తరభీతిచే నొక్కటే యుదాహరణ మొసంగెదను. 


తడబాటుగలదు వేదముల నాతనికంచు 
పరమేష్టిమెచ్చరు ధరణి సురులు 
కడమాటు పగవాంనిగని చేమరచెనంచు 
భార్గవుమెచ్చరు బాహుజనులు 
పనికిరాకొక మూలంబడియె నాతనివస్తు 
వని కుబేరునిమెచ్చ రార్యజనులు 
వీటిపాటైన నాగేటిపాటున నేమి 
యని హలాయుధు మెచ్చరం[ఘ్రి భవులు 
పాడిదప్పక, ధర్మంబు పట్టువిడక 
లక్షలకు నమ్మజాలి, నల్లడలభూమి 
వరులుమేలనందగి యిట్లుపురిబొలుతురు 
చదువుసాముల ధనధాన్య సంపదలను 1-4 
గీతమునందలి మొదటి మూండు పాదములును బ్రాహ్మణ క్షత్రియవైశ్యశూద్రుల 
కందటికిని సమానముగను బ్రత్యేకముగనుగూడ నన్వయించును. చివరిపాదము క్రమముగా 
వారికింగల సంపద్విశేషములం దెల్పును. ఇంక నద్భుతములైన భావకల్పనలతోం గూడిన 
యుక్రేక్షలును నతిశయోక్తులును విజయవిలాసమున జాలగలవు. అవి యితర ప్రబంధ 
సామాన్యములగుటచే వాని నిక్కడ వివరింపంబూనను. కాని వేంకటకవి భావౌన్నత్యమును 
సూచించుటకు రెండుపద్యము లుద్ధరించెదను. ఈతనిభావము లుదాత్తములును జమత్మార 
సంపూర్ణములు నైయుండి, యెంతో మెచ్చుగొల్పుచుండును. 


పున్నమరేలం దత్సురము పొంతనె పో శిఖరాళిదాంకి వి 

చ్చిన్నగతిన్‌ సుధారసముచింది పయిం దిగువార సంతనుం 

డిన్నెల సన్నగిల్లు నది నిక్కము గాదనిరేని యాపదా 

ర్వన్నె పసిండిమేడలకు రాంబని యేమిల సౌధనామముల్‌ 1-7 


విరహిణులంగలంపంగల వీరులు వీరని తమ్ముంజేర న 
య్యురుకుచ వాలుంజూపులకు నోడుట నంకముకాగ మీనమున్‌ 


233 


హరిణము, నట్లచే తమశరాంశులునోడె నొ! గాకబాలికన్‌ 
గరంపగరాదె యేలననుం గ్రాచెదరీ మకరైణలాంఛనుల్‌ 3-9 


వేంకటకవి విజయవిలాసమునం దాను గల్పించిన చమత్మారమును రచించిన 
పద్యములందలి విశేషములను గొన్ని యెడలందానే దిజ్మాత్రముగా సూచించుచుండును. 
ఆ సూచలను బట్టి వెనుకకుంబోయి పరిశీలించినచో యందలి విశేషములు సువ్యక్తములగును. 
“సహకారాళి పదంబుజూడగ వయస్యాహాళి యౌనేకదా” యను పద్యమునకు తరువాత 
వేంకటకవి యా యచ్చరలు “అవియితరేతర చతురోక్తిని గుంభనమెజయనరిగి”రని 
సూచించెను. ఇది చూచిన పిమ్మటనే పై పద్యమునందలి యితరేతర చమత్మారోక్తి నిగుంభన 
తేటతెల్లమగును. చెలికత్తెలు సుభద్రకు శిశిరోపచారములొనర్చి మదనమలయానిల 
చంద్రకోకిలాదుల నుపాలంభింపం దొడంగిరి. ఈయుపాలంభమున బహూకార, వికార, 
మమకార, చమత్మారములు కలవని వేంకటకవియే సూచించెను. అచ్చటంగల పదునారు 
పద్యములను బరిశీలించి చూచినచో నందలి బహూకారాదులు వ్యక్తములగును. 


చక్కనివారిలో మిగులం జక్కనివాండవుగాన నీకెనౌ 

చక్కని వారింజంద్రుని వసంతునిం గూరుచుకొంటి వందమౌ 

జక్కెరవింటిరాజ! యెకసక్కెమదేమని కూర్చుకొంటివ 

మ్మక్క! యరూపకంబయిన యాయెలదెమ్మర నాలిబూతమున్‌ 3-45 


ఇందు బహూకార వికారములు నిండియున్నవి. 


చక్కెరవింటి రాజు నగచాపునితో నెదిరించి పడ్డనాం 

దెక్కడనుంటివీవు? మధుందెక్కడనుండెను? మందమారుతం 

బెక్కడనుండె? సిగ్గుపడరే? మిపుదాతం డదృష్టరేఖచే 

రక్కొని క్రమ్మణన్‌ బ్రతికిరాంగ వజీర్లయినారుగా శశీ! 3 - 54 


ఇందలి వికారము సువ్యక్తమే. 


మాకలకంఠియు నీవును 

నేకగ్రీవముగ నుందురిన్నాళ్ళు నయో! 

కోకిల! యిపుడేలలంచెదు? 

నీకగునే యిగురుంబోండి నెత్తురుద్రావన్‌? 38-555 


రాచిలుకా! కోమలిదెసం 
జూచితె! శుతికటువులనెడు శుకనామము మీ 


234 


కేచాడ్చునందగు? వల; దిక 
మాచెలి గెరలించితేని మాటలువచ్చున్‌ 3 - 58 


ఈ రెండు పద్యములలో మమకార చమత్మారములు కానవచ్చుచున్నవి. అసలు 
విజయవిలాసమునందలి పద్యములలోం జమత్మారములేనిదే లేదుగదా! 
శ్రవ్యకావ్యములందు సైత మొక్కొక్కప్పుడు దృశ్యకావ్యోచితములైన సరణులు 
కానవచ్చుచుండును. ఇరువురు పాత్రలు సంభాషించు నప్పుడందొకరి మాటలు ధ్వని గర్భితములై 
యర్థద్వయమున కాకరములుగా నుండును. రెండవవారాయర్థద్వయము నందుంగల 
సామాన్యార్థమును మాత్రమే (గ్రహింప జాలియుండం బాఠకులకును సామాజికులకును 
విశేషార్థము స్ఫురించి చమత్కారము కలిగించుచుండును. ఇట్టి చమత్మారమును నాటకీయ 
చమత్మృతియందురు (Dramatic Irony). ద్వితీయాశ్వా సాంతమున సుభద్ర యతిరూపుందైన 
యర్షునుని నర్గునుని గూర్చియడుగ నాతండిచ్చు ప్రతి వచనములందిట్టి చమత్కృతి 
పుష్మలముగాం గానవచ్చుచున్నది. 
కోమలియీగతిన్‌ మదిందగుల్వడం బల్కిన నవ్వి నిర్జర 
(గామణిసూను మీరెచటంగంటిరొ యంటివి కన్నమాత్రమే 
యేమనిచెప్పవచ్చు నొకయించుక భేదములేక యాయనే 
మేమయి యున్నవారము సుమీ వికచాంబుజపత్రలోచనా! 2 - 168 
ఆయనయే మేమయియున్నవారము సుమీ యన్న వాక్యము నందలి యాథార్ధ్యము 
నెజింగిన వారగుటచే నీ పద్యమును జదువునప్పుడు పాఠకులు పొందు చమత్మార 
జనితానందమునకు మేరయుండదు. సంస్కృతనాటకము లందుంగవులు తజుచుగాం 
బాత్రలసంభాషణముద్వారా భావ్యర్థములను సూచించుచుందురు. ఆ సంభాషణమప్పటికి 
సామాన్యముగానే గోచరించినను గ్రమక్రమముగా నందలి భావ్యర్థతత్వము వ్యక్తమగుచుండును. 
వేంకటకవియు విజయవిలాసంమున నుపమానాదులచే భావ్యర్థములనుం జక్కగా సూచించు 
చుండును. అర్జునుడు విశారదాదులచే ననుగతుండై తీర్థయాత్ర కరుగ, బోపునప్పుడాతడు 
పరిణయమౌట కేగుగతి నరిగె నని కవి సూచించి యుండెను. కావ్యాంతమున నొకసారి 
సింహావలోకమునచేసి చూచినచో నాతడు తీర్థ్ధయాత్రాచరణము నెపమునం బరిణయమౌటకే 
యేగెనని తెలియవచ్చును. శాపవిముక్తులైన నందాదు లర్జునునిం బొగడి 


నీకుం గళ్యాణమౌ రమణీయరూప 
నీకు వంశాభివృద్ధియౌ నృపకలాప 
నీకు జయమగు సాహస నీతిభరిత 
నీకు సామ్రాజ్యమౌ మహనీయరూప 2-75 


235 


యని శుభోదర్శంబు గాన్పింప దీవించిరి. ఇది ఇప్పటికి సామాన్యాశీర్వచనము వలెనే 
గోచరించును. కాని యిది భావ్యర్థనిర్భరమైన యథార్థవచనము. ఏలయన నర్జునుండు ముందు 
సుభద్రను పెండ్లియాడి యాదవులనోడించి వంశవీరుండైన కుమారునింబడసి, సామ్రాజ్య 
సౌఖ్యములనంది యలరారుచున్నాండు. ముందుకాంబోవు నీవిషయములనే వారి యాశీర్వచ 
నము సూచించుచున్నది. 

ఇంద్రప్రస్థమున వివాహమహోత్సవము ముగిసినపిమ్మట సుభద్రార్డునులు కృష్ణు 
నకు నమస్మరింపంగా నాతండు లేనగవు గ్రమ్మ “మీరిటు లెల్ల కాలమున్‌ మింతురుగాక 
శోభనముమీదనె శోభనమై ముదంబుగన్‌” అని దీవించెను. ఇది ద్వారక నంతకుముందుజరిగిన 
వివాహమంగళములేకాక ముందుజరుగంబోవు శోభనమును గూండ చక్కగా సూచించుచున్నది. 


వేంకటకవి సుభద్రముఖసౌందర్యమును వర్ణించుచు 


స్వకపోలకల్పిత మనో 

జ్ఞకళాగతి కెట్టులౌను సరిఛాయా చో 

రకరుచి సందర్భంబని 

ముకురమునగుం కరణి నవ్వుమోము చెలంగన్‌ 3-91 


అని వర్ణించెను. ఇందలి యొకయర్థము సుభద్ర ముఖసౌందర్యమునకు 
సంబంధించినది. రెండవది కావ్యమునకు సంబంధించినది. స్వబుద్ధిచే కల్పింపంబడిన 
సుందరమైన కళా సరణిగల కావ్యమునకుం బరకావ్య భావాదికములను దొలంగించి మెజుం 
గు కూర్చుకొనుపద్ధతి యెట్టులీడగునని యీసందర్భమున స్ఫురించునర్థము. దీనిని బట్టి 
వేంకటకవికిం గావ్యభావాదిక ములయెడంగల నభిప్రాయము వ్యక్తమగుచున్నది. 


వేంకటకవి సంస్కృతాంధ్రపదములను రెంటిని సమముగానే వాడెను. ఎచ్చటనోకాని 
యతి దీర్భ సమాసఘటనమునకుం బూనండు. తెలుగుపదముల కూర్చులో నింతనైపుణ్యమును, 
జమత్మారమును బ్రదర్శించినకవి యింకొకండు లేడు. లలితమధురములు, సాభిప్రాయములు 
నైన యలంతి పదములతోడనే యాతడు గంభీరములైన యర్థముల వివరించుచుండును. 
పద్యముల నడక యెచ్చటను గుంటక మకరందప్రవాహమువలె సాగిపోవును. ఒక్క చోటం 
గూడ (శ్రుతికటువైనశబ్దము కనంబడదు. భాషయెల్లెడ సరసమై జాతీయమై సుబోధమై 
యలరారుచుండును. పద్యములలో మచ్చునకైన వ్యర్థపదమొక్కటియు గానరాదు. పద్యరచన 
విషయమున నాతండు చేసిన సాధన ప్రశంసనీయమును ననన్యసాధ్యమునై యెంతో 
మెచ్చుగొల్పుచుండును. 


వేంకటకవి విజయవిలాసమున సుందరములైన జాతీయములను, సామెతలను 
సందర్భోచితముగా, బెక్కుచోట్ల వాడియుండెను. అవి యాతని లోకజ్ఞతను నౌచిత్యపరిజ్ఞాన 
మును లెస్సంగాం బ్రకటించుచున్నవి. 
236 


శివుడిటు రమ్మటంచు దయచేసినచోం దలకెక్కి తుగ్రవై 

భవమునం జూచుచో నడుగువట్టితి వేమనవచ్చు నీ గుణం 

బవునవు నందినన్‌ సిగయు నందకయున్నను గాళ్లు పట్టుకొం 

దువు హరిణాంక! వేలకొలందుల్‌గద నీనడకల్‌ దలంపంగన్‌. 3-51 


వేగునంతకు వలవంత వేగునంత 

నంతిపురమునం బ్రమద వనాంతరమునం 

గృష్ట కృష్ణా యటంచు నా కీరవాణి 

రామ రామా! యటంచు నా రాజసుతుండు. 3-25 


చేసె జప మతండు కడు వి 

శ్వాసము చెలిచూపు బేడిసలపై నిగుడన్‌ 

జేసిన యదిజపమున్‌ మతి 

వేసినయది గాల మనుట వృథ గాకుండన్‌ 2 - 135 


మున్నగునవిందుకు దృష్టాంతములు. పైవానియందలి శ్లేష ధ్వని చమత్మారముల 
బరిశీలించినచో సామాన్యములైన సామెతలనే యాత డెంతభావగర్భితములైన వానింగా 
సంతరించెనో తెలియవచ్చును. “న దుఃఖం పంచభిస్సహ” యను సంస్కృత లోకోక్తినిగూడ 
నీతండు నందాదుల వృత్తాంతములో నొక్కచోం జక్కగా నిమిడించియుండెను. దిసంతులడం 
చు, వలపు వడ్డికింబాటు, తెబిచిరాజను మున్నగు జాతీయప్రయోగములు విజయ విలాసమున 
నంతటను లెక్కకు మిక్కిలిగా గనవచ్చును. కావ్యమునందలి యేపద్యము నెత్తి చూపినను 
సందర్భోచితముగాం జేయంబడి యిట్టి జాతీయ ప్రయోగములొండో రెండో యెదురుపడుచునే 
యుండును. 


వేంకటకవి చెప్పందగిన వచనములను మూండాశ్వాసములలో మూండింటిని 
రచించెను. ఇవి యనుప్రాస యమకాదులతోడను దీర్భ సంస్కృత సమాసములతోడను గూడి 
ప్రాధములై సర్వప్రబంధ వచనసామాన్యములుగా నున్నవి. ఇందు రెండు కొంచెము 
దీర్భతరములైనవి. ఈ రెండును వర్ణన కొబికుపయోగింపంబడినవే. మొదటిది యర్జునుండు 
దర్శించిన పుణ్యక్షేత్రములను, రెండవది యాదవ పరాజయానంతరము సుభద్రార్దునులు 
కావించిన ప్రయాణమును వర్ణించుచున్నవి. మూందవది ద్వితీయాశ్వాసమున నున్నది. యతి 
యర్హునుందేయని యెజింగినపిమ్మట సుభద్ర వ్రీడాపరవశయై యాతని విడిచిపోయిన 
సందర్భమున నిది వ్రాయబడినది. ఇందుం గవి సుభద్ర సిగ్గుతోం జెలులనరయు నెపంబునం 
బరాకు చేసికొని సవిలాసముగా నరిగిన వైఖరిని జక్కంగా వర్ణించియుండెను. 


విజయవిలాసమున వ్యాకరణవిశేషములు కొన్ని కానవచ్చుచున్నవి. వానిలోం 
గ్వార్టకీకారములకు సంధిచేయుటం అడిగిచ్చునొ, అటుచూపిటుచూపటు అనవలసంటి, 


237 


పట్టాడించు, షష్టీసమాసమున నుత్తున కచ్చు పరమైనపుడు నుగాగమము చేయకుండుటం 
మొగమందము, స్తీవాచకముల యత్తునకు సంధిచేయుటం ఈ బిడౌరు మున్నగునవి 
ముఖ్యములైనవి. ఇందుం గొన్ని యమకాదుల నిమిత్తమై యేర్చడినట్టివి. ఇవికాక సిగ్గుకుం 
వాదుకు మున్నగు నుగాగమమురాని ప్రయోగములును, ఆత్మనే పదార్థకమైన కొను నకు క 
యని, పాడిన (ఊదుక పోవు) వంటి ప్రయోగములును, అచ్చునకు లోపముకలిగించి 
సంశ్లేషము సంఘటించిన చాల్నిలు వంటి ప్రయోగములును గలవు. కవిత్రయేతర 
కావ్యములందిట్టి ప్రయోగములు లేకపోలేదు. మజియు జీవద్భాషలందుం గాలక్రమమున 
నిట్టి మార్చులువచ్చుటలో నాశ్చర్యమును లేదు. ఇట్టివైనను విజయవిలాసమున మొత్తము 
పది పండ్రెండుకంటె హెచ్చు లేవు. సుకవి ప్రయుక్తములైన యిట్టిప్రయోగముల నారసి 
యట్టివానికి సూత్రములు కల్పింపకపోవుట వ్యాకరణకారుల లోపమేకాని కవుల లోపముకాదు. 


వేంకటకవి శబ్దాలంకార ప్రీతికలంవాండని మొదలే విన్నవించితిని. మన పూర్వ 
లాక్షణికులు కొందటును, గొందటు పాశ్చాత్య విమర్శకులును శబ్ద చిత్రములతోంగూడిన 
కావ్యముల నుత్తమ కావ్యములుగాం బరిగణించియుండలేదు. కావ్యములు రసధ్వని 
ప్రధానములైనవి. శబ్బాలంకారములను ఆమా(త్రముగా వాడినచో నొక్కొక్కప్పుడు 
రసపోషణమున కంతరాయము సంభవించును. ఇట్లుగాక వాడినశబ్దాలంకారములచే 
రసమునకుంగాని యౌచిత్యమునకుంగాని యెయ్యెడను భంగము వాటిల్లకుండ నొక్కొక్కచోట 
మెజుంగెక్కించు కవుల నుత్తములుగాం బరిగణించుచో దోషముండదు. శబ్దాలంకారముల 
వాడినంత మాత్రమున నేకవియైన నధముండగుననుటలో సామంజస్యములేదు. అతండా 
యలంకారమునకు రసాదులను బలియొసంగుచో నప్పుడాతని కావ్యమును నిరసింపవచ్చును. 
రసాదిపోషణముతోపాటు శబ్బాలంకార ప్రయోగమునుగూడం జక్కంగాంజేయ నేర్చు 
కవిశేముషీవిభవమును మథింత మెచ్చుకొనవలయును. ఆంధ్రవాబ్బయమున నిట్టి 
మహాకవులిర్వురు కలరు. ఒక్కడు రామరాజభూషణుండు, రెండవవాండు వేంకటరాజు. 


శకి శకి శ్వర 


238 


